శ్రీ 


ఆంధ్రకవితరంగిణి 
తొమ్మిదవ సంపుటము 


గ రచయిత : 


శ్రీ చాగంటి శేషయ్యగారు 


- ద్వితీయ ముద్రణ : దిసెంబర్‌ ,1999 


ప్రకాశకులు.:' 
హిందూ ధర్మశాస్త్ర గ్రంథ నిలయము, 
- ఫ్లాట్‌ నెం. 103ఎ, మర్కజీమర్యాద అపార్చుమెంట్స్‌ అడిక్‌మెట్‌, హైదరాబాదు. 


వెల; 250/. 





శ్రీ 
ఆంధ్రకవితరంగిణ 
తొమ్మిదవ సంపుటము 


ఫ్లాట్‌ నెం. 103ఎ, మర్కజ్‌మర్యాద అపార్టుమెంట్‌, 


వెల: 250/- 


యనూ చిక 


శాధామాధవకవి (చింతలపూడి ఎల్ల . 


కుడి చెర్ల . తిప్పరాజు 
నాగలూటి "శేమనాథార్యుండు 
ఘటకాసి నుల్లుభట్టు 
కానుకొలను అన్నమరాజు 
ఎడపాటి యొజ్జనకవి | 
బొడ్డపాటి "చిరయక'వి 
బొడ్డపాటి, కొండయ 


సాశిస్టరి. అన్నయకవి 


శెడ్డిపల్లె ముద్దమ రాజు 
ఒడ్జెపూడి -పేద్దయకవి 
sxe చెడయ్య 

నారన సూరన 

పలకలూరి గోపన 

పోతరాజు వీర 
పచ్చకప్పురపు తిరువెంగళకని 
తెళ్ళపూడీ కసవరాజు 

ఫోట శివరామకవి 

చిత్రకవి సెద్దనక వి 
పోతరాజు | 

సిద్ద రాజు తిము రాజు * 
ఫణిధవు మాధవు(డు 

బై చరాజు వేంకటనాథకవి 
సర్వ దేవుండు 

పొన్నతోట యాజళకవి 
పొన్నాడ "పెద్దిరాజు 
కొటికెలపూండి సోమనాథకవి 
తులసి ఓసువయ్నన ' 
“లిర్రిండి భావనారాయణక వి 


1 
17 
19 
25 
27 
80 
40 
46 
48 
68 
64 
78 
76 
87 
88 
90 
96 
97 

102 
106 
108 
118 
116 
124 
125 
180 
182 
188 
143 


(il, 


ఎలకు ర్తి రామరాజు 
జై తరాజు ముమ్మ 
చెందలూరి చిక్క 
భద్రకవి లింగకవి 
"పెవున బావన 
కులటముక్కుల తిడిమలనాథకవి 
కంచిరాజు సూర 
లింగమకుంట రామకవి 
చిదమూరి గంగరాజు 
లింగమకుంట తిముకవి. 
నెల్లూరి ముత్తరాజు 

"సె సర్వప్ప 
"పెద్దిరాజు రామరాజు 
ఫంకరకవి - 
ఛాస్క_రాచార్యులు 
పదుశవి 
ఇల్ల 
రాపరది బేచిరాజు 
పో శెట్టి లింగకవి 
గార్ల పాటి లత ఎణకవి 
తాళ్ళపాక తిరు వెంగళ నాధుడు 
నై మధము లిమ్మయమంతి) 
శావూరి యెల్లయకవి 
అంగద బసవయ 
కోడూరి నల్ల భసూరి 
మద్దికాయల మల్లయ 
నామయోగి 
గాడయకవి 
విశ్వేశ్వరకవి 
ఎడవల్లి పర్వతన్న 


(శ రానువ౦ (వ 
ఆ౦ధ్రకవితరంగిణ 
(ఈ మ్మాదవ సంపుటము) 


132 రారామాధవకవి 
[చింతలపూడి ఎల్ల నార్యు(డు] 


ఇతండు నియోగి చపప నాయం! అప_స్తంబసు" త్రుండ్యు శ్రీవత్స 
గోత్రుండు కృవ్ణభట్టారక పౌత్రుడు  కామయ[ప్రభు సుపు[శుజు; 
లచ్చచాంబ యోాతేని తల్లి. 
ఈకవి రాధామాధవము, తారకబ్రహ్మ రాజీయము నను రెండు 
_త్తీమకావ్యములను రచియించి యాంథ్రలోక మున కొసంగియుం డెను, 
రాధభామాధవమున గవి తననుగూర్చి యిట్టు చప్పుకొనియున్నా (డు, 
స్కీ (శ్రీవక్సలాం-ధన శ్రీముఖాంబుజమున 
/ (శ్రీవత్స మునికుల శేఖరుండు 
ప్రభవించె నా మహాభాగు వంశాంబుధి 
దివ్యరత్నంబుల తెబుగుమోాణ 
బుట్టిర నేకులు పురుపార్థపరులై న 
వారు వారలలోన వంశక ర్త 
- వర్ణిత సత్కీ ర్మి వల్లభుండొప్పారె 
నతనికి శ్రీకృష్ణుండవతరించె. 
ఆ, నతనియందు. గామనార్యుండు జనిత 
నతేనిశేను లచ్చ మాంబయందు 
జనన మైక్‌ చెల్లసత్క_వి చందు)ండ 
నరసహిత చకోరసఖ్య మలర్‌, 
ఈమహాకవి తాను. రచించిన రాధామాధవమును ఆం(ధ్రభోజ 
చిడుడాంచితుండును గర్జాట(ప్రభువునై న (శ్రీకృష్ణ చేవరాయలకం జదివీ 


2 ఆ౦ధ్ర)కవితర౦గిణి 


విస్పింపంగా నాతండు మిగుల నానందమొంది యీకవికి రాధా 
మాధవుండను బివదమిచ్చి ర త్నాంబరంబులతో విశేష బహుమానము 


లొసంగి పూజించెనని కవి రాభామా, వమున' సీకక్రింది పద్యములో? 


జెప్పియున్నా (డు. 
శా, రాధామాథవ మచ్యు ఆంకితముగా. .(బౌఢ(క్రియం జెప్పి త 
న్మాధుర్యంబున గృప్షరాయవిభుం గర్భాశుశు మెప్పించి నా 


నాధాతృ (పతిమాన నత్క_నులలోన న్‌  భావణేణితో 
రాధామాధవ నామమందిన జగత్ప్రఖ్యాత వారి[త్రుడన్‌, 


ఈపద్యమందలి “ధాతృ ప్రతిమానసత్కవి” శబ్దమున గృవ్ల 
రాయల యాస్థానక వియగు కవితా పితామహ బివదాంకితుడై న 
యల్ల సాని పెద్దనామాత్యుడు సూ చింపబడియునని తలంపవచ్చును, 
ఈ పెద్దనామాత్యుడు నగరు, తగరు, తొగరు, నగరు అను పదములను 
(్రానస్థానములయందుంచి భారత భాగవత రామాయణ పరములుగా 
బద్యములను 'జెప్పుమనసి రాయలయా స్థానమున కెల్ల యూర్యు డు వచ్చి 
నప్పుడాతని నర గన నయా నత డీప్పంది పద్యములను + మ ననియు 
చెప్పుదురు. 
చ. నగరు .పగాయె నింక విపినంబుల కేసదు రాజ్య కాంతుకుం 
దగరు కుమారులార ! యని తల్లి వగల్లిగులంగ దోపగా 
దొగరున రతుగట్టి మది దోపక _గద్దడఖన్న కంఠమొ 
వగరుచుచున్న జూచి రఘువంశళవ రేణుర్టడు తల్లి కిట్లనున్‌ , 
చ, వగరువు మాత్రమే వరుడు నళ్యుడు కాడు నఖీ సఖిత్వ మె 
న్న గరుడవాహనుండు మము నాడటు డించుట యెల్ల నుద్దవా! 
తగరని కాక మోవావులతాతను వైన విడంగ జూతుశే! 
తొగరుచి యావధీశునకు దోపగ 'జేయునె వీడనాడగన్‌, 


చ, తొగరుచి కన్నునోయి గడు దోపగ గరుడు భీమసేనువై 
దగరు ధరాధరంబుపయి- డాకీన భంగిని చాకి నొచ్చి'౮* 


- త! 


రాధామాధవకవి వ్‌ 


వగరుచుచున్‌ వెసం బరుగుపాజిన నచ్చటి రాజలోక ముల్‌ 
నగరు సుయోధనాజ్ఞ మది నాటుట శేసి ధరాత లేశ్వరా ! 
ఈకవి తన (గ్రంథమును గృప్టరాయల కంకితమోయ లేదు, మదన 
గోపాలస్వామికి గృతియిచ్చి యుండెను, ఇతడు భూపతులకు గృృతుల 
| నిచ్చుటకిష్టము లేనివాడై నట్టీ కింది పద్యములలో శెప్పియున్నా డు, 
# ఆ. నన్ను గన్న ఫలము నాతల్లి దండు/ల 
నంశమునకు మిగుల వన్నెగలుగ 
సకల వితృగణంబు శాశ్వత బ్బ్రవ్మా లో 
నైక సుఖము లందునట్లుగాను, 
క, నాయకరత్నేము లకీ 
నాయకు హరినిష్ష దాత నాకృతికి బతిం 
జేయుదు భూములకగు భూ 
నాయకులను బఠుల కొనక పటుబుద్ధిన్‌ 


హో ఇతనియు ధ్రైళ మెటింగి సరసుడును రసగ్రవాణ పారీణుడు నగు 
కృవ్ణచేవరాయలీతని సత్కరించి, గంథనామమునే యాతేనికి బిరుద 
ముగా నొసంగి గారవించెను, ఈకవి' పదులనాశ్రయించి, తనకవితకు 
గారవముదెచ్చుకొనవలయునను నూవాకలవాడు కాడు, తన కవిత 
యందు రనమున్న చో లోకము గారవింపక మానదను డె ధై.ర్యముకల 
వాడు, ఈ భావములీకి 9ంది రెండు పద్యములలో బ్రతిఫలించుచున్నవ్‌, 
చ, సరవి నొనర్చు సత్క_వుల చక్కని కాన్యకలాప వల 
నిరుపమ కోవిదుల్‌ 'దెలియ'నే పరు గానియెజుంగజాల రొం 
డొరులు చకోరకప)కర ముజ్వలపూర్ణ్మ సుధాంశు చంది)కో 
జే త్క_రము చవానునట్లులుగ దక్కిన పవ్నీకులం "బెణుంగునే 
చ, సరసులు చి త్తగింపుడని చాటను మామకవాణి సన్హునో 
హరయగునేని, వారి హృదయంబుల కింపొనరింపకు న్నె ? యె 
వ్యరు వీలువంగ వచ్చి యళివర్లము లాలత్మల బొక్కు_ దేనియల్‌ 
గురియు ఫనూనగుచ్చ భరకుంచిత మల్లి మతల్లి కావనిన్‌, 


4. అంధ కవితురంగిణి 


గ్రికృవ్ణభగజానుడు కలలో గన్పడి' యాజ్ఞ యిడుటచే డా 
నీరాధామాధమును చెప్పితి నని కవి . యీకింది పడ్యములలో జెప్పి 


కం. బోధించి యిష్ట్మదె వము 
రాధాసతిగూడి సౌమ్యర మ్యాకృతి హా 
తౌధమున దోచి కృష్ణుడు 
రాధామాధవము చెప్పురా! యనిపలి కెన్‌, 
శే, ఇష్టదెవంబు పొడకట్టి వ్యాదయవీథి 
దనకు గృతిజెప్పుమని పసాదంబు సేసె 
నింతకంశును సౌభాగ్య మేమిచెప్ప * 
దైవకృప గళైలేని వింతలె శుభములు, 
రాధామాధవము సంస్కృతమున జయబేవకవి రచియించెనని 
కవి యోకి)ంది పద్యములో వా్రాసియున్నాడు. 
క, నుతియింతు వాగ్వి శేవ 
| స్థితి రాభామాధనవంబు . చెప్పినవిద్యా 
చతురానను వీలాచల 
పతిహితు ,.జయచేవసుకవి పంచప్రిదడన్‌ : 


జయ'”దేవకవి నామధారులు మువ్వుతున్నారు. అందీరాథా 
మాధవకావ్యమును' రచియించిన జయ దేవు డెవ్వరో నిశ్చయింప లేము, 
-ఈవివమునుగూర్చి జయ చేవకవి చరిత్రమున జర్చించియున్నా డను, 


ఈకవి రచించిన రాధామాధవమండలి రాద పరకీయ కాదు, 
-ఈతనితరువాత రాభాళ్ళప్ట్రవిలాస మను చేర కృవ్ష దాసును, రాభామా 
ధవసమాగమమను వేర, నెడపల్సీ వేంకోటపలియు రాధామాధవ నంవా 
దమనుచేర వెలిదిండ్ల వేంక టపతియ్యు, రాధికాస్తాంత్వన మనుసేర 
ముద్దుపళనియు బ)బంధములను రచియిః చియుంచికి, వీరి గ్రంథము 
లన్నిటియందును రాధ పరకీయగా. వర్శీత్తమైనది, ఈ శాభామాధవుల 


Foy 


3] “రా భామా ధ:వ'క వి ర్‌ 


కథ భాగవతాదులయందు లేదు, ఈ విషయమున రాభామాధన 
వీరికయందు విమర్శాదర్శక . (శ్రీ నడకుదుటి వీర రాజు పంతులుగారిట్లు 
వా్రాసీయున్నారు. 
“బ్రహ్మవైవరకృపురాణమున రాధా జేవీ పరమాత్కృృష్ట్యము వివిధ 
విశేష మహిమలతో వర్ణింపబడియున్నది అప్వూరాణమునందు. విష్ణు 
దేవునకు లమ్మీ దేవివలెనే తిమూర్తులకును మరాలకారణుడై న డీక్‌ 
వ్ల"చేవునకు సీరాధాబేవి నిత్యానపాయినిమైన "దేవిగా నభివర్శింపబడీ 
యున్నది. మణియు నందు సిరాధయే మూల (ప్రకృతిగను శ్రీకృష్ణుడే 
యాది పురుషుడుగను గీ ర్మింపబడిరి. 
భగవంతునియెడ భక్కునికిగల యడ తెగని (మము, నై (రిణికి ' 
పపతియందు గలుగు నిరంతర దృఢత రానురాగమువంటిదను ననుభవ 
సాధ్య దృష్టాంతమును రూపకముగా బ్రదర్శించుటకుగాను (బవ్మావై 


వర్క వురాణకారుడు శాపమిశంబున మరాలప్రకృతీ స్వమాపిణ్యియెన 


శాథా చేవిని భూలోకమునకు దెచ్చి యామెకు బరకీయా భూమికను 
గల్పించి యాత్మభర్తమైన ్రీకృమ్ణునినే యుపభర్త్యగా జేసి, యామెకు 
నాతనియెడగల నిరతిశ యానుతాగ వ్యాజమున బరమభ క్రి నే (లోకము 
సశై_) (ప్రబోధించినాండు, ఇక థలోని బహి ర్భానమునుమా (త్రమే కావ్య 
వ స్తువుగాం బరిగహించిన యొతర కవులు రాధికను శేవలజారిణిగచే 
ప్రదర్శించి తమ తమ గ్రంథముల నతివేల శృంగారరసవాహినులలోం 
'దేల్చివై చినారు. ఛకి క్కిపబోధమునకై. పురాణక రృచేం గల్పింపబడిన 
యిక్క_థ యిక్క-వులచే వ్యత్యనృ నముగాం బిణమించినది. మన రాభా 
మాధవళవి యట్టిమార్లము ననుసరింపక లథ్నీ శ్రనాగాయణులనే రాధా 
మాధవ్రబనుకా. చేసికొని యిమ్మానోహర కావ్య రాజమును శృంగార 
రసానుపా్రాణితమైన భక్తిరస సుధా సాగరముగా6 'జేసివై చినాండు' 
మజియు. పల్లవనాయకః (డై న సహస్రిగోవుని తనయయగు రాధను 
-దేఏమూ ర్రిగనే భావించి యామనువర్ణించుషట్టునం (గవిసంవ్రదాయా 
నుసారము) బాదాదిశిరః పర్యంతము _నవయవవర్ష నము నొనర్సియు 


6 ఆంధ క.విత'ర:'0గి'ణి 


న్నాండు, ఇట్టి భః కి తాత్పర్యము చేతనే. యోాతేనికి- I వ్ట్‌ు 
గలిగి రాధా మాధవత్వము పాని వీ ౧చినది. 


ఇక్కా_వ్యమునందంతటను ప మం సాధా మా వలే త వ్‌ 
ప్రతి పాదితమై యున్నది. న 


నీళారాములవలెనే విమ్ణుభ్రు కులకు రాధాకృష్ణులు నభీష్టదై వ 
తములై యున్నారు, రాధ-డేవిగాక రుక్టిణ్యాద్యష్టమహిషులు శ్చ 
చ్లునకు స ధర్మపు తై యున్నట్లు ఫురాణాదులయందున్నను, భ కులెల్లరు 
శాభాకృళ్ణ నామమున కే పి)యపడెదరు. మరియు, వారు తక్కిన 
'యేచేవేరుల నామములతోడను (శ్రీకృవ్ణ నామమును జేర్చి స సం స్తుతించు 
చున్నట్లు (రుక్టీణీ కృష్ణ, సత్యభామా కృష్ణ... ఇత్యాది) గానరాదు. ఫ్‌ 

ఈమహాప్రబంధమును నోదావరి మండలమందలి కవి లేశ్వర 
పురము జబవిూందాదుగారగు (శ్రీ బలుసు బుచ్చిసర్వారాయండుగో రు 
వీరరాజుపంతులుగాకి వీర్రిక తోం బక్క గాం ముది)ంవించి యున్నారు, 
-ఈరాధామాధవము గ్రీకృన్ల్ణ దేవరాయల జీవితకాలములో ననంగా క్రీశ, 
౧౫౨౦-౩౦ నడుమ రచితమయ్యెనని చెప్పవచ్చును, 


ఈక విరచించిన రెండవ(గ్రంథము తాధక (బ్రవ్మారాజీయము, ఇది 


నంస్కృృతేమున నారాయణా(శ్రముండు రచించిన (గంథమున కాం(ధీకరణ 


మని కవి యాకి)ంది వాక్యములలో + జెవ్పియున్నా (డు, 


“శ్రీరామ బ్రహ్మ తారక రాజీయంబు పరమభాగవతో త్తముండు 
ప్రయాగ శ్నేత)వాసి .నారాయగ్యాశ)ములను_ మహాయతీళ్వరు౦డు. 
సంస్కృతేంబున రి చియించె నది తెలుంగున సక లజనులకుం దెలియ 


tea 
ఇ 


నట్టుగా 
' ఈగ్రుంథ మెన్ని యాశ్యాసములో తెలియదు. పాచ్యలిఖత 
ఫుస్తక భాండాగారమున నాబ్లవయా శ్వాసమువజకున్న ప్రలిరయొక టియు 
ఇెండా శ్వాసములు గల ప్పతియొక టియునున్న ప, ఆంధ)సాహిత్య పరి. 
షక్మా_ర్యాలయమ!న నొక పరకలు స . 


ka 


A 


రా ఛా.మౌధవ్కకవి' 7 


-ఈకవి యాగ )ంథము నచ్యుతరాయలక డ 'కందాచారచును 
(Military accounts) (వాయునంజయతిమ్మరుసు కోరె (శ్రీరామ. 
చందు)న కంకితము చేసెను, నంజయకుమారు(డు తిమురుసు నియోగి 
చ్రావ్మాణుండు; కాశ్యపోతు9ండు; నంజయ తిప్పాంబలకు6 బుతుండు 
రాయమంతి) తిప్పాంబలకు బాతు9ండు; ఈతిమృరుసుభార్య లింగాంచిక, 
ఈదంపతులకు నంజయ యనుకుమారుండు కలండని యో |క్రిండి పద్యము 
లలో గవి చెప్పియుండుట చే, కృతిప) దానకాలమునాటి కాతని కీయ 
"దేండ్లుండునని తలంపవచ్చును. 

ర్‌, శృంగారవతీమణి వు 

ణ్వాంగన నంజరుసు తిమ్మునార్యుని సతియా 

లింగాంబిక యంపీక కెన 

మంగళసూత్య్ర ప్రభావ మానధనములన్‌ , 

ఉ. ఆహరిణావీయందు సుగుణాఢ్యు(డు తివ్సు రుసయ్యగాంచె చే 

జోనారి సత్కృపాహరి విళుద్దయళోవారి నిత్యభోగ ల 

| EN ఆ నంజమంతి )ని సమిద్ధకులాంబునిధీంద) చందునిన్‌ 

మోహనపుపష్పసాయక సముజ్యల రూపవిశాల వై భవున్‌ , 

అచ్యుత'చేవరాయలు ప్రతిసంవత్సిరమును (శ్రీ వేంక శ్చాళ్వరున 
కొకొ_క్క,_ (ప్రబంధమును రచియింవించి ' wr అక 
మువలన. చెలియు చున్నది. 

“అమ్మహోమహీశ్వరుం (నంజయతిమ్లుగుస్సు డొకనాండు చతు 
స్పము[ద్ర ముదీత్ర మధ్యభూభువన సింహాసనాధీశ్వురుండగు నచ్యుత దేవ 
రాయల కొలువు చేసివచ్చి నిజనివాన భాసుర చంద) శాలా పాింగణ 
మణిమంటపం౩బున విజయనగర రాజభానింగల బంధువర్షంబును విద్వత్క_ 
పీందు)లును వందిమాగధగాయక చారశకామినీ నికరంబును సముచిత 
ప్రకారంబున సేవింప సుఖగోవ్టీం బ్రావర్శింపుచు నిజస్వ్యామియగు 
నచ్యుత దేవ రా౭యలు (ప్రతిసంవత్సరంబు (శ్రీ వెంక శేుశ్వరువకు సత్కావ్య 


'(వబంధ వుష్పాంజలి సమర్పించుచుంగీ ర్వి సుకృతంబులు నిర్వహించుకొను 


ద 


అంధ్రకవితేరంగి.ణి 


చున్న వా(డు, తవనుమతేంబున నవ్విభునకు నాకు నభ్యుదయ పరంపరాఖి 
వృద్ధియుం జతుర్విథప్రుదు పార్టసి సిద్దియుం గలుగునట్లుగా నాయిష్ట్టదై వంబగు 
(శ్రోరామ చందు )నకు నంకితంబుగా నొక్క ఫుణ్యప)బంధంబు చెప్పింప 
వబయునని సుహృజ్జనంబులః న నాలోచించి 


క, రాధావణాధరోరువ 


యోధర శాళ్టీర పరశురనరఠసోదయ కవితా 
రాధా మాధవుని నుశవిరత్న ము బలికెన్‌ , 
ప. గృతినాయకుడును బంధువులైన ట్లీకి )ందిపద్యము 


ఉ. నావుండు నీకు నంకిత మొనర్చందలంచినవాండ బంధు సం 


భావన నీకు నిష్టముగ బ్ర)వ్మై మయుం డగురామభద) భా. 
త్రీవరమాళికంకిత మిదే యొనరించి (రచింతు వ్రైండికిన్‌. 


_ దావి ఘటిల్లై నేమియన నంజయతిమ్మ ! వివేకభూపణా | 


కృతిపతిని వర్ణించిన ' పద్యములలో రెండిటి నీకి)ందనిచ్చుచు 


న్నాండను. 


చ, 


తిరుపతిగెల్చి పొండ్యనర దేవుని పట్టముగట్టి యుత్కలే . 

శ రుం గరుణించి (మొక్కిన సహాయక దా నభయంబొనంగి పెళ 
పరుదుగం గీరి జేకొనిన యచ్యుత రాయల మంతి రత్న మై 
తిరముగనున్న వరదా సనా దగు బ్ర) స్తు స్తుతింపలోన్‌ = 


. వేదపురాణశా న్ర్రముఖవిద్యల "కెల్ల గురుండు బవ 


ద్యాదృథ బుద్ధి నేర్చు విసులన్ని యు హయ, సమస శత భా 
పాదు లెటుంగు సామి హితమైన ప) యోజన మాచరించునా 
మాదిశలం భం సరు నంజయతిమ్మనిం బోల రెవ్వరున్‌ = 


అచ్యుత రాయలు శ్రీశ. ౧౮౩౧ మొదలు ౧౪౪౨ వరకును 


పకక సింహాననమందున్న వాండు* " రాధామాభవక్షవ్‌ యీామధ్య 


a 


© 


&, 


8] రాధామాధదకొవి. 9 


కాలములో. డారక బ్రహ రాజీయమును రచియించి నంజయలతిమ్మి 
రుసున కంకితముచేసెను, ఈకవికాలము క్రీ. శ, ౧౮౮౦-౧౫౫౦ 
అని తలంపవచ్చును, 

ఈతని రాధామాధవముననునరించి, మల్ల న కవి రాధాముకుంద 
మనుజేర నొకపద్య కావ్యమును రచియించేను, 

ఈ యిల్లయార్యక వి విషమమాయానాటక మును రచియించెనని 
యాగ )ంథము ్రెతే (ప్రతులు చెప్పుచున్నవి. ఆ(గ్రంథమి యెల్ల యార్యు 
నిది కాదనియు, నాగంథక ఒగ్గు మడికి యనంతయ్య యనియు, నేనా 
యనంతయ్య చారిత్ర )మున వాగిసియుంటిని, పాఠకులీసందర్భమున 
నా చారిత్రము నొక మారు మరల జదువవలసియున్నది, అందువిని 
థ్రీ వేదము వంకటరాయ శా స్త్రూలవారీక్రిందివాక్యములను (వాస్‌ విమ్లు 
మాయానాటక (గ్రంథకర్త మడికి యనంతణయ్య కాండనియు, సీయెల్లయా 
ర్యుండే యీగ )ంథమును రచియిం చెననియు నిర్హ యించియున్నారు. ౧ 

“ మడికి సింగయ్యకు అనంతయ్య యను సోదరుడు కలడు, 
కాని అతండు పీరివిమర్శచే కవిగా నెలకొన్నా(డు. పీరికాధారము 
నామసామ్యము వహీంచుట చేతను, గోత్రము లొకశేు యగుటవలనను, 
విన్లు మాయానాటక గ)ంథక రృ మొన ఇకునంతకవియు, మడికి యనం 
తయ్యయు నొకశేయని వీరి నిర్ణ యము. పీరు మరచిపోయినది, లేక 
వీరికి తెలియని విషయ మొకటికలదు, రాధామావవుతము మడికి 
సింగన కాలమున నాం(ధ్రచేశమున లేదు, భాగవత శథలను గొనిరచిం 
చిన పారిజాతాపహరణాదులుకూడ తర్వాతి వే. ౧౬వ శ ఆాబ్బమధ్యము 
వటకును ఈ మతానుసారి గ )ంథములు బయలుడెడల లేదు, రాధా 
మాధవ మకాొభినివేశముతో రచితమైన యీ వివుమాయానాటక ము 
రాధామాధవకవిడే గాని మడికి అనంతయ్యది కాదు. తర్వాతి అనం 
తయ దొంగయగుట చేతను, మడికి అనంతయ్య. చాలపా9చీనుడగుట 
చేతను, చారిత్రక దృష్టి లేని శేషయ్య గారి మతము నిలువదు. (శ్రీకోరాడ 


౧ భారతి నం ౨౬. వుట ౨౦౩. 


10 అం ధథ్ర-క వితరం గణి 


రామకృన్లయ్య గారి యభీ(ప్రాయ'మే సమంజసము; వదో:నూతనసిస్టాం 


తము" నెలకొల్పుచున్నా మను భావముతో వీరు అనలు పమయమును. 


చూడలేదు, ”” అని వారు (వాసీనారు, 


విష్ణుమాయానాటకక ర యెల్ల బ్పయార్యుండే కాని న క్యు 
శాండనుటకు థ్రీ శాన్త్రలుగాడు -పె వై విమర్శనమున.జూపిన “హీతువ్చులు 
మూండు, 
౧. తవేంతయ్య కవి. కాయ, 
. ” ౨, మడికి సింగన కాలమున 'రాథామాధవమత సూరన రక 
మున లేదు. 


3, విష్ణమాయానాటకము రాధామాధవ మతాభిని వేకముతో. 
వా)యబడినది, కావున రాధామాధవ మతము నెజుంని 


కాలమున స్రీగంథము బయలు వెడలుట త్‌ నవ 


(౧) అనంతయ్య కవి కా(డా ? 

అనంతయ్య సావిమర్శనమువలన( గవిగా నెలకొన లేదు, ఒక 
భప పత్రప్రతియుందున్ని (గంథాంతే గద్యవలనం గవిగా నెలకొనినాయ, 
గో[తమును. బితృనామమును గొన్ని యితర సందర నున్‌ సరివోవు 
టే నాగద్యయందు నెలకనిస తనంత న మడికి సింగ నకు సోదరు6 
డని చేను నీర్ణయించిళిని, _సింగన, తన తమ్ముడు కవియని చెప్పనంత 
మకు నాతడు కవికాండనియు 'నాతనిని నావిమర్శన మే కవిగాం 
జేసిన దనియు. దలంపరాదు, తెనాలి సోదర కవులు ఒకరినొకరు. తమ. 
తమ గ్రంథములలో. గవులని చెప్పలేదు... తాళ్లపాక కన్రలు నక్ష 
చెప్పలేదు, ఇట్టివారు మజీకొందజుండవచ్చును, అంతమా|[త్రమున. 

వారు కవులు కాకపో లేదు, 
చింతలపూండి 'మెల్ల నార్యునకుం దరువాతీ కాలమున గోత్ర 
మును పిత్ళనామమును సరిపోయిన చుజియొకయనంతయ్యను క్రీశా 
స్తుంలుగారు పూవీనేని, వారికి -వందనములొనర్చి ల 


(శ) 


శ్‌ 


- శరాభామాధవకవి, 11 


యమును''మా* “డృకొనియుందును. . శా స్ట్రలుగారట్లి యనంతయ్యను 
జూపలేదు. . 


(౨) మడికి_సింగన కాలమున రాధామాధవ న 

రాధామాధవమతము (బ్రహ్మవైవర్త ఫురాణమున విపులముగా. 
'జెప్పంబడినది. అమతము చై తన్యునితో వచ్చినదికాదు. బహ్మృనైవ 
రృసురాణము మడికి సింగ నకు. దరువాత. బుట్టినదికదు. 'రాధామా 
ధవనామములును ఆకథలయందలి భ కి, (వేమ భావములును (బ్రహ్మ 
వైవర్త పురాణమును బదునాజన శతాబ్ద మధ్య భాగ మువణకును 
ఆంధు) లెజుంగరని తలంచుట యన్యాయము, 

రాభానామము ప్రత్యేకముగా జెప్పకున్న ను, రాభామాధనవ 
తత్వమే (శ్రీకృష్ణలీలయందు భాగవత దళశమస్క_ంధమునం జెప్పబడినదని 
పండితులంగీకరించియున్నారు. ఆభాగవత దశమస్క_ం౦ధమును మడికి 
సింగన ద్విపద 'కావ్యముగా' రచియించియుండెను. పారిజాతాపహా' 
రణ కథను హారివంళ మునుండి వ గ్రహించెను. 


బృవ్మావైన వర్ష పురాణమును జదివి రాధామాధవ త _త్త్వమును 
అనంతయ్య శెలుసుకొనియుండెనస భాపించుటలో. దప్పు లేదు, 
ఇంతకును:__ ష్‌ : 


(3) వివమాయా వాటకము రాధామాధవ మతామసారియా ? 

రాధామాధవతత్వమన చమియా రాభానూధవ వీరికాకారులు 
(వాసీన వాక్యములవలన( (పై నినుడావారించితిని) చెలియగలధు. ఆమ 
తమునుజోధించు కథలుగాని hess విషుమాయానాటక మున 
"లేవు. ఈగ్రంధమునకు వివులమైన పీఠిక వాసన (శ్రీ కోరాడ రాను 
కృష్ణ పండితుల కిందు రాధామాధవమతము గన్సడొలేదు, ఆమతమును 
గూర్చి వారేమియు నందు వ్రాయలేదు. 

-ఈ[గంథమున సంశయాస్నదములె న యాశ్వాసాద్యంత పద్యము 
లందక్క_: మజియెచ్చటను రాధానామ ముదాహృతముకా లేదు, “గోవ 


12 | ఆ ౦ధ్ర కప్‌ ళర.౧ A ణి 


వధూసవాస) నోబ్బంద కోనత్క_దంబ విటపీ (వ్రజ శేళివిహార” “కలశాం 


భోనిధి కన్య కాకు చత టీక స్తూరికా పంకసంకిలసున్ని గ్గవినీల” అని యా 


శ్వాసాంత పద్యములయందున్నది.  (గ్రంథమంతయుం బూ ర్మిమయైనవీదప 
ధర్మరాజు (శ్రీకృష్ణుని నుతించు దండకమున మాత్రమే రాధానామము 


గన్పడుచున్నది. రాధామాధవకవి రచియించినట్లు గన్సడు గద్య. 


మునుబట్టి యీ (గంథము రాధామాధవ మతానుసారియని తలంచి 
శవోాగాని రాభామాధవతత్వ మిందించుకంతయును లేదు. 


' శాభోమాధవత _త్త్వమును 'జెలువుట శే (గ్రంథము గ్రేశింపబడ లేదు, - 


నేనే గొఫ్పవాండనను నవాంభావ మెవ్వరికినుండహాడదనియు, నట్టియ 
హంభావపూరితులగువారి గర్వమును బరమేశ్వరుండడంచి వేయుసనియు 
సర్వజ్ఞుండు సర్వశ కుడు (శ్రీమహోవిమ్షువొక్క_.ండేయనియు బోధించుట 
క్రీగంధ్రము ్రేశంపయిడినది. (శ్రీకృష్ణునకత్యంతము 'వియుఠాలైన సత్య 
భామయు; (క్రీమహావి వ్షునిభార్య న లశ్నీ శ్రైచేవియుం కుమారుడును. 
సృష్టిక_రృయ్యునై న బ్రహ్మ యు పరమభ క్రాగే)సరుండును బ్రవ్మామా. 

నసపుత్రుడునై న Sn జగదీళరుండై న యీశ్వడండును 
గూడ నవహాంభావ పూరితులై యెట్లు భంగ పడిరో వారిగర్వముల 

నా (శ్రీమహావిమ్లు వెట్లడంచెనో తెలుపు కథలే యిందు వరి తములై నవి. 
విషుమాయానాటక మున రాధాకృష్ణ మతత త్త్వములేమ్‌.” కావున 
a ౧౫౫౦ సంవత్సరము దాంటినవిమ్మటంాని _ యిట్టిగ)ంథనిర్మా 
ణమున కవకాళములేదని నిర్ణయించిన (శ్రీశా స్త్రులువారి యభిప్రాయ 
ముతో శేకీభవింపజాలను, 


నాయభిప్రాయమును మౌార్చుకొనవలసిన యవసరమును డెలువు 
హేతువులు (శ్రీశా స్త్రులువారి విమర్శసమునలేవు, అందుచే నీయెల్ల య 


కవి రచనములలో వివుమాయానాటక మును జేర్చ లేదు, ప ర 


యనంతయ్యయనియే యివ్పటికుని నావిశ్వాసము, 
రాజమ హేందవర మున శుకబ వసు చే స్టావితుండై న గోపాల 
స్వామి యుం డెననియ్యు నాస్వామికిల. గోటయవీముయు. కుమారగిరి 


iw 


“a 


న్‌ 


4] రాధామాధవకవి 18, 


శెడ్డితో (జెప్పి యనపరి ర్రిగా)మము నివ్పించెననియు ననపషర్తి శాసనము 
షం 'దెలియుచున్నది, విషుమాయానాటక మున బలుతావుల శుక 
బ్యవ్మా యని చేరా నుటనుబట్టియు నా(గంథమును గోపాలస్వామికంకీ 
తముసే సేయుటనుబట్టియు నాకృతికర్త ర మడికి యనంతయ్యయని నిర్గ యిం 


చుటలో నావిశ్వాసము మజింత డృఢమై్యైది. అనంతయ్య తం(్రీమైన 


యయ్యలమంతి), రాజమహేంద్ర)పురి కధిపతిమయెొన తొయ్యేటి యన 

పోతభూపాలునిక డ మంతి)గానుండినట్లు వాసిష్టు రామాయ యణకృ త్యాది 

యందు _సింగనకవి చెప్పియున్నా (డు, Bee య్య తన కృతిని రాజ 
మహేం(ద్రవరమందు శుకబ్బవ్నాచే స్థాపితుండైన, గోపాలస్వామి కంకి 

తముచేసెనని నిశ్చయింపవఛ్చును, ౧, 

(శ్రీనాధుని పద్యములను బోలిన పద్యములు రాధామాధవ కవి 
కృత రాధామాధవ (గ్రంథమునలోలవని శ్రీ బులుసు చేంకటరమణయ్యగా 
రును౨ పింగళిసూర నార్యుడీతని రాభామాధవము నాదర్శముగాం గైకొ 
నెనని (శ్రీ) వీరరాజుపంతులుగారును ౩ వ్రాసియున్నారు, 

ఈతేనికవిత్వము (చాహాపాక మున మృధుమధురప పదసంయుతమై 
సృాదయంగమముగా నున్నది. ఎల్ల యార్యు. డు త్తమ కవుల తరగతిలో 

'జేర్చందగినవాండు. 

వాషకరణ సంబంధములయిన కొన్ని నెరస్తులున్నను, ప్‌తని కషి 
త్వము (శ్రీవీర రాజుపంతులుగారనినట్లు పౌఢమై డా)శాపాకలలితమై 
హృదయంగమ మె యొుప్పారుచున్న ది, ఎ లి తెలియుటక్రై కొన్ని పద్య 
ముల నుడావహారించి యీతని చారిత)మును ముగిం చెదను, 

ఉ, (శ్రీయుతనూ ర్హి గోపకుల శేఖరు నందకుమారు రూపు నా 
రాయణుం జూచియున్‌ . జంపరంపర చే వినియు న్మునంబులన్‌_ 
చాయనివంత వేయిరి నృపాలక ! సర జగఆబులందు( బట 
ద్భాయత నేత "లెల్ల మదనాశుగ సంప9భవానలార్చులన్‌ , ౧ఆ౧౦౮ 

౧. ఆంధ్రకవితరంగిణేి. ౨వ నంప్పట. ౧౮౮ వట. 


౨. భాధతినం ౧౩ భా ౨ వుట ౩౨౭.౩౨౬ 
కె. రాధామాధవ పరిక, : 


ప్త ఆం ధక వితరంగితి 


ఊ ఈతరళాయతావీ, రచియించెడి చాతురి యెట్లు గలైనో ' 

థాతకు ధాత చేత రచితంబగునే యిటువంటి వాపు నేం 

జూతునకాదె యతసుర సుందరులన్‌ నృజియించు వేళలం 

చేతడనూన విభ/మము లెక్క_ డి వాచిగురాకుబోండ్ల కున్‌, ౨ఆ౫౫ 
ఉ. కోరికా జేం . కామినులకుంతలముబ్దబలళించి మించి పై 

చీర చెజం గెడల్చి కుచనీమలయందు సుగంధఘర్థువాః 

పూరముదీర్చి మర్భపభముల్‌ దగనంటుచు సంవృ తాత్సు(డై 

కూరిమిసల్పు నట్లు దిరుగు న్ములయానిలుం డప్పురంబునన్‌ , ౩3ఆ౮౭ 
ఉః రాజక ళావిశేవము 'దెరల్చీ విభావరినంటుమాన్సి పా 

థోజసకిం బ్రియంబొసంగు తొందరవచ్చె నినుండు వచ్చె మో 

- ర్వేజరగుండు విచ్చియని వేరి వేగరికాఃడు తారకా 

'రాజికి. జెప్పవచ్చెననం గ్రక్కున జుక్కు వెలింగెం దూర్పునన్‌ , 
ఉ. నాసఠి గొల్ల వారని మనంబున. జూవెద వే మొ కౌముసూ 

పాసిన దాకళంకము కృపానిధిమైన సువర్ర ర్ల భూధరే 

“'ష్యాసను చేత శాజ్యమహిమాతిళశయంబును భూఒతిత్వమున్‌ 

* వాసియు. గల్లినాము సరివారె -మహీఘలు మాకు నీభువిన్‌ , 


తారకబ్రవ్మారాజీయము:-.. 
శా. (శ్రీరాజీవదశాతీ కౌ స్తుభమణీసింహాననం బెక్కి య 
ర్మా-రూఢన్సుట దీపి వీయుంబలెనె పెంపారన్‌ నభోముండలా 
ధార (శ్రీ విలసిల్లు విమ్ణుండుజగత్క_ శ్యాణచారిత) గం 
భీరున్‌ నంజయలిమ్మమంతి)వరు లత్రీవంతుని ౦ జేయుతన్‌, ౧౪౧ 
క. అక్షయ కరుణాసంప వ్‌ ' 
'ద్వీమీ విశాలాశీ తోడ విశ్వేశ్వడండే 
_ సామైత్కరించె నని ప 
ద్మాతీయుతున్‌ సన్నురటి మాహ్లాదమునన్‌ , ౧౪ 
క, కులకీలంబులు . విడిచెను... a న. 
దలంకక ప్రాణంబు విడువం దలంవెను విప్రం. మ ల 4 


mt 


రాభామవాధవకవి 15 


డలివేణి చెత్తుకొనిచను 
తలపున నెవ్య్వాండు దై. వము చేతన్‌, ౨ 
ఉ. నీతయు నాదిలమ్మీయని చి_త్తములం బరీకించి శాముడున్‌ 
నీతయు నాగిరీద)మునం జి me డేలుచున్‌ వన 
(వాతములన్‌ గొలంకుల విరా జితరత్న దరీగ్భృవాంబులన్‌ 
ట్‌ బ్రీతిం జరింపం నమ్మునిగరిష్టులు నిష్టలు దక్కి.రందబున్‌ , 
క, మారునికగపడక కులాచారాదులు నిర్వహించునతులునుబురుషుల్‌ 
వేరు జగంబుల. బుట్టనివారున్‌ "దేహంబు లేనివారున్‌' దక్కన్‌, 
శా, అవిశ్వ(పభుం డర్మ_ వంశమున మాయామానవాకారు. డై 
యాఫర్నావమునొోంది పాకృతునియట్ల య్యా భువిం 
చేవీదిష్యక శాంశమున్‌ జనక పుటి )ంగూడి క్రీడించెడున్‌ 
బూవిల్కా_నికిం జిక్కి. తక్కినజనుల్‌ ఫుష్పాయుధున్‌ లు రే? 
పండితులు నూతన వధూవరుల నాళీర్వదించు 
శ్లో! కళ్యాణదాయి భనతోస్తు వినాకాపాణేః 
పాణిగ) హే భుజగకంకణ భూషితాయాః 
సంభ్యాంతచిత్త నహసైవ నమశ్శివాయ 
ఇత్యు క్వార్ధలజ్జితనతం ముఖమంచికాయాః 
అను శ్లోకమందలి భావమును కొని రాధామాధకవి, కృత్యా 
దియందలి ర వ పద్యము నిట్లు రచించియున్నా (డు. ; 
చ. పరీణయవేళశయందు నిజభర 'విభూషణ శేవఫూత్క్మృతి ౫ 
స్ఫురణ దలంకి కనొగిచి మాడం నోడి నమశ్శివాయ యం 
చరనుడి వాత సిగ్గువడి యావతకోమల మందహాససుం 
దరవదనారవింద యగు తన్వి మహీధరకన్యం గొల్బెదన్‌. 
శ్లోకము నందలి రసము పద్యమునం గన్పట్టకపోయినను మనోవా 
రముగా చేయున్నది, : 
(గ్రంథాంతమునం దీకింది పద్యము ముది)తమైయున్న ది, ఇడి 
యెవరి రచవసూ) 


A 


ర్త 


16. ఆంధ్ర.కవితకంగిణి 


జ్‌; సంతతి భావళుద్ధియుతే సంస్థితియున్‌ సదయ కి) యాఫరి 
శాంతియు సర్వలక్షుణవిచారణయ్యన్‌ ఫలియించె రాధికా 
కాంతుండు పా?ణవల్ల భుండు గావున. భావనమూ ర్తియెన యీ 
చింతలపూడి యెల్ల ల్ల కవిశేఖరు కోమల శాన్య కన్యక: న్‌ , 
మాకుబంధావులును బరమమితు)లును నగు కవిరాజ వాంస 
చాలాం|త్రపు వేంకట కావుగారు నిన్దమాయానాటక క _ర్హృత్వమును 
గూర్చి యీగ9ంథము (శ్రీనాథ ఏర చితమనియు ననంతయ్య (ప్రణీతకవి 
యనియు నొక నూతనాభిప్రాయమును వెలిబుచ్చుచు, నాకు తరము 
వా్రాసియుండిరి. - 


౧. (శ్రానాథున్ని శెలిని బోలిన పద్యములింద నేక ములుండుట, 

౨. భీమఖండములోని. తుల్యభాగ సర్పవరము గోదావరి మొదలగు 
వానివర్ణనములను బోలిన వర్ణ నములిందుండుట, 

3, '్రీనాథవిరచితమగు (meee వివ్దుమాయానా 
టక్రమునందును గి గోవిందశర్భయుండి మజియెచ్చటను య. 

లే, (శ్రీనాధుడు నందనందన చరిత)మును రచియించెనని జన(శ్రుతి 
యుండుట; ఈవిష్థుమాయానాటక మదియేయని తలంచుట కవకాళ 
ముండుట, 

గ (శ్రీనాథుడు ననంతయ్యయు, నేకనగరమందో, సమిఫగామ 
ములయందో నేక కాలముననుండుట, : 

౬, రాధామాధవకవి కాలమునాటికీ(గంథము (శ్రీ)/నాథవిర చితమని 


యనుకొనుచుండిరని తలంచుటకవశాశముకలిగియుండుట మొధలగున నే' 


కహేతువులే సీవిష్ణుమాయానాటకమును గ్రీనాథుడుగచియింఛి [క్రీడా 
ఛిరామమువలెనే కర్శృత్వ్టమును అనంతయ్య _ కొసంగియుండునని 
(శ్రీ వేంకటరావు సంతులుగారియూవహా, 

ఈనిషయమింకను బరికోధనీ యును: 


Cf 


fa) 


133 రకుడి వె ర్ల తిప్పరా జు 


ఈతని చరిత) మేమియుం చెలియ లేదు, ఆంధ్రసాహిత్య. పరి 

వత్తునందున్న యుదావారణ ౫ )౨థములోనివని యోాకి )ందిపద్యములు 

వేటూరి ప/భాకరశా న్ర్రీగారు ప్రబంధ రత్నానళిలోం ప)కటించియు 

re న్నారు, ఈపద్యములు కాంచీమాహాళ్టు శ్రములోనివని యందు (వ్రాయం 
బడియున్నది, 


గ్‌ అరుణమణిదీవ్పు లంతంత నతిశయిల్ల 
విమల శళికాంతరోచులు విన్తరిల్ల 6 
గావ్యబుధగురు సంగతి గలిగిప్రరము 
సూర్యసోమవీధులు కడు సొంప్రమిగితె 

గీ, కనకభూధర శిఖరాను కారలగుచు 
నాఫురంబున నొప్పారు గోపురములు 
సంత తాధ్వగమన పరిశాంతులై న 
చంద సూర్యుల విశ )మస్థలములట్లు, 


క 


జ : ) ॥ 
జ్వలదగ్ని (ప్రథమాన లేజుని భరద్యాజున్‌ పసల వ 
ల్క_ల భాస్వత్పరిధానుం బింగళ జటాలంకారు.6 గృష్లాజినో 3 
జ్జ ల సంవ్యానుం దహాకృశీతతనున్‌ శాం తాత్ళు బ/మ్మైోకని 
శ్చలచిత్తున్‌ విజి కేంద్రియున్‌ (బ్రముదిత స్వాంతున్‌ గృపావంతునిన్‌ 


న్నీ పద్భరాగ ప్రభాభానుర పటలమ 
' కాల సంధ్యా రాగ లీలం జెనుపం 
గాళ్లీర కనకనిర్లతదీ వీ యసమయ 
జాలాత పనా రిం బరిఢవింప 
వాఠిసీలచురులు గ స్తురిపోవులును ననా 
రంభ సిలాభ్ర) విభ మము జేయ 
వజమా కిక పీమవాలుశకాదీస్రులు 
నిర్ని శా చంది )క నిర్వహింప 


త్ల 


18 


గ్‌, 


అంధకవితరాంగిణి 


జతుర బవువర్ణ్య, పట్టవ శత్రుపభాతి 


నిరలదజూల సముదీర్ల నిర్తచేంద్ర 
జు ౯౩- జ 


"బొపలతి స రచింపం |ప్రశ న (దీప్తి 


ల 


(వి తతినొప్పారు నప్పురి విషణివీధి 
మహాసీయతర యాజమాన మం(త్రంబులు | 3 జా 
జవీయించు ముఖచతుష్ట్రయము దనరం న 


“"చావననవనీత పరి లేపనంబున 


'మెజుంగెక్కి యున్న కామ్మేను ఇెలుంగ 
బహుచిత్ర మృదుసూక్ళు _పకు శోభితమైన 

హరిణాజినో త్తరీయంబు మెరయ 
(శ్రీవత్సలాంఛన (శ్రీమూల రి చింతన 

సంభృ తానంద "బాప్పుములు దొరుగ _ 
శారదా బేవి సావిత్రి, శ్రద్ధ, తుష్టి, 
మతియుం గుశసూత కౌంచిదామములు వెట్ట 
నెను గొలువంగ దరికి సస్తవరు మిదం 
జూడనొప్పెం బితోమవా సోమయాజి, 


5 


fi 
\ 


ఉ. సవ్యూముం గాంచె వాణి వననై రభ సామజ సింహగండకా 
సవ్యాము సిద్ధసాధ్య సురచారణ కిన్నర సన్మునీశ్వర 
గా)వ్యాము శృంగ సంతత కిరోతవధూగు)త దివ్య యోవి, చె. 
తిహ్యము నగ )భూసుఖితతిగ స్రచుయూఖర భాపవావ్యామున్‌ ' 


వై పద్యములలో "భర ద్వాజమాని వినుతుండగుట చే కావ్యకర్త 


గాని శావ్యభ_ర్తగాని యాగోత్ర్రీయుండ్నేమోయని యూహకలుగు న! 


చున్నది, శాంచీమాష త్ల ్యమిప్పు జెచ్చటను దొరకుటలేదు. ఉదా 


హరణ గ)ంథక ర్త (క్రీశ, ౧౫౬౦ (ప్రాంతమువాండ్రై యుండునని శ్రీవభా 


కర శా స్త్రులువారు నిర్ణ యించియుండుట చే . నీకవి యంతకుం బూర్వు6 
డనుట నిశ్చయము. న ma 


“ఇ 


ఈ 


త్త 


134 నాగలూటి శేషనాథార్యు(డు 


ఇతండు శ్రీపర్వతపురాణమను న. పద్య కావ్యమును 
రచియించి (శ్రీశైల మల్లి ఖార్డన కంకితముచేసెను. ఇతండారాధ్య 
చ్రావ్మాణుయ. వీరళె శై నధర్భము ననుసరించి యీకవి తన కుల గోత్ర 
ములను జెప్పుళొన నిష్టము లేనివాడై యీగంథమున( దననుగూర్చి 


ర్‌, శివబన్నుండ శివోతు9ండ 

శివలింగధ్యానరతుండ శీలవ)తుండన్‌ 

శివపూజూపరతంత్రుండ 

శివయోగసుధానుభవుండ "శేపావ్యాయుండన్‌ . 

అనిచెప్పినాడు, ఎట్లో తనేరునుజెప్పుకొనుట కంగీకరించుట చే 
నీతనిపేరై న డెలియవచ్చినది, కాని యదికూడ శివనాముముతో 
చెప్పిన చో మనకీతండెవ్వరో "తెలియక యీగ 9ంథ మొక యనామభధేయ 
నవి పణేతంబని చెప్పుకొనవలసి వచ్చును, 


ఈక్రింది పద్యమువలన సీత(డు వ్యాకరణశా' శ్ర పండితుండనియు 
నిరుపమాన కవితాశ క్రికలవాండనసియుం చెలియుచున్ని ది, 


మ, ప్రణుతే (శ్రీగిరినాథలబ్ధకవిఆా ప్పజ్ఞాక ఛాభిజ్ఞుడన్‌ 
rs ముతసయోగ విలుకద్దాధార్థః నంవేత్తద 
(ప్రణిపత్యస్సుట శబ్దశా, న్రానివవా(ప్రామాణ్య పారీణుడన్‌, 


ఈక్రింది ండుపద్యములలో నీతండు సంస్కృ తాంధ్ర భామలను 
జాతుర్యముగా నర్జించియున్నా (డు, 


అ, భూవణలీలల చేశవి 
భామలుత త్ర దేశ భాసురములగున్‌ 
భూషించు వన్ర్రమట్లను సు 
భామీతమై సంస్కృతంబు బహు బేశములన్‌ 


20 ఆంధ్రీకవితరంగిణి 


చ. జనని సను స భావలకు సంన్మతే భావ భరాతల ంబునన్‌ 
ఘునలలితార్ట గారవవికాసి తెనుం గభిరమ్య మంతకున్‌ 
గనుంగొనం జూతబీజమునకంకును గోములపత 9)ఫువ్చ శో 
భన మృదుపల్ల వాఛి నవబెలరసాలము సౌంఫునింవచే, 

. ఈకవిస త్తముండు కవిత యొటులుండవలయునో, ఈ క్రిందిపద్య 
ములలో. 'ెలివీ తదనుగుణముగం దన గ్రంథమును రచియించి 
యున్న వాండు, 
శ్రా, చేతళ్ము క్రిశయందునిల్చి కళలం జేకళూజి శా స్రోోదక 

వాతం బతురమూా రి మాకికములై నర్ధిల్లెడున్‌. సత్ప్రభు 

ఖ్యాతో చేత గుణప్రుయు క్రి సదలంకారాంగ పహోశాళి నా 

రీతిన్‌ సత్క_వి కూర్చ నేర్చును బుధ శేణీగళాగ్రంబునన్‌ | 

ఈపద్యము మురారికవికృత యనర్భ రాఘునమందలి యీకి9ంది 
శ్లోకమున కాంధీ) కరణము. 

న్లో, చేతళ్ళు క్రికయా నిఫీయ శతీశః ఇాస్త్రామృ తానిక )మా 
ధ్వాన్నై రథతురమూ ర్రిఖిః సుకవినా ముకాఫలై సము 
ఉన్నీలతృ్మమనీయనాక గుణగా)'మోాప సంవ్హర్షణ 
పౌభాలంకృత యో లుఠస్తి సుద్భశాం కంశేభు హారన)జః, 

క, తెనులాననేమి కవితా . 
జనితాలంకార చిత్రనంగత పదవ 
ర్హన వచిన రచన చతురత 
వినయోగ్యంబై న కృతియ విండు) మహాత్ళుల్‌, 
ఈకవి చిన్న తనమునుండియు శివభ క్యండనియుం. దన గ్రంథ 
రచనమునకు శివభ కియే కారణమనియు నీకిందిపద్యములలో+ డెలికి 
యున్నాడు, 

శా, నావారున్‌ గడు చిన్న పా9యమున “నోనామక్కు_లుం జే9మతో 

శీవాయక్కులు జెప్ప నాటయగాళ నే సేవింతు నీయాన' నా. 


Wy 


at 


6) నాగలూాటి ' శేషనాథారడ్యుండు 21 


భావంబందున నిన్నె యెన్నుదును' విభా)జద ్భవద్భ కి కిస 
ద్భావజ్ఞూన సుధానుభావరతుంగా భావింవు | 
మ, శివవారిత్రము బీజ మంకురము సీసేవావివేకంయబు స 
త్క_వికాగ్రోణులు పల్లవంబులు సమాఖ్య (వ్రాతముల్‌ ఫుష్పముల్‌ 
భవదీయ న్లవముల్‌ ఫలానళులు నద్భావంబులే కీరముల్‌ 
భువి మత్కావ్యమహీరుహంబునకు భా ళా! 
కవిచరిత) కారులీ కవిగృపానామము “నాగులూరి” యనియుం 
జేరు శేవనారాధ్యు(డనియు సూటయేంబది సంవత్సరముల క్రిందట 
(క్రీశ. ౧౭౫౦) నుండి . యుండుననియు వాసియున్నారు, వ్రాత. 
పీతులయందును ముద్రిత ప్రతియందును నీ[క్రింది పద్యమున నాగలూటి 
యనియీ యున్నది. ఇది కృ త్యాదియందలిది. 
శా, అస్ఫోటించిన దైత్యగర్వ తీమిరంబ(శ్రాంతముం బాపెంద . 
త్యుల్సి ఎల్‌ సిధనుః కుఠార పరిఘ'పాసాది శస ప్రభా - 
విస్ఫూ ర్వుల్‌ గరపం కుల స్టైజయంగా 'విశ్వామర తణ శ 
ర్య స్ఫారుండగు నాగలూటిపుర వీరస్వామి గీ రించెదన్‌ 
ఇందలి “వురిశబ్దమునకు ముదిత ప్రతిలో “చిని అనియున్నది 
"కాని యది పారపాటు, ' 
కర్నూలు మండలమున నందికొటూ_రునశై దుమైళ్ల దూరమున 
నాగలూటి యను (గ్రామమున్న ది, అందు వీరభ చేశ్వ రాలయమున్న ది, 
ఆయాలయుమునక( దూర్పుగోఫురమును బొంతల నాగి శెట్టి యనునా 
తదు కాశ, ౧౫౮౬ రక్రానీ సంవత్సరమున. గట్టించినట్లు వాాయిం 
చిన శాసన మొకటి నాగలూటిలోనే యున్నది ౧. నాగలూటిని 
సంన్కృృతీకరించి కాబోలు తానననున “లాంగలూటి” అని. వాసి 
యుండెను, కావున గనిగ్భవానామము నాగలూటియనియు నాతని 
నివాసమా(గామమే యనియు నిశ్చయముగా. చెప్పవచ్చును. శ్రీపర్వత 
ఫురాణమున, (శ్రీశైల మాహాళ్ళ ్యమే నర్జితమైనది, (శ్రీశ లముకూడ 
నందికొట్కూరు తొలూశాలోనిదే, . 


ల్లి. స్త ధ్ర కవిత రంగ ణి 


ఈకొవి [గంథాంతగద్యులో “శేషనాథార్య్న(డనసియే చెప్పుకొని 
్వ (గంథాంతేగ ద్య § పా 
యుస డు 


శివయోగి గుణవర్య శేవనాథార్య ప్రణీతంచై న (శ్రీపర్వతపునాణంబు 
నందునర్వంబును పష్టమా శ్వాసము. గద్యయందలి' శ శ్టాలంకారమును 
బట్టి: యీతని'వేరు శేవనాభార్యు(డనియే నిర్ణ యింపవ పవలసియున్న ది, 


ఈ(గంథమునం జాలభాగము (శ్రీ్యతముయొక్కయ నందలి 
వృక్షములు నదులు, బిలములు, చేవాతాగృవాము మొదలగువాని 
యొక్కయు మహిమలు వర్మితము లై యున్నవి, ఇందలి నాల్లనయా 
శ్వాసమున నొక కథశలదు, చంద్రగుప్తుండను రాజునకు. జం(ద్రవతీ 
"చీవియను తనయ, ' యత్యంత సౌందర్యవతి' కలదు; బక నాండా మెం. 
మనోహరముగా  సలంకరించుకొని, సఖీజనులతో సరసనల్లాపంబు 
లాడుచు:== | , 
గ్‌ పడతి" నానారనపా0ంయ న 
'బా)ఢరీతుల నీతముల్‌- బొడ నృపలి 
సూడ 'నంగజన్లుడు (ప్రసూనశరము he” 

వాడి గావించి నిగుడించి నంకదీశ్వై' నంట |! 


CC 


తం(డ్రిదనను!. 
క, మూహించిన జనకవ్యా 
మోహంబది దురితకర్శమకూలంబని "తా 
నూహ్‌ంచి మగుడ తన ల 
గృహ “భావ్యా దేశమున నిల్చెం డెరజలు దానున్‌ ” 
చందద్రవతియది గర్జించి = ' 
కః మదనుండు పాపకర్ముండు, 
న “మొదలున దర్చక్షు(డు గాన మూథంండు గాయక 


౧. A, KK 53 of 1915.. 


గద్య: ఇది. ( శ్రీ).మల్లి కార్జున కృపాలబ్ద 'మేదురాష్ట భాపావిశిష్ట- 


| 3) 


నాగలూటి' శేవనాథార్యు(డు 28. 


వుదనాంతకు డెందంబున 

పదిలంబుగ నిల్పి తండ్రిపగ సాధింతున్‌ . 

అనిచెక్చి (శ్రీశౌ లమున కేగి యీశ్వరుని మల్లి కా పుష్పములచే 
ననుదినమా రాధింపుచుండ స్వామి ప్రత్యతు మై. వరంబు6 నోరుకొమ్మని 
యానతీయ, మల్లి కాపుష్పములచే నారాధితుండవై ప్రత్యక మైతివి, 
కావున సానామమును ధరింపుమని చం[ద్రవతి. కోరెనంట. _ -అప్పటినుం 
డియునా దేవుండు మల్లీ కార్డుననామమును వహీంచెనంట, ఈక థయుండు 
టనుబట్టి (బౌనుపండితుండీగ్రంథము పై. ప సీ|క్రింది 
పభముగా (వాసీయుంచినాండు, | 


‘‘This volume contains two tales translated fiom 
the Schandapuranam, Probably that part called Bree- 
sailakhbandam, though. this 18 not:named. 16 18 & silly 
stupid book, utterly worthless, yet written by a man 
of learaing and 10 a.good style of poetry. The name 
of it is Sri Parvatapuranam” 


“This poem the Parvatapuranam is written in 
classical and learned: style bat the story is-a parcel of 
odds and ends. Inthe third canto & new tale. com- 
mences regarding a father who is in love with his own 
ne. . 


(శ్రీపర్వతపురాణ కృ 'త్యాదియందలి . 

ఈ, తత్తరపాటుతో నిరులు దద్దయు మాన్చంగంజాలు. కన్నును 
వ్వెత్తున శ్పుతూతోతకు : విందులు "పెక్షుదుకన్నుం దమ్మియున్‌ 
మొత్తమునో లచ్చికిని మున్మును బుట్టిన ముద్దుపట్టి మే 
నన్నె _విలంయజూచు కన్ను గల వెట్టిడు "వేలువుం గాలు నిచ్చలున్‌ . 

అను పద్యమును. (బబంధర్త్నాకరమున 'రామా'్రైెగ్గడ జగ్గన 

యుదాహరించి యుండుట చే నీసేప.నాథార్యుయ పదునాణవ శతాబ్దికి 
బూర్వుండనుట నిశ్చయము. 

ఇతండు పాలకురికి సోనునాశాభ్యుని గ్రంథములను చాగుగాం 

జదివి యందలి భావములను దన([గ్రంథమునం జేడ్చుకొనినట్టుళయ 

(గ్రంథములను జదివినవారికిం 'దెలియును, 


24 


"ఆర ధ్ర కవిత ర-౦గి'ణి 


శేమనాథార్యుని కవిత్వము (శ్రౌఢమె మనోహరముగానున్నది, 


చీ లి తెలియుటనై అతా శ్వాసములమండియు నాజుపద్యములనిట నుచా 


వారించుచున్నా (డను. 


మ, కనియిన్‌ వ్యానుండు వాగ్విల నుండు సమగ ప్రీతీ మంచాకీనిన్‌ 


“ఘన పాఠీశథువీలు ఠత్క_ మఠన క్రాకీర్ల నిన్నిత్య ఖే. 
లన: "దేవేంద్రఫురాంగనా కుచతటాలం కార కర్పూర చం: 


' దనమందాకినిం జక్రవాకిని విుద్ధన్యాయత శ్లోకినిన్‌, - - ౧౪ 


పంకజ గర్భవంద్య శినభ క్త గణప్రియ! విన్న పంబు నా 

వంక గృపాసుధార్ష్ర పరినృద్ధిత దృష్టీ యొనర్చి నను నీ 

వెంక గణాళితోన నాక క గృపజూశుమయ్య ని 

శ్ళంక వ్భపాంక కింకర వళంకర శంకర ! శాంకరీ ప్రియా | _౨ఆ 


, దుత్తూరంబులబిల్వు హల్లకములన్‌ (దోణాది. సుష్పంబుల న్‌ 


ద_త్తద్వేళల మల్లి కాష్టనిని యేధన్యుండు పూజించినం 

దొత్తుల్‌ వానికి ముక్రికామినులు యస్తోకంబు లై శ్వర్యముల్‌ 
బత్తుల్‌ పంకజసంభవాదులు దివోభాగ్య (ప్రభావోన్నతుల్‌. ౩ఆ 
సుజనుండు శృంగముం గనినమాపులు ము క్రీ ఫురకవాటముల్‌ 


విజయవిలాసతం దెరుచు వీక్షణచాతురియేమి చెప్ప నీ '_ _. 


తి)జగములందు నద్భుతము దృష్టికవాటపు సమం 
"“గజదనుజూంతకుండు కడంగట్టిన “ీలకతం[త్ర సూ[త్రమోా, _ రఆ 


తఈాళవ్భరత్త తము ఎ 


డై 


విఫులహీరణ్యం విస్రితవుణ్యం వికసితకీ ౧ రిం విలసితనూ క్రి, 0 
-నిరుపమత క్రిం నిశ్చలభ క్రిం ద్రవ్య పతితం ధరణీళత్వం 
కురు తెప్పజతి కరోతివధ త్తే రచయతి వివిదాంత్య (త్రుద 
యతి ప్రధనవిభావతి సంపాదయతి, Xe 
అత్యంతవతు. లాడ్యకందఫల దుగ్ధాహోరకుత్మిన్లిబడుల్‌ 
నిత్యా రాథకు లుంఛవృ త్షి తి నిరతుల్‌ నివార, ఇమ (ంహమ్‌ల్స్‌ 


¥ 


ou 


(1 ఘటశాసి మల్లుభట్టు వర్‌ 


ప్రత్యమ(ప్రమధుల్‌ ప్రబోఢిత పరస్రహ్మైవ వాచంయముల్‌ 
సత్యాత్ముల్‌ కదళీ తవోధసవరుల్‌ వమట్బక పారంగతుల్‌, .. ౬ఆ 
భద్రకవి లింగకవి యీ కేపనాథార్యునిం బూర్వకవిగా నుతించి 
యుండుట చేతను లింగకవి, యచ్యుత దేవరాయల కాలమువా(డని 
బుజువగుట మూలమునను నీతండు, (క్రీ వ, ౧౫౦౦ పాంతమువా(డని 
నిర్ణయించుటకు సంశయింపనక్క_అ లేదు, ఇంకను గొంచెముముందు 
వాండైన గావచ్చును, ఈక వినిగూర్చి ' యింక'నేమయినం 'దెలియు 
నమా యని నాగలూటి కు_త్తరములు ఆ్రసరిన! గాని యేమియు! 
"దెలియరా లేదు, 


- కార 


135 ఘటళాసి మల్లు భట్టు 


ఇ అ ౮ 


రామా(పైగ్గడ జగ్గనకవి (ప్రబంధరక్నా కరములో సీతని జలపాలి 
మహ త్త్వములోనివని మూండు పద్యముల నుడావారించియుంచుట చే 
నీకవి నామము మనకుం చెలిసినది, బ్రంతకం"కు సీతని చర్మిత్రమేమియు 
'దెలియలేదు, ఈతని (గ్రంథము కాలగర్భమునం  భడిపోయినది, 
ఇతరు పరమత సీ(క్రిందను దాహరించు a జ్‌ 


న్‌ ఆతి)ము సీశ్వడుం డడవి శేలన వే 

వారిహర (బ్రహ్మలు Se వచ్చి 
యనసూయనర్హ రనం బరయు. దలంచి వా 

"రతిథుతై యాహార మడిగినంత 
యవుగాక యని వేగ నన్న పానాదులు 

నడ్డింపం దలంచుచో వారికోర్మి 
తప్పుకుండం బతివగ తాప) భావంబున 

నకలంక యగుచు బాలకుల జేసి 


26 


Sse oa 


గీ, యంబరములూడ్సి నకల పదార్థములను 
చాత ముల? ఇట్టి తొంటిరూప లొనర్చ 
నంతసంబంది త్ర 'త్రదంశముల నుతుల 
వరములం'దె సయ్యది పతివతలమహిమ. 
నీ కచధర కృవ్ష మేఘంబులం బ్ర)భవించు 
మెటుయపందీగలరీతి మేనులలర 
వదనేందు దరహాస వరశరశ్చంది క 
లథీచ ఫోరంబు లనుభవింప,. 
నతులసౌంద ర్యాబ్ధి కధరబింబద్యుతుళ్‌ 
పవీడంవుందీశెల బాగుమెణఅయ, 
జగము Tog దవత్‌నగరంబు డొన సేసి 
మరుండు దాంచిన దివ్యశరములనంగ 
గీ, నరసలీలావలోకన చతురగతుల 
నప్పర స్రీ స్పమూవాంబు లభ్యసింపం 


| బద్భిసీజాతి ముఖ్యన్వ భావములను 


వన్నె మెజయుదురప్పురి వారసతులు. 


స _ధవళాంగుండగు .శంభుద త్ల గరా, 


| వనిత'బేపాము పాండువర్ల మయ్యె 
బు _త్త)లాభానంద పూరిత కుతీయె 

యఖిలభత్ష స్రములందు నరుచియయ్యెం 
చెలులు వచ్చినంజూచి సిగ్గుననున్న ట్లు 

పలుక నోపకయుండె నలసనవృ_త్తిం, 
దతిమరాళములకు గతినేర్పుకై. వడి 

నళినాశీ నుందయానము వహీంచా 

గప హేమకలశాగ 9ములయందు నింద)నీల | 

రత్నములరీతిం దత్కు_చాగ 9ంబులందు 
నలుపు సొంపార గర చివ్నాములుగలుగ. 
నతివతల్లి కి సంతోషమావహిళల్ల, 


ty 


“A 


కానుకొలను అన్నమశాజు 27 


ఫఘడిశాసలవారు బ్రాహ్మణులలో కరణక మ్మ శాఖలోనున్నారు. 
ఘటశానసి _ ఘుడిశాసలవారోొక్క_రో భిన్నులో "తెలియదు, 


వనుణప లక్ష్మణకవి పూడ్వలలో జలపాలామాత్యు(డున్నా (దు, 
జలపా లేశ్వరునిబట్టి యతనికానామము వచ్చినది. ఏలూరున జలపా 
'లేళశ్వరుండున్నాండని తెలియుచున్నది, జలపాలి అనుగామముండె 
నేనూ 'తెలిసికొనవలసియున్నది. అమాహాళ్ళ్మ స్రముతో సంబంధించిన 
కథలిందు వర్మితములై నవేమో! ఉత్తరార్కాడు మండలమున జలనాఖే 
శ్వరుండున్నాండు. కాని ఆయిీాశరునకును సీగ)ంథము నకును సంబంధ 
ముండియుండదు, 

రెండవపద్యముందలి “దక్షనగరము” దా)మారామమేమో | 


— పూ — 


136 కానుకొలను అన్నమరాజు 


ఇతండు సంన్కృతమందలి అమరుక మను శృంగార కావ్యము | 
నాంధీ)కరించెను. ఇ్రతనియాంథా )మరుక ముచ్చటను కనబడుట లేదుః " 
రామ(ప్రెగ్గడ జగ్గన (ప్రబంధ రత్నాకరమునందీ (కింది కెండుప క్యు 
లుదావాతములయియున్న వి, ౪ 


చ, చులుకన జూపముందిగుచుచోలగట కాముఖ పాణిమోందం జె 
ల్లొలయు నఖాంశులం గదిసి యొప్పెడుకెంజిగురాకు గుతిచే 
నలవడి కర్ణ పూరమున నంటిన తుమ్ముదవోని పార్వతీ 
లలన కటాతదృష్టి మనలం జరి తార్డులం జేయు గావుతన్‌ , 

. తివిరి రాశికి నెక్కి. తిరుగు చక్క కదులు 
మెట్టులం బదిలమై “మెజయు తేరు, 

బహుముఖంబుల సేబ్బ పచరించు సారథి 
వ్రాసిచూపంగరాని..వారువములు 


28: . -అ౦ధ్ర్రాకవి వితరంగిణి. 


గట్టియై వీశనక్కఅందీర్చు విలుగమి్య 
శ్ఫురిహితంబుగ మోశచూపు నారి. 
విజయానుకూలమై విలసిల్లు చాణంబు 
| సరిలేని వోటు లసంఖ్యబలము 
గ దనకు నబ్బుటయునుం బురత 9 యము? గెలిచి 
పృధులవిఖ్యాతిం ౯ న్నరథికవరుండు 
_ _ జయము. చేజంబు భూతియుం బ్రయ'మెలర్ప 
మనల గడణావిభేయుండై. మనుచు గాత | 
ay అన్నమయ్య యనికూడ నందురు. అన్నమ 
రాజు అనియే (శ్రీవేటూరి ప్రభాకర శా స్త్రులువారు (ప్రకటించిన (ప్రబంధ 
రత్నావళియందున్నది. అన్నమరాజని నామముండుట చేతను, కాను 
కొలనువారు నియోగి (టవాహృణులలో నుండుటవలనను నీతు 
నియోగి బ్బాహ్మణు(డని యాూహీంవ నవకాళము కలుగుచున్నది. 
ఇతంజేకాలమువాండో ఎచ్చటివాంయో "తెలియదు, ప్రబంధ 
రత్నాకర కృతికర్త క్రీశ, ౧౫౬౦ (ప్రాంతమువాండు, కావున అన్నమ 
'రాజుకవి యంతకుం బూర్వుండనుట నిశ్చయము, పై నినుదాహరించిన 
"రెండుపద్యములును అమరుక కృ 'త్యాదియంవలి పద్యములవ లె గన 
ట్టుచున్నవిః 
కానుకొల్లు. అనుగా)మము కృష్ణామండలములోనున్న ది, ఆ(గ్రా 
మమునుబట్టి. _యీాకవి గృవానామ : మేర్చడినదని చెప్పంజూలము, 
“కానుకొల్లు” అను నింటి పేరుగల నియాగీబ వ్యా ణులు. వేటుగం 
గృష్టామండలములో నున్నారు, వారు భారద్వాజ సులు, వారి 
గృవానామ మా[గ్రామమునుబట్టి వచ్చియుండును “కానుకొలను అను 
(గ్రామమెచ్చటనున్న దో తెలియదు, ఈయన్నమరాజునుగూర్చి (శ్రీనిడద 
వోలు వేంకటరావు పంతులు, ఎం, ఎ. గారిట్లు వాాసియున్నారు, ౧, 
“ఈయన్నమరాజు (క్రీశ ౧ర౮౮ర లో న మన 2 శాసనము 


“౧. భారతి, నంపుటము ( ౧౬- వుట ౨౧... 
{ts 


Ne 


8) కానుకొలను అన్నమరాజు 29 


వలన 'దెలియుచున్నది, (శ్రీగణాధిపతయేనమః, (శ్రీజయాభ్యుదయ 
శాలివాహాన శగవర్ష ౦బులు ౧౪౧౬ అగు ' నేంటి ఆనందనంవత్సర 
శాావణ బ ౧౦ ఆ రోహిణీనత్ష [త్ర తులాలగ్న మందు యజన యాజనా 
ధ్యయన అధ్యాపక దానప్పతిగ)హవ,ట్క_ర్భనిరతునై. న యజఃాఖఫ 
ఆంగిరస, బార్హస్పత్య భారద్వాజ గోతులై న కాముంగొలని సూరప 
రాజు అన్న య్యకొడుకు అన్నయ్య(ను) (శ్రీతుంగభ చా్రాతీరం భాస్కర 
శ్నేత్రముందుల (శ్రీపంపావిరూపాకు 'బేవండు ఆయురారోగ్య అయిశ్వ 
ర్యాభివృద్ధి అగునట్టుగాను అచంద్య్రార్క_. పర్యంతం రథీం(చ్యును, 
మంగళంమహా (శ్రీ) (క్రీ 'జేయున్‌. (దతీణహిందూేశ శాననసంవు 
టములు ర సంపుటము, నెం ౨౭౧ డు ౬౮ వుట వాంవీశ్నేత 9 శాస 
నములు) ఇందు వేర్కొన్న భాన్క-ర శ్నేత)ము గు_ి ప్రదేశము, 
ఈశాసనమునం పేర్కొ నంబడిన _అన్నయ్యయే అన్న మరాజు, 


శఈకనితాత సూరపరాజు నామమో విషయమును స్పష్టము చేయుచున్న ది, 


మజియు నీతండాపన్న ంబసూతు$ండనియు, భాస్కర న్నేత్రువాసియనియు _ 
'దెలియుచున్న ది, కాముంగొలనే *కానుకొలను అయినది. ఈలఅన్నమ 
'రాజు పద్యము .త్రిపురాంతక బేవునిగూర్చిన దీప్రబంధర త్నావళిలో 
కలదు. (ఇది పైనివ్రసిన 'నీసపద్య మే శతక కవులచరిత)లో ' 
(వుట రర౬) శకానుకొలను నాయనప్పి అని కలదు, అతనిగార్సి 
ప్రకటితమ్నులె న వివరములు తెలియవు,” వ 


కామురిగొలనువారు కానుగొలనువారై రనుటకొక్క (పతిబంథ 
కమున్నది. కృష్ణామండలములోని కానుకొలనువారు (శ్రీవత్ససగో[త్రులు 
కానుకొలనువారిలో భారద్వాజ గోత్ఫులున్నా రని ధు)వపడి ననేతప్ప 
'కాముంగొలనువానే వీరని చెప్పుట కవకాళశము లేదు. ఈశాసనమును 
కానుకొలనువారి కనువర్మింవం 'జేయవీలు లేదు, 


కాముంగొలను అను. గామమునుబట్టి కాముంగొలను అను 
గృవానామము వచ్చియుండునని తోయయచున్న ది, కాని యాజేరిట 
గామ మెచ్చటనున్నదియో ెలిసినదికాదు, కాముగొలను అను 


80 అ Ens 


నింటివేరుగలవారు వేరుగా నున్నట్లు "తెలియుచున్నది. - ఆంధ్రసాహిత్య 
పరివశ్రునందున్న యోబనామాళ్యక తీ కృష్ణా కున సంవాదమునకుం (బతి 
నానిన విలేఖరి కాముకొలను సాంబయ్యయని తరువా అసర్‌ 
కావున నీవిషయమింకను టరిశోధనీయము, 

| . ఈతని పద్యములను రాఘమా(ప్ర్లోడ జగ్గన (ప్రబంధ రత్నాకరము 
నందు దావారిరచియుండుట చే 'నీయన్న మరాబకవి క్రీశ ౧౫౦౦ ప్రాంత 
ముందున్న వాండని నిశ్చయింపవుచ్చును, . - కృస్దామండలములోని కాను 


కొలనునందు అన్న మరాజు వృత్తాంతము తెలిసికొననలయునని “సయ 


ల్ని ంచితిని కాని యదిలభింప లేదు, 
మ SS 
. 1837 ఎడపాటి యెజ్టనక వి 
స్ట ఇతండు నియోగి బావ్మాణుండు; సోమయావూత్య పుత్రుండు, 


కాండిన్యగోత్రుందు; | | 
. ఈకవి మల్ల ౯ చరిత) మను నూండాశ్యాసముల శృంగార 


ప్రబంధమును రచిచి, చుండి కాళయవముం త్రి కంకితము చేసెను. కృతి ' 
పతి కవీనిగూర్చీ యాడిన పలుకులుగా ర-చియింపంబడిన అక వడి పద్ద 


ములువలనం గవివృ త్రాంతము కొంత తెలియుచున్నది, 


-క, శివభ కి, నిధి, మం|త్రివి 
మ నిత్య కారుణ్య, మసోో . 
త్సవుండవు. కాండిన్యకుల్లో? 
- దృవ్సండవులి గ్షడుభహార్చి నట్టి, బంధుండవనఘా [ 

ఉ పాటిగలట్టిమేటి యెడపాటి ఫురాధివ | యొజ్జనార్య ' 
నీసాటిగం జెప్పినట్లికృతి సాటువయై విలసిల్లుగా కిటన్‌ 
జాటుచు హీనమానన్రల చాటున వ్యర్థకూట కా 
'ర్భాటకథల్‌. వినంగ నగ్గుబాటగుగాక. రుచింపనేర్చునే | 


ఎడపాటి యెజ్జనకవి 81 


క, మలహరు భ క్తులలోపలం 

బూలువుగ నుతిశెక్కి జగతీయాజ్యుండగునా 

మలహణుకథ నాచేరిటం 

జెలువుగ నంకితము చేసి ఇచెప్పళవలయున్‌ , 

కవి ఎడపాడు గా)మకరణమయినట్లు వై యుత్పలమాలనుబట్టి 
"తెలియుచున్నది, ఈయెడపాడు గా)మమునుబట్టియే కవిగృహనామ 
'మేర్చడియుండును, ఈగా)మ మచ్చటినున్న దియు డెలియ లేదు, 
క్రొొండటు కవిగృహనామము “పెదపాటి” యని యనుచున్నారు. కాసి 
తాళపత్ర స్రతియందును ముద్రిత ప్రతియందునుగూడ “ఎడపాటి” 
అనియే యున్నది, _కవితండి) సోమయామాత్యుండయిన ట్రీక్రింది 
గద్యవలనం జెలియుచున్నది, 

“గద్య, ఇది (శ్రీమత్సకలసుకవిమిత్రై సోమ మయామాత్య పుత్రసరన 
కవిఆధుర్య యడపాటి 'యెజ్జనార్యప్రణీతంచై న మల్చృణ చరి[త్రంబు”ః 


కవినిగూర్చి యింతకన్న చేమియుం దెలియరా లేదు. ఈతండు 
కుమారనై వభమను మజియొక ప్రైబంధమును (౩ రచించినట్లందలి కొన్ని 
పద్యములనః జగన్నా థకవి తన ప)బంధరశత్నా కరమున నుదావారించి 
యుండుట చే చెలియుచు న్నది. కాని యాగ 9ంథమిప్పు డెచ్చటను 
లభించుట లేదు. జగన్నా థకవి, మల్పణ చరి[త్రమును, గుమారనై వ 
ధమును రచించిన కవుల నామములు పెదపాటి ఎజ్జాపెగ్గడ యనియే 
(వాసియున్నట్లు (శ్రీప్రభాకరశా న్త్రులువారు ప్రకటించిన (ప్రబంధరత్నా 
వళిలోం గెన్నట్టుచున్నది. మల్చణ చరిత) రచించిన కవి యింటిపేరు 
ఎడపాటిమైనచోం -గుమారనై వధమును రచించిన కవి గృవానామము 
కూడ ఎడపాటియని మార్చవలయునా? లేక “పెదపాటి” యనియే 
భానించి, యోగ )ంథక ర్హలిరువురును భిన్ను లని 'భావింపవలయునా ? 
యను పృశ్నయుదయించుచున్న ది, "పెదపాటివారిలోం గవులున్నారు, 
కవిబ్రహ్మ. విరుదాం'చితుండగు సోమయ్య గృవహానామము పెదపా 
టియే, గశోదావరిమండలమందలి మేలూరు తోలూకాలో నొక పెద 


క్రి ఆం౦ధ్రకవితర౦గిణి 


పాడుకలదు అందిప్పుడు శవపొటవా రితరకులములవారున్నా రు, కాని 
నియోగి బాహా ణులు లేరు, పెదపాటియను నింటిచేరు గలవారు 
"నియోగి వా వ్యాణులలో సీ(ప్రాంతములయందున్నా రు, వారు (శ్రీవత్స 
సగో(త్రులు, మల్చణ చరిత్రక_గ కౌండిన్యగోతు9ండు. పెదపాటి 
వారిలోః గాండిన్య నగోత్ఫులున్నా రని బుజువగువణకును .మల్హణ 
చరిత్ర కపగ్భృహనామము - పెదపాటి యని తలంపవీలు లేదు, మల్దణ 
చరిత) కృతిపతి నెల్లూరి మండలములోని చుండిగా)మ నివాసుంశు, 
ఆతందును (గంథక ర్హయుం గడుహాబ్చు నట్టి బంధువులు. గోదావరి 
మండలవాసునకు నెల్లూరి మండలనివాసునితో బంథుత్వము కలియుట 
యాకాలమున నసంభనవముకాక పోయినను దుర్భటము, కానన నెజ్తా 
(ప్రగడ నివానమేలూరు తాలూకా "పెదపాడని నిర్ణ యింపరాదు, 


మబ్ద్యణ చరిత్ర కుమారనై వథక ర్హలనామ మెజ్జాపెగ్గడయే, 
అందొకరు ఎడపాటివారగుటయు . సింకొకరు పెదపాటివారగుటయుం 
గాక తాళన్యాయము కావలయును. అది యెప్పుడోగాని సమకూడదు. 
చాల అరుదుగా సంభవిం చెడి మటనమువై నాధారపడి వారీరువుడును 
భిన్ను లని యనుటకంళె ఏకవ్య క్రియే (ఎడపాటి యెజాపెగ్గడమే 
ల, జాని యు ౧ 
యా రెండు గ)ంథములను రచించెనని నిర్ణయించుటయే లెస్స. 


కర్నూలు, మండలములం 'బెద్దపాడు గామ మొకటియున్న ది, | 
ఆ(గ్రామమునకును నీ(గంభక ర్తకు నేమయిన సంబంధమున్న చేసిరా “తెలి . 


సికొనవలసియున్న ది, ప్రబంధరక్నావళీక ర యింటిజేరు . పెదపాటి 
వారని తలంచి యీకవిని “పెదపాటి యెజ్జునయని తలంచుచున్నా రు. 
(ప్రబంథర త్నావళిని సమకూర్చిన యాతని యింటిచేద “రామా(పెగడ” 
"కాని వద కటిశానుల్న “పెదపాడు నివామండగుటచేం 'బెదపాటిజగ్గన 
యని వాడుచున్నారు, 2 


ఈకవి మల్హ ణచరి(త్రమును గృప్ల రాయ (వభున కంకితమాయక 
దాంఛియుంచిన ట్రీ(క్రిందిపద్యములోం _జెప్పీయున్నాండు. 


శ 


అ 


క్యు 


అ 


9] ఎడపాటి యెఅనకవి 88 
యి 


డొ. ఇట్టిమహో ప్రధాన పర మేశ్వరమూ ర్శివి గాన నీవు. చే 
పట్టితి, 'మేలుచుండివుఠిపాలక | కాళన మం[తైిచం(క! మన్‌ 
గట్టిగం గృన్స రాయజనశకాంతున కీయక దాంచినట్టి యా 
రట్టడిమైన యెట్జక విర-జిత మల్హణ కావ్యకన్యకన్‌ , 


యీోా కావ్యమును గృవ్ష రాయలకీయక యేల ధాంచినాండో 
తెలియదు. శాన కవి యో (గంథమును. గృష్ట రాయల కాలములో 
రచించినట్లీ పద్యమువలన స్పష్టమగుచున్నది. ఈకృష్ణ రాయలు అంధ 
భోజుండని కీర్తి వహించిన కర్ణాట ప్రభువగు తుళువ కృష్ణ దేవరాయ 
లనియే యూ-హింపందగియున్నది, అది సత్యమయినచో నాతండు 
హూణశకము ౧౫౦౬౧౫౨౦ సంవత్సరముల నషుమం గ ర్జాటక 
రాజ్యము నేలినవా(డు. కావున సీకవియు నప్పటివాండని చెప్పుటకు" 
సంశయమక్క_ట లేదు, - 


ఈకృష్ణజన కాంతుండు (శ్రీకృవ్ల దేవరాయలు కాక మజ్‌యొక. -. 
లిసా హి 

కృష్ణభూపాలుండై నచోం గాలము మారును. కాని గ)ంథములను 
గృతినొందు నభిల*వకలవారా కాలమునం గన్పడుట లేదు, నంద్యాల 
కృవ్ణమరాజగునేమో .యని మల్చృణ చరిత) వీరి కాకారులూహించి 
నామ, నంద్యాల క కాజ లిరువురున్నారు, వారిరువురును గూడ 
(క్రీ శ, ౧౫౦౦౧౫౬౦ నడుమనున్న వారు, నంద్యాల కృవ్ణమరాజ 
యినను గవికాలములో విజేవ భేదముండదు, వీరి కాకారులు “ఎట్లయి 
నను, ఇందలి చుండి కాళుండు పదునారవ శ తాబ్బమునకు చెందినవాడు 
మాత )ము కొడు, 17వ శ తాబ్బమున నుండియుండవచ్చును.” అని 
పీఠికలో ్రానియున్నాడ  శాని వారియూవాల శాభారముల నిచ్చి 
యుండలేదు. పృబంధరత్నావళీ కర్త క్రీ, శ, ౧౫౭౦ పాంతమువ్యా 
డని (శ్రీవ భాకరశా స్త్రలుగారు నిర్ణయించియున్నారు. అతండీకవి 
గ)ంథములనుండి పద్యములను ౫ కొనియుండుటచే నీకవియంతకుం 
బూర్వుండై యుందునుగాని తవవాతివాండు కాజాలడు. చుండి 
సంస్థానాధిపతికడ నీకృతిపతి యుద్యోగస్థుండని వీఠికాకారలు వ్యానీరీ, 


లక్ష ,అ'౦ ధ్ర కవితరంరగిణి 

"కాసి యందులకాభారము లేదు, _ చుండిగా్రామమునకుం గరణమైనట్లు 

చుండిస్థల కరణచంధద్ర | యను వాక్యమువలన గప 
చుండి సంస్థానము క్రీ, శ, ౧౫౦౦ పాగింతమునుండి కామినేని 

వారికి )ంద నున్నట్లును అంతకుంయూర్వము క ర్తాటక ప9భువులకి ౦దను 

కెడ్డిప్ఫభునులక్సింద నున్నట్టును గన్పట్టుచున్నది. కృతిపతి గోత 3 


_ .సూత్తుములను గవి యోగ /ంథమ్లునం చెచ్చటను జెప్ప లేదు. ద్వితీయా ' 


శ్వాస్థాది పద్యములో “(గ్రీముహీత  చేద్యవాటీమందిరి యను సంబో 
ధనమున్నది. ,ఈవేద్యభాటి ఇొచ్చటిదో | చుండిలో _యొక భాగ 
మేమో [ తెలియదు, 


కృఠలిపతియైన కాళయామాత్యుండు రామయమంశతి సోమాంబల 


కుమారుడు. కృతిపతి భార్య విస్సమాంబ, కవి కృతిపతిని వర్ణించిన 
వానిలో "రెండుపద్యముల సీక్రి)ంద వాయుచున్నా (డను, 


ఉ. ఇమ్మహిలుల్లు మంత్రుల ననేకులం జూచితి మేము వారు మో 
దమ్మున నిచ్చినట్టి ధనధాన్యయుతంబగు దొడ్డయిీవియున్‌_ 
సమ్మతితోడ నీవొసలప సారపుగపజ్ర)వువీడియంబు తు 
ల్యమ్మగుం జుండిపాలన! దయాకర! కాళన మంతి) శేఖరా | 
సీ పర కాంతంజూడ్త్వండు పె త్రోవం జూచెనా 
. . వర్ణించు .మటి కానివావిగాను 
తఅచు మాటాడ(డు తగువోట, నాడెనా 
యది బ్రిప్మాపదము  శిలాతథరంబు, 

తెటిమెజుంగక, యీండు, తగ్గ మెచ్చియిచ్చెనా 

వ చాలు రిక ఇన్హుభస్థుములకు 
మనసీకనిల్బడు మధినిచ్చి నిల్పెనా | 

వ | యది విభీషుణపట్టమచ్యుతంబు. 

_ రమ రాష్ట్రామునకును (శ్రగామరమయ 

| లవ సుగ్రీవునాజ్ఞగా నడరచే రిప్రులః 


( wy 


a 


తనో 
1h 


ఎడ పాటి యెజ్జనకవ్‌ లిక్‌ 


| బుణ్యపంతుండు సద్దుణ భూవణుండు 
చుండి రామయకాళం డఖండ యమనుండు, 


నెల్లూరు మండలమందలి చుండి గామమున కిప్పటికిని మండి” 
వారే కరణములుగా నున్నారు, వీరాజువేల నియోగులు, 'కౌనికగో 
(తులు, యజుశ్ళాఖ, కాళయమంత్రి వీరిపూడ్వుండని నిశ్చయించుటకు 
సంశయము నొందంబని లేదు, 


శివప్ర భావమును దెలుపు కథ యిందు వర్ణ తమయినది. కల్యాణ 
పురమున యజ్ఞ దత్తుడను బ్రాహ్మణునకు శేక లేక పర మేశ్వర(ప్రసాద 
మున మల ణుండను కుమూరుండుకలిగి విద్యానిధియను పండితునియొద్ద 
సంగీత సొహిత్యాది విద్య౭ c బూట్టుడయ్యెను, : ఆపుర మున మదనసేన 
యను వేశ్య తన తనయ యగు ఫువ్చగంధి నాగురువునొద్ద నే విద్య 
నభ్యసింపం 'జేర్చెను. మల్ల ణ పువ్పగంధులు నసమవయన్ము_ల సంపూ 
ర్హముగ విద్య నభ్యసి రసు యు క్షవయస్సురాయగా నన్యోన్య 'వేవమచే ' 
ఎద్దుల భారాస్ట్ర_ర్తలవలె వినోదముగాం గాలము గడుపుచుండ, వేశ్య 
మత, వారీ (ప్రేమమున కడ్డుతగిలి ధనాశచే నాఫ్రరమందలి యొక. 
వెశ్యునిచే విశేషధనమునుగాని కరూంయ నాతనింసూర్చ యత్నించి 
మల్ద ణుని తన యింటికి రాకుండంజేసెను. ల్‌. వైగ్యుండరుదెంచిన నాంటి 
శాత పుప్పగంధి యాతనితోనుండ నిష్టము లేకమాటలతోం గాలయా 
పనము సేయుచు కమలప్రపపమాటు యివ్వలకువచ్చి యుమియ 
నది పుప్పగంధి మాటలను వినుటక్రైవచ్చి వీధింకు రుగు క్రింద నిలుచుండి 
యున్న మల్దణునివై బడియెను, ఇంతలో మెటుపుమెజయనాకాంతి 
వలన మల్ద నం. పుష్పుగంధి, . యాతనికి నమస్కరించి వత్‌మింప 
-వేండీ, హాకిరువ్రురకును శాశ్వ కానుబంథ మునగూడున ట్రీశ్వరునిం 
'బ్య్రార్థింపుమని పోత్సహించి' యిరువురు సూరిబయటనున్న శివాలయ 
మునకు బోయిరి. మల్ద ణుండు ఫువ్చగంధితో “నాహృదయము 
నిన్ను వీడి యీశ్వరునిమిదకు. బోవుట లేదన నట్టయినచో నేను నిన్నుం 
గాలీలించుకొని నీవెనుకవై పున నుండెదననియు సీశ్వరుని 'బాక్థింపు 


86 ఆంధకవితరంగిణి 
మనియు జెప్పి సుష్పగంధి యశ్లే వేయ మల్హణుం, డేకాగ్రచిత్తుండై 
యీళ్వదునిం (ార్థింప నాదేవు(డు పృత్యకు మై మల్హణ ' వువ్చగంధు 
లకును, వారు పెంచిన చిలుకకును, 'వేశ్యమాతకును, మొల్దణుని జననీ 
జనకులకును లైవల్యము నోసంగిన కథ యిందు వర్తి ంపలబడినది, ఇంద 
అకు గై వల్యవించ్చిన యయాశ్వరుండెందు చేతనో వై శ్యో _శమునకు 
మా|త్రము చే_వల్యము నీయనందున నాతడు భయభ్య్రము.డై నాయ, 
ఈగ9ంథమున నింకొక యుపకోథయున్న ది, అదియుగూడ 
నిట్టి చే, ఈకథోపకథలు పాలకురికి సోమనాథుండు రచించిన .,పండి తా 
_ రాధ్య చఠిత్రమున నున్నవి, వానినే, ఎజ్జునకవి "పెంచి నురాలాశ్యా 
సముల కావ్యముగా ర చించినాండు, గ )ంథమున శృంగార వర్ణ నములు 
కొంత పచ్చిగానున్నను, నీతిని జోధించు పద్యములుకూడ  నందందు 
లేకపోలేదు, ఇకారసంధులు మొదలుగా కొన్ని వ్యాకరణ దోవము: 
లున్నను మొ_త్తమిద నీతని కవిత్వము "మృదు మధుర పదగుంభిత నై 
మనోహరముగా నున్నది. కవిత్వశెలి తెలియుటనై కొన్ని పద్యముల 

నిట నుదావారిం దుచున్నా (డను, వ వ. 

చ. ఎక్కడిచాపనయ్య! యితండిక్కడ నచ్చుచునున్నవాయ దా 
నిక్క మె సాధుంజోలి తననెయ్యుముం దయ్యము చాలుజూలు సీ 
చక్క_టించేరసీయకుండు జాడ(జలింవ౫ నీతంచెంతయున్‌ 
వెక్కస మైనచేంత లివివిన్నను నామది. గోపమయ్యెడున్‌. ౧ఆ 
క, మగవాని చి _తృమంతయు. 

నిగురొ త్రలయంేసి వేటయిట్టియపో లన్‌ 
దగిలింపక 'తాందగిలిన | 
మగు వెంతయు సొంపు చెడి యమాన్యత నొందున్‌, > ™ 

జ, వేయునునెలనామనసు వేడుక మల్హణు మిందగాని యో 
తోయజగంధి! యన్యు నెడం దూకొని రోయుచునుండు నందన 
చ్య్భాయలం గల్పక ప/సవ సౌరృళ్హన్తూనుచుం బ్రక్కి_ మక్కువం.. 
వ్యాంుని తేంటి హీేయమగస వబ్బలిపూవుల శానవేయునే, . ౨ ఆ 


2 


గ! 


1th 


10) ఎడపాటి యెజ్జనకవి వ్‌ 


న్‌ దద్దరము చేత నాచులో. దమ్మివిరిని 
నున్న యెల తెంటివై (చేదా యొలికినట్టు 
మలహాణునిమి6ద6 బడియె నాజలకణములు 
మదన సంతాపవహ్నికి మాటుదోంవ ఏ ఆ 


చ, అటువల నుంటివేని, జలజూనన | యేనును హాదా 
ట్క_టకు నుమాకళ।[త్రు శితికంథరు సన్నుతి చేసి సీదుముం - 
దటనట మెచ్చు చేకొనియెదన్‌' పను నావుడు నింతి యట్లుకొం 
గిటం గదియించె భ క్రింబలికించె శివున్‌ నుతియించె నాతండున్‌? 
కుమారనై వధమందలి కథ నలచరితమే మైయుండ్యును, ఇందలి 
౧౬ పద్యములు ప్రబంధ రత్నా నళియందుదాహృతముై నవి, వానిలో 
గొన్ని (టి సీక్రి)ంద నుడావారించుచున్నా (డను, 
వీ అలరెడు తెప్పలల్లార్చి నయందా(క 
ననిమిషక న్యం గాదనలో వళశమ?. 
యమృతంబు చిలుక మాటాడినయం దాంకం 
౫నకొంప్రు[బతిమ గాదనయగ వళమె ? 
నడులోక యడు” త్తి నడచినయండా.క 
గొనబు పూందీగ గాదనలవళ ము ?. 
క లికితనూ చేఖం గదిసి కన్గొనుదాక 
న. గాదనల వశము ? 
గీ, యుపిద నఖమింన వెడవాలియున్నా దాంక 
నొనరు తొలుకారు మెబజుంగు గాదనలోవళ మె ? 
'వెలందిగుణములు సఖల చే వినినదాయక 
నంగనంభవుమాయ గాదనల వశమె ? 
ఈళోు చేంగాంచి సాహిత్య విద్య ధరిత్రి 
నిల్పినయట్టిపాణిని భజించి, 
శ్లో కార్థమునం జంద)జూటు ముప్పించి యి 
ప్రార్థముల్లొన్న మల్థణు నుతించి, 


= om 


88 ఆంధ్రీకువితరంగిణి 


గద్యంబు చెప్పి శంకరునిచేం గరములు. 
ప్రతిభతో బడసిన వాణుందలంచి 
శతకంబుంజెప్పి భాస్కరుని మెచ్చలం జేసి 
: యురుదేహు(డై.న మయూరుం గొలిచి 
గీ,. భవుని మెన్ఫించి.కన్నులు పడసిలెచ్చి 
వనితకిచ్చిన కాళిదాసునకు (మొక్కి_ 
వారుని వినుతులచే సాసలాడంజేసి | 
నట్టి ధట్టుని నన్న యభట్లు( బొగడి, *. 


2 


3 మన్గుభ దివ్యాగమమున కోంకారంబు 
భూతేశు నాదల ఫువ్వుదండ 
యల్పశ్ళంగార ేఖార్లళకుంచిక 
యధికతమాూదంతి కంకుళంబు 
విరహిణీజనమర్థవిచ్శే దకర్తరి 
- యంజబర కోోడదంప్టా )ంకురంబు 
'తారకామా క్రికతతికి నంచితకు క్రి, 
దగునంబునిధికి స 


\ 


గీ మారు. పట్టాభిే. పే.కార్థవారికుంభి 
చి త్తజనికోట లగ్గడం చెనవుగుండు 
నాగనానాంటి కవన నారుకొనిన 
చందు )డుదయిం చెం గాంతిని _స్తందు) డగుచు, 
చ కలసి యొకల్లొకళ్లు కసుగందని వేడ్క_లం బూచువేళ జె 
_ప్పలు మజువయ్యె నే నవియ పాయుట, తత్సుఖపారవశ్యు లై 
పలుకకయుండు కే యలిగివై కొనకుండుట, యం తెకాని తూ 


య్యలియు విభండుచాయుటయు నల్లుట Wow : 


నీ కొమరువెన్నె లవెగాసు నమలి పా) ణేశ్వరు 
కొసంగి యింప్రానరించు నోకచకోరి, 


లై 


Cy. 


గా 


1dr 


zr 


ఎడపాటి యెజ్దనకవి 89 


పరపు వెన్నెల గుజ్జుబం తేన గూళ్ళాడు 
' నోలినెచ్చెలులతో నొకచకోరి 
పామైన వెన్నెల "తేట శేళాకూళి. 
నోలలాగుచునుంకు నొకచకోరి. 
గట్టవెన్నెల చట్దిగాం గట్ట వల్ల భు 
స కా కంపు నొకచకోరి 


చేగవెన్నిల కొవ్వు భంజించి విందు 


- లొనరం జేయును జుట్టాలకొక చ కోరి 


పంచువెన్నల "మేర్చజిచిపతికి ] - 
నుబ్బుగానిచ్చు వేకువ నొక చ కోరి, 


* వులు సొజ్బ చేదు నుప్పున్లు దీపు నొగరును 


గణులింప భాగాధికములు గాక, 
చిముడంగం బోటక చిక్క_నై. యిగురక 

కాటువోవక మతీకలంతవడక, 
యుడికియు నుడుకకయుండి నిక గ్రామ్మక (2) 

" పసరువేయక పరిపాటి చడక, - 
సంచారములలోడి నంబంధమెడలక 

పొగుప్రు వానన' విరిపోటుగాక, 


, వింతలై జివ్యాకును రుచుల్వి స్హరిల్ల © 


దగు పదారంబు లెడనెడం దాము తామ 
భో_కృలకు భోజనాస క్రి. బొడమంబేయ 
నిండు వేడుకం గూరలు వండ నేర్తు 


ఈపద్యము నలుని పాక వర్ల నముగానోపు, _ ఈ[గ్రంథము లభించె 


చేని కవివ్భ తాంతమి: కను గొంత తెలియును, 


శే 


138 బొడ్డపాటి పేరయకవి 
'రామ్మాపెగ్గడ జగ్గనకవి సేకరించిన పద్యములనుబట్టి యీతండు 
కొవియనియుు, అనంతమవాత సము, పద్మినీవల్ల భము, మంగళగిరి విలా 
సము, శంకరవిజయము, సూర్యశ తక ము, అనుగ )ంథములను రచియిం 
చచినవాండనియుం 'దెలియుచున్న ది, మంగళగిరి విల*నమును రచియిం 
చినవాండగుట చే నీకవి కృష్ణామండలములోనివాడను ట నిశ్చయము, 
క్ర ఎమామెండలములో బెజవాడకు-సమో పమున బొడ్డపాడను (గ్రామమున్న 
దనియు, నందు బొడ్డపాటివ్వారా న్వేల నియోగులున్నా రనియు, శతక, 
కవుల చరిత) కారులు వాసియున్నా రు, మరికొన్ని ప్ర చేశములలో 
బొడ్డపాటివారు వెలనాటి చద ళా నస ణులును గలరు, కవికాలము 
"తెలయదు, కాని (క్రీశ, ౧౫౬౦ కిం _ బూర్వుండనుట నిశ్చయము. 
ఈతని గ్రంథములలో నొక్క_టియు నిపుడు కొన్సించుట లేదు, పబ: ధ 
రత్నాకరములోనినని, యికి9ంది పద్యములను (శ్రీ) (ప్రభాకర శాస్తు లు 
గారు ప్రబంధ ర త్న వళిలోం బ్రకోటించియున్నారు, 
అనంతమహాత, (ము:_ 
నీ, తన యనురాగాభ్యుదయమూ ర్రి పర్గిసీ 
నతికిని ముఖవికాసంబొనర్భం 
దనదుర్ని రీక్ష ప)తాపనై ఖరి యరి 
తమముల గిరిగుహోంతెములం జః 
దసకరవిదళిత దానధారాళ కి, క్రి 
కలయలోకులకు నాకంద్లుదీర్చం 
దనదు మిన్నందిన ఘనతరై రై శ్వర్యంబు | చా 
నకు విబుధాళి సన్నుతులొనర్పం 


శీ, జేజరిల్లెడు శాజన దినదినంబు 
మూండుమూర్తుల జనులచే (యొక్కుంగొనెడు 
పద్భినీవల్ల భుని ఏ నాదుపాలి వేల్లు: 
భకృనులభునిం గోలు వ్యాత్పద్ధ్ముభులర. 


(త్త) 


స్నా 


(te 


11] 


పర్గిసీవల్ల భము:- 
నీ, కమలాకరస్ఫూ రి కాసారములయందు. 


వ 


దమయందు. గలుగంగం -దనరుచుండు 
గంభీర జీవనక మ మగడ్తలయందుం. ' 
దమంయందు. గలుగంగ౯ దనరుచుండు 
ధారావిహారముత్నమ తురంగములయందుం 
దమయందు. గలుగంగ6 దనరుచుండు 
సుమనోవికాసంబు పమదావనములందు . 
దమయందు. గలుగంగం దనరు చుండు 
డానమహీమ సము తుంగ దంతులందు. . 
దమకరంబుల. గలుగంగం దనరుచుండు 
సిదల సంతోవమున ముఖ్యశీలవృత్ని 
రణజయా దార్యములం బురి రాజకులము, 


గజముల నడలుం దత్క_రముల జిగులుం ద 
త్కుంభగారవములుం గూర్చి గూర్చి 


జలజస్ఫుటములు' దచ్చది విభ)మములుం ద 


క్కే_నర సురభులు గిలిమిగిలిమి 
మరువిండ్లుం దన్న్మర్వి మధుకరరుచులుం ద 

దృస్త్రంబు మునలును నలమి యలమి 
గనక వేదులు నందు. గాంతినుగ్గులును ద 

"త్ర ర్స గిత సన్థుణులును దార కార! 
గతులు నూరు గ మొగములు నేత) 
ములును' దనుగంధములు బొమ లలకములును 
మయాఫులు నితంబములును రుచులును దశన 
ములును విధిచేసె నా నుందు) వురి చెలువలు, 


ఒక యెనిమిదడలా దిక్కుల 
మకరంబున కొకటి యూడె మలవహారుచే ము 


“41 


j42 రాం ము 


బ్‌ "నేలని మాటుమలయు ee పురిన 


పే, పాయక కన్న నాధుతలC బాాలిడం బూన్సిన యాణిము తెముల్‌ 
దోయిట పధ్భురాగమణులో. యన నించుక యెతిచూచు చో 
జాయల నింథ)నీలఅముల జాయలుగా6 బతి వకాళిమి(దటన్‌ 
జోయ బూవ్రుమొగ్గలనం బొచ్చె 'విచిత )విలాస వె ఖరిన్‌, 


ఉ. సారసరః ప్రతీర 'వనసౌరభవువ్బరజో వీభూతి నొ 
య్యారఫుం,జొక్కు చల్లి మలయానిలు(డన్‌ గడిదొంగ వేకువన్‌ 
'జోరనగండ్హ 6 గన్నములం జొచ్చియు దివ్వెలు దూల్చి భోగభా 
మారతితాంత శుర్చుక్‌ తటాక క బం కాల నిచ్చలున్‌ , 

శంకరవిజయము;__ 

చ, అడవి సరోజరాగమణు' లామివఖండములంచుం గజ్జుకు 
ట్లాడికము సేయు వేడుకల .నుజ్జ జ్ఞ లస ములేర్చి పరత 


కక భల్లుకవ్రజనిరీ కుణముల్లని శు చే 
దడవుదు నూ. స్ప్రమునం దద్దిరినీమం గిరాత బాలికల , 


G, ఆమని"బంకిపట్లు మలయానిలు నిత్యవిహోర నీమముల్‌ | 
కామునిపాళెముల్‌ శుకపికంబుల జీతపుటూళ్లు కామినీ 
"కాముక్‌ విశ) మంబులకుం గల్ల లని 'యోర్వకు (1) లాపురాంగనా 
సోమమునందు నెందు నెలతోంటలు శై చ స్లితీన్‌ 


గ్‌ తనకు బలముగలిగి తనభం త్రి మిశ్రాను వ 
బలము దనకు దోడుపడుటకు గలిగి ' 
వైరిబలము దజిగి వారి చుట్టము 'లెబ్ల 
గ్రిందువడిన'చేళ గెలువవచ్చు. 


చ, తనరుచిగాని వేళ బెడిదంబగువే(డి నినుండు నోందినన్‌ 
గను మొఅంయం్లట శాజునకుం గర్జమటం వెటయేనిం జన్న య 


ఫు 
ఓ 


(A 


బొడ్డపాటి జీరయ కవి: ౯. 


ట్లను చర్చుల్తై వెలిం౫డి గంహూంబులుం. దారలుం దోడరాల వేం 
, గనచనె చెల్ల వెల్లని మొగంబు కోళంకమునన్‌ శశాంకుండున్‌ = 
గీ, రాజురాకకుం దారహారముల తోడి 
యామినీ పాత ? నాడింప నేమి సమయ 
. నాటకుడు దోంవుతెర -వారీనాండనంగ 
సాంధ్య రాగము పచ్చిమాళను దనర్సె 


ee 


, సంజపౌగిద్దున నాటనలుపు నంబరశేళు 
తలయేటి జలకణ. తతులనంగ 
రజనీవధూద్విజ రాజుల "పెండ్లి కే 
ర్పృజచు ము_కోప్రుం దల1జాలనం౮గ 
గాలవాణిజ్యాండు సీలాంబరస్థలీ 
స (9 జచరించు నజములనంగ' 
వేళాఖ్య ఫువ్చలావిక యిందుండను "రాజు 
నకు నేరిచిన పీసూనరబు లన 
గీ, బాలచెల్లి మధించు 'తొల్కా_లమునను ' 
సమృతబిందువులు ' దరి మిన్నందె నన 
గగంమనుకోల నలమిన తొగ లనంగ. 
గలయం జుక్క_లుతోంచె నాకాశవీథి, = . 

మ. సమలావణ్యము వన్నెకూడి రసముల్‌ సంధించి శృంగార వే 
వముతోం జొక్క_్యుంజూఫు నవొలయ. నిచ్బాతూలికన్‌' భావచి 
(తముగా బంచశరుండు రాగరతిం జంతం జూచుచున్‌ వానీ (పా 
ణము వాగీశ్వద వేండి నించెననమే నాఫ్రుక్సి) యొప్పెం గడున్‌, 

మంగళగిరి విలాసము: . 

ఉ. హారతులిచ్చు చేయి న. ..సారికి రాయని గన్నతండ్రి కొ 
య్యారి మెజుంగుం జూస్రల నె యారతులి చ్చ నొకరు కకత 
'త్కారకరద్వ యీవలయకశాంతులు గు _త్రవుం జన్ను దోయి తా 
హోరగళంచలన్న లు జాలతేశ నెంతకు రాయభాకాంతిమై (2) 


44 ఆంధ్రీకవిత.రంగిణి 


సూర్యశొతక ము నా 


శా, ఈంల్య్వో లె. వ్రణంబు లే "వెదకుచు. న్నీర్ష స్టంబరున్‌ మెచ్చే ఖ్‌ 


మూంగల్యోలె నిరంత రాస్యులగుచున్‌ మూర్జిలాచె తర్కించినన్‌ 
. వీగన్నేరని దుష్క=వుల్‌ బ్రితుకనీ విక్రాంతులై వారినో 
"రాగం బోవంగ నేల సత్క్మ_వుండు సూర్యా! | పద్దినీవల్ల ఛా} 


మల్లి ఖార్డునలింగ శతకము: 


నీ కాంతుల జూపట్టు కండ్ధమరించిన 
తిరమైనవివులవుం చేరునందు 
పలల యా వృద్ధసారధినిల్సి 
యతయడులీవీంచు హయములం బన్ని 
తన్ని వాసులమించు తిన్నని ప్రావిల్లు ' 
చొకు(బె నారి నక్కువెటి (? 
గరితోడంహాడ ల్‌. క. ల 
నెమ్మేనుః బననిచ్చు నమ్ము దొడిగి 
గీ, యమరభటులార్వ దై త్యపఫురములు గడవీ 
విజయమందివ జోద వీవిశ్వమునను 
'వేల్పులెవ్వరు సీసాటి విజయవాటి 
మల్లి కాద్దనలింగ ! యుమాప ప్రసంగ 1 | 


వీ ఖండఖండంబుగం గదిసిన తేరును 
" "భంగంవు టిరుసు బొనంగంగూర్చి | 
విజ్ఞోడుపడి' నిచ్చ..వినువ్‌ధిం దిరిగెడు 
చక్రంబు లొనగూడ నంఘటించి 
తరుకొన్న భీతిం గొందలపడ బహుముఖ 
_ . ఛా్రాంతసారథి నేడుపరిగి నిలిపి 
పలుకం న ధుంటుల నలుజాడలం 
౫ బోయెడి గుజ్ఞముల్‌ - వూనుకొలిపి- - 


§ 


12 ] "బొడ్డపాటి చేరయకవి డక్‌ 


ష్‌ కుంటి వింటను బలువంకకోలం దొడిగి 
వివమలమ్యంబు వేగతివేసితయ్య. + వేల్పు... 
నీ బంట్లున్న పా లెంబు బలువిల్లుగాంజేసి ' 
వమణివలయంబు నారి౭వేసి 
. నుదుటి గెన్నడిమికన్నును ముల్కి. గాంజేసి 
దథీ[ణాంగంబయ స్త )ంబుం జేసి 
చేకోరతలవాని జబోకసారథిసేసి 
తనమూ ర్తి యొకటి రథంబుసేసి, 
కనుందోయిః జకియుగ్భముగ యోజన చేసి 
సమత సూరువుల వశ్వములం జేసి 
శీ యన్ని యును వియధీనంబు లగుటంజేసి a 
పురము లేసితి గాక సేకొపలుతోండె. , , వేల్పు... 
“వేల్పు లెవ్వరు నీసాటి విజయవాటి 
మల్లి కార్టునలింగ |! యుమా ప్రసంగ | ౫” 


అనుమకుటముతో శతకము (వాసియుండుటచే నీకవి బొడ్డపాదు 
నివాసుండగుట నిశ్చయమని చెప్పవచ్చును, ఆగ్రామమున బొడ్డపాటి 
వారా ర్వేలనియోగులు ఆ(తేయననో(త్రులును, భార ద్వాజసగో[త్రులును 
గలరనియు, నూజు సంవత్సరములకి)ందట నా త్రేయస గోత్ఫులలో 
బొడ్డపాటి 'వేరాాజుగారును భారద్వాజస గోతులలోం గొండయ్య 
గారును నుండిరనియు, వారు కపత్వము చెప్పినట్లు కానరాదనియుః 
నాగా)మకరణమగు బొడ్డపాటి లింగరాజుగారు నాకువాసియున్నారు, 
'తాతవేరు మనుమనికిం బెట్టుచు వచ్చుటచే నా నామములు గమ ' 
ముగా వచ్చినవని భావించినచో నీబొడ్డపాటి వేరయకవి (క్రీ, శ, ౧౫౦౦ 
ప్రాంతమున నీబొడ్డపాశు గ్రామమున నివసించియుం డోసనియు నాశే) 
యసగోత్రజుండనియు నిర్ణయింపవచ్చును, ' బొడ్డపాటి కొండయకవి 
కూడ నున్నాండః ఆతని చరిత్రమును సీతరువాతనే బాగెదను. ఇంత 
కం నీఠవిసిగూర్చి యేమియుం 'దెలిసినదికాదు.. 


జర్‌ ఆంధ్ర కొపొత-రఢగిణి న 


ఉదాహాత, పద్యములవలన నికవి ర్‌ - మెచ్చునట్టి కవిత్వ 
మును జప్పంగలవాండని స్పష్టమగుచున్నది. ఈతని ss 
మైనను లభింపకుండుట విచారకరమైన సంగతి, 


# 


1389 బొడ్డపాటి కొండయ 


రామూాపె ప్రగ్గడ జగ్గన ప్రబంధ _ర త్నాకరములో సీతని పద్యము. 


లని యుదావారించిన యిీకిిందే మూడు పద్యములను (బ్రబంధర త్నా 
వళినుండి 7 కొసి యిటవాాయుచున్నా (డను, ఇతండు “అంగభవభంగ 
తిరు కాళవా_స్తిలింగ” యనుమకుటముతో నొకళతకమో 'తారావళియా 
వ్యాసియుండవచ్చును; అనంతమహాశ్త్యాది గంథములను రచియించిన 
వేరయకవి యీాతేనివంశము లోనివాంజేనూ | : 
నీ కడగి యెక్క-డనై నం గదలని యరదంబు 
నరదంబునై నిల్చినట్టి వి విల్లు 
వింటికిం గాపుగా విహరించు చ[క్రముల్‌ | 
| 'చక9ములను బూ)న్లు జరపుశరము 
శర మున బొడమిస చక్కని సారథి 
_ సారథి మొగమున జా౭గువారులు 
వరుల _సామక్ష ర్థ ్ట్టంబు నరసిన శింజిని _ 
న దర్శీతాడు సేయుబలమ్వుం 
న్‌, బొందువడంశేసీ దై చై త్యులపురము "లేసి _ 
యఖిలజగములు రహీంచునట్టిజోధ 
_వనుచుం గొనియాడుదురు నిన్న ననుదినంబు 
_,నంగభవభంగ | తివకాళవా _స్తిలింగ | _ 


సీర తొమ్మది తునుకల నమ్బింార్చీన తేద. 


| 'సరిజోకం గూడని చక్ళియుగము : స en 


హో 


(స్తు 


బొడ్డ పా.టి. కొండయ జీ7 


నొకముఖంబున. గడ్ప నోపనిసారథి 
రూపింపరోని , వారువపు సమితి 
బెడిదంపు దెగలకుం 'బెల్నువె.న విలుక మ్బ 
గాలిచేం బొద్దులు గడపునారి 
పదివంక పై వాయయటాటలని బాణంబు 
పడి బ_బైములులేని భటగణంబుం 
బొందువడంజేసి దై త్యుల పురము లేసి 
యఖలజగములు రథీ,ంచునట్టిజోద 
వనుచుం గొనియాడుదురు నిన్నుననుదినంబు 
నంగభవభంగ ! తిరుకాళవా స్తిలింగ ! 


"దేహంబు మిక్కిలి తీరమైనరథముగా . 
ఘననే[త్రయుగము చక్రములుగాలో. 


| నూడ్పలశ్వంబ్నులై యొప్పారుచుండలో 


(2) దొరయు బల్లెరము సూతుండుగాలో 
సవ్యాంగ మతిఘోరసాయకం బదిగాల 
సొరిది. గుంతలములు జోడుగాలో 
దలమైన విహరణస్థలము కార్ముకముగా . 
నలువై న. హోరంబు నారిగాగ 
నన్ని యును సీమవో ర్త (ంబ యగుటంటేసి - 
లీల ది)పురంబు లేసి 7ల్సి తివిగాక - 
నీకు నొరులు సహాయులై నిలువంగలరె ? 
యంగభవభంగ | తికుకాళవా స్తిలింగ | 
ఈమూండుపద్యములయందును తి)వురనంహోర మే మూండువిధ 


ములుగ నర్టి ంపబడినది, 


ఈకవినిగూర్చి బొడ్డపాటి . వేరయకవి చారిత)మున నించుక 


వాాసియుంటిని, కొండయకవి భార ద్వాజసనోతు్ర)ండనియు, విజయ 
వాడకుం దూర్పున( బదునై దు మైళ్ళ దూరముననున్న బొడ్డపాడీతని 


“48 ఆంధ్ర కవిత.ర'ం గణి 


నివాసమనియుం 'దెలియుచున్నది. స్త్‌ “వేల్పు 'లెవ్వురూ నీసాటి ఏజయవాటి 
మల్లి కార్టునలింగ | యుమా(ప్రసంగ. | ”'అను మకుటముతో. బేరయకవి 
రచించిన శతెకమందలి మరాండు పద్యముల నాతని చారిత్రమున నిచ్చి 
యుంటిని. ఈకొండయకవి “అంగభవభంగ | తికకాళవా స్తిలింగ |” 
“యను మకుటముతోం గాళవా న్లీశ్వరునితై నొకశతకమును రచియిం 


చెను, వీరిరువురును భిన్నగో[త్రీయులగుట చే నొకవంశమువారు కార 


నుట నిశ్చయము, వీరు నమకాలికులో వీరినడుము నంతర మెంతయున్న దో 
"వెప్పంజూలము,  వీరిరువురును.దమతమ శతకములలోం ది) పుర సంహార 
కథను వర్ణ ంచియున్నా రు, ఈపద్యములలో రెండిటికిని బోలిక లున్నవి, 
పదసామ్యమును భావసామ్యమును -గూడ(గలదు: ఎవరి నెవరనుక 
రించిరో 'చెప్పంయజాలను, 


ఈక వినిగూర్చి యింక నేమియు చదెలియదు 


140 తెనాలి అన్నయకవి 
వతం యాజ్ఞ వల్క్య్య  నియోగిపోవ్మాణుండ. - కాండిన్యన 
గోత్రుడు, రామమం (త్రి పుత్తు) య, పాంచురంగ విజయ, ఘటికాచల 


హమ్‌ వీది (గ్రంథములను రచియించి సుక్రసిష్టుండై న తెనాలిరామ. 


కృష్ణకవియు, (భశ లమాహాత్ళ్య కృలిక_రయగు తెనాలి (క్రీ గిరికవియు 


నీకవి కగ్రజులు, ఈభాతృత్వమును ఢ్ఫ్రవపరచు పద్యములను వారిచార్తి ' 


త)ములయందిచ్చియున్నా (డను, ఒకరినిగూర్చి యొకరు వీదమువ్వు 
రును దమతమ గ9ంథములయందు (వాసీకొనియుండ లేదు, అయినను 
వీరన్న దమ్ములనుట నిర్వివాదాంశము, 1 | 
“ఇతండు సుదవీణాపరిణయమను వై దాశ్వానముల (బ్రబంధమును 
రచియించ్చి ఫులిజాల సోమయామౌాత్యున కంకితవబ చేసెను, . శామ 


పసు 


ig) 


Gy 


కృష్ణు కవివలెనే యాయన్న యకవియు మొదట కవుండ్రై వీదప నైపష్ట 
వమతమును ౫ 9హించినట్లీతంయ దనగంథమునం జేసిన గురువర్ణ నము 
లనుబట్టి తెలియుచున్న ద్‌, 

గీ, కాళిదాసాది సంస్కృత కవులందలంచి 

యాంధ్ర) భా షాని శేష ఛాపాధిపతుల 

నన్న పార్యాదులను బుది Pye 

పాలగుమి భీమగురుని నద్భ క్షి (గాలుతు, 

ఈతని సోదరుండై న రామలింగకవి గురువు పాలగుమి యేళతే 
ఛ్వరుయ, రామలింగ (రామకృష్ణ) కవియు నీయున్న యయు సోదరు 
లె నశ్లు యీసోదరులకు గురువులైన పాలగుమి 'యేలేశ్వర ' భీమేశ్వ 
రులుకూడ సోదరులేమోా | ఈభీమేళ్వరు(డు విద్యాగురువై. యుండునుః 
చైవ్లవమం[త్ర ముసంగినవాండు కందాళ భొననాచార్యుల తనయుడై న 
(శ్రీరంగాచాడ్యలు. ఆతని సీకవి యిట్లు నుతించియున్నా యు, 

ర్త కందాళభావనార్యుల 

నందను '(శ్రీరంగగుణిని నతబుధర మా 

మందచారంబు నుతింతును 

మందారమరందబిందు మధురఠరారభటిన్‌ , 

'తెనాల్య గహారమునం దీర ఏికెంతవణుకు - నంబంధమున్న దియు. 
జెప్పంజాలము'. కాని యీతని నివానము "తెనాలియేయని సుదషీణా 
పరిణయ మండలి యోా|క్రింది గద్యమువలనం. 'దెలియుచున్నది, 

“వ్పది (శ్రీమ గ్రైనాల్సి రామేశ్వర ; శాశ్టతకృపాక టాకులతీత. కవి 
'తాభిరామ రామయపండిత కుమార సహజశెవాచార నంపన్న ధీమ 
దన్నయ నామభేయ (ప్రణీతంజై న సుదతీణా పరిణయంబను.. శృంగార 
కావ్యంబు” 

తాను చై.వ్షవాచార్యుని శిష్యుండనసి వాసికొనియు నాగం 
థాంతగద్యయం దే శ్రైవాచార సంపన్నుండనని వ్రాసికొనుటంజూడ 
నితండు వీరవై వ్లవుయను వీరశె వుడునుగ్తూడం గాండనియుు ము(ద్రాం 


50 అఆంగధ్లకవితరంగీణి 

కితుండయును శై వాచారములను విడనాడ లేదనియు శివ కీకవులయెడ 

'సమూానాంత$కరణము గలవాండనియు సిశ్చయింపందగియున్నది;' 
సుదటీ గాపరిణయకృతిపతి తనను గూర్చి పలికిన వాక్యముల 

సీక్రింది పద్యములలో? శెప్పుకొనియున్నా (డు, 


గ్గ నవ్యసుగుణాభిరామ 'తెనాలిరామ | శ 
పండితా తాగ ణి నత్సుతు) భన్యమితు | 
సారపదాంభోజ సౌముఖ్యు నన్న పాఖ్యు 
. నన్నుణిలిపించి, యాదరోన్నతివహించి. 
చ పలుకులకల్కి_' కపురపుం బల్కుులు చల్లి నరీతిం బరడు'వె 
ల తళుకుల్‌ విధుంకు వావణించిన మించున శంబరారిచెం 
న్న ంచున 
గలువలతూవుంగోవుల ముఖాముఖి. జూవీనయేపెనం గ్భృతుల్‌. 
పలుకంగ నే ర్హు పూర్వకవిపద్ధతి న సరైన! ॥ 


గీ, సరససాహిత్య సౌహిత్య పరతనీవు 3 
పరిఢథవించు సుదవ్నీణా పరిణయంబు - 
కీ రివిలసీజ్ల మాకు నంకితేముసేయు 
శతెటయగు వాగ్విలాసంబు కోటి సేయు” 
ఈకపక(గజుండగు రామకృవ్లకవి (క్రీ శ, ౧౫౦౦ '_ ౧౫౭౧ 

నెడుమ నున్న వాడని యాతని= చారిత్రమున పా)సియుంటిీని, ఆతని 
సోదరుండగు 'సిక్‌వి ప చేండ్లుతక్కునగా నాకాలమువాం.డని "తెల్పి యో 
కోవికాలమును' సులభముగా నీర్ల యింఒన చచ్చును. _ కాని. యినులకొక 
'యామేపణము రావచ్చుననీ శామకృవ్లకన చారిత9ములో ననుమాన క 


మునూజూపి యందులకు- సమాభాసనమూ నిచ్చటవా)యుదునని' చెప్పియు 
న్నాండను (అ) కావున రామకృష్ణకవి కాలముపై నాధారపడకుండ 
నీకని "కాలమును .స్వతం్యత్రముగ నిర్ణయించి పైయనుమషానమును దీర్చం 
వ. న గ 

(అ) ) ఆంధ గేకవితరంగణి సం బా వుట ౨5౬, 





fhe 


నుదతీణా - పరిణయ .కృతిపతిని వోమీంచినవాయ  కోచేటి 
లి 


రామరాజు క్రతేనికాలములోని యాతడు తెనాలి యన్న రకుకవి' 
కోనేటి రామరాజునకు చిన్ని ముత్తాత కొడుకు అభియరామరాయలు* 


' రామకృష్ణకవి మూతని కాలములోనివాండు ముక్లాత మునిమనుముల 


en రామకృ స్థాన న్నయ కవులు సోదరులగుట న! 
అనునదియే శంకాస్పదమైన విషయము, పగ 
ఈయన్నయకవి తన సువమీణా పరిణయమును వులిజాల సోమ 
యామాత్యుని కంకితము చేసెంని వైని వా్రాసియుంటిని, ఈతేని వంశ 
మును గవి ముప్పది పద్యములలో నర్మించియున్నాండు. అందు కెండు 
పద్యములలోందక్క_ తక్కినవి కాలనిర్హ యముుకుం దోడుపడునవికావు* 
ఈ రెండుపద్యమ్ములె నను న్వతం[త్రముగ6 గాలనిర్ల యమును "'జేయంజూలవు 
అయినను నాపద డ్యముల నిటవా్రాయుదును, 
స్రగ్ధర, (శ్రీమళ్కో_నేటి రామవీతివతి కరుణాసింధు సంభూత' శాజ్య 
(శ్రీమాధుశై గకథుర్యా (శితభరణ కళాశేవ భూపోపమానా! 
రామోద్దానుభావా! రసిక నుతేగుణా. రామరమ్యస్వ భావా! 
సామన్ధ్యాకల్పమూ క్రీ రీ నతతనయ విశేష ప్రధాసత్య కీర గ్త్‌. ౧౩౧౩౮ 
క, కోనేటి రామరాజ ద 
యూనూన పప క శశ శ్వర్యనిథ్‌ | 
చావక అలాజిత జలధీ |! జ 
నానానాంధనగ్భహాంగణ స్థాననిధీ | - ఈ ఆ ౧౬౮ 
కృతిపతిని నంబోధించిన యీారెండు పద్యములలోను, నతండు 
కోశేటి 'రామరాజునొద్ద నుద్యోగిగా నున్నట్లు . స్పష్టమగుచున్నద్దిః 
ఇంతియగాక ఏ 3 | 
మ్‌, స్థురజి" §క )మభాముం డాయళియ రామా థో తంసుచే 
గురుసా[మాజ్య ధురంధరత్వఘనుం డాకోనేటి రామాధివ 
స్థిరనై స్రైధిపుం డబ్బమం|త్రి వరియిం చెన్‌ యజ మాంబన్‌ మనో 


ఓ... 


హర భాగి గ్యోన్న తి గంకిపాటిపుర 'వేదామాత్య,. పుత్రీ మణిన్‌, 


ర్‌2 ఆంధ్రకవితర౦గిణి 


పద్యమున _ నుదాహృాతుండైన  యబ్బమంతి) కృతిపతికి 
"రెండవ తమ్ముడు, కోనేటి రామరాజునొద్ద సేనాధిపతి. ఈ పద్య 
. ములనుబట్టి పులిజాల సోమయామాత్యున కా(శ్రితుడు కోనేటి రామ 
రాజని నిశ్చయమయినది. కావున నారామరాజు కాలమును ెలిసి 
కొనలలిగితిమేని, కృతిపతి కాలమును డానిననుసరించి కొపికాల 
మును నెటుంగగలము, 


కోనేటి రామరాజు. వంశమును నన్నయకవి సుదశీ(ణాపరిణయ 
మున నెనిమిది పద్యములలో వర్ణి ర్లించియున్నా(డు. వాని ననుస 
రించియు రామపరాజు రంగపరాజుకవి రచించిన సాంబోపాఖ్యాన 
మును బట్టియు, సీక వికాల నిగ్గ యమునకు వలయునంతవటకు వంళ్ల 
సృతుము 'సీకంద నిచ్చుచున్నాండను, 


ఈకి 9౦దం జూపయోవు వంశనృత్షములో బుక్క_రాజు రామ 
"రాజు, తిమ్మ రాజులను, దిమ్మ రాజునకు మొదటి భార్యవలన కలిగిన 
నల్లురు కుమారులను ఇందులో. జినకొండ రాజు తనయులు నల్వురను 
కోనేటి రామరాజును మాత్రమే అన్నయకవి వర్లి ర్లించియున్నా (డు, 


"తక్కిన వంశవృతునును రంగవరాజు త 


గ )హించిలిని, 

ఇందులో (శ్రీరంగరాజునకు మూండవ కుమారుండును (శ్రీక౦ప్ల 
"దేవరాయలకల్లుండునై న యళియ రామరాయలు క్రీ, శ, ౧౫౦౦ 
సంవత్సర ప్రాంతమున జన్మించి ౧౫౬౫ వ సంవత్సరమున దాళికోట 
యుద్ధములో జనిపోయెనని యనేక హేతువులను జూపి. క్ర)వ్షచేవ 
రాయల చారిత మున నిర్ల యించియుంటిమి, అళియ రామరాయలు 
సెదతండీ కీ మునిమనుమం డై నకోనేటి రామరాజు అభియ రామరాయల 
కెంతయో తరువాతనుండునని స్థూలద్భసప్టికిం నోచరించును, కాని 
విమర్శించి చూచినచో సీకోనేటి రామరాజు అళియరామరాయ 
లతో సమకాలికుండని స్పష్టమగుచున్నది, అళియరామరాయల చే 
సికోనేటి రామరాజు గురుసామా)జ్య _ భురంధరత్వము వడనేనని 


టు 


Gb: 


గ 


(gpoguglom 9౯909 aqme peeps): mama Mp8 
5 sets oat, go ॥ 














౫౯౪౦ల న mater చీరాల ణప ౩ 
| + ' | 
i Tee, 
(er) ‘en GD) (oD (6) (gs) (2 (9) (se) (5 (g) (బై) (1) 
| ma అద శరమ lhenete mae - శతి! 
mayog (es 2029౯4 ?seee 9c tegosleese pera (చయ. sacs ఉఆయీరాతి gas 
| | 11 | | |] | 
sogstleagne జత ౦0౯ | sastetro | ఇణల్ల "= | 
Sot gp ప రీరిటాఢాటులటుక్లో కీందాడలంది Sgegme 
0౧ రించింది ర్నాత్తత 
లుల ఎడా , ఆయా రంళారం , 
62౬ _యా2న్‌ ఆల యంలంథంం అ ‘pots CREE 9990 
“ఎగర ర అధాశంజఅ9 ది 6 "రాదకటా ౧08 ఆతడి రాం 
ఉం 
౬౨౧(0౨(డ్ర) 0.902 (ఖఇణగడ) 
| | | 
| 
తయరు. 


| 
2a ve pegn 


4 | 3) ట్ర 


రడీ. అఆ౦ధ్రకవితర౦గిణి 


నెనుదావరించిన “సర జద్విక మభాములొడను పద్యము సాత్యు మొసం 
గుచున్నది, క్రీ.శ, ౧౫౮౨ వజుకును గర్షాటకరాజ్యపరిపాలమున నళియ 
రామురాయ౭కు విశేపూధికారములేదు, నదాశివరాయలను ేరునకు 


రాజుగానుంచి ౧౫౪౨౨ మొదలుగ నళియ రామరాయలు. కర్ణాట. 


రాజ్య పాలశమున సర్వాధికారము వహించెను.  ఆకాలనులో కో 
నేటి రామరాజునకు 'రాజ్యపాలనలో జోక్యము కలిగినది, అళియ 
రామరాజీతనికి రాజ్యాధికార మొసంగినది శ్రీ, శ, ౧౫౫౦ (పాంత 
మని యనుకొందము, అప్పటికాతని కధమము 25 సంనత్సరముల 
నయ'నై ననుండి యుండును, అందుచే నాతని జననము 15380 
(ప్రాంతమె అళీయరామరాయలకం కె ముప్పదియేండ్లు చిన్నవాంశ్తై 
1560 మొదలు 1565 వటకు నాతనితో సమకశాలికడై యాత 
నిచే గారవింపంకుచు రాజ్యాధికారమును నహింవెనని స్పష్టమగు 
చున్నది, రామకృష్ణకవి ఇారిత్రమునం జూవీన "“నంళయమును నివా 
రించుట శీసంఘటన “మొక్కటియే చాలును, కోనేటి రామ రాజునొద్ద 
మంక్రిగానున్న సోమయామా త్వ్యు (డు 1660 పా9ంతమున పలా 
పరీణయమును గృతినొం దెననినచో నందు విపరీతెమేమియు నీదు, 


అభియరామరాజు క్రీ, శ, 1485_1500 ప్రాంతమున. జన్లిం 
చినపుస ఆతని "పెదతండి మునిమనుమండు. 1525 పాాంతమున 
జన్మించు మెట్లు సంభవమగునను సంశయము పై వాక్యములనలనందీరదు 
కావ్రన నావిషయమును విమర్శింతము. అళియరామ రాజు, తండ్రీ 
'సంతానములో మూడవవాడు. అందు చే (శ్రీరంగరాజునకును నళియ 
రామరాజునకును సడుమ వ్యత్యాసము 40 'యేండ్డుండవచ్చును. ఆప 
తుములో (శ్రీరంగరాజు జననము 11455 పాంతమగును, (శ్రీరంగరా 
జునకు 'జ్యేష్టాగ్రుజుం దైన పాట్లపాడి తిమ్మ రాజు 1445 పాంతమును 
నాతని సెద్దకుమారు(డై.న చినకొండా)జు 1470 పాంతమునను, 


నాతని సెద్దకమావ్గో న కోనేటి తిమ్మ రాజు 1495 పా)ంతేమునను, | 


నాణేనికి. 1525 ప్రాంతమున గోనేటి రామరాజును పుట్టియుందురని 


‘bh 


ie 


తెనాలి అన్నయకవి. ర్‌ 


తలంచుటయందసంభవ మేమియును లేదు. 'కావునం బై నిజూవిన సంశయ 


మునకు దావ లేధు. 


(౨) వైవంశవృతములోని 7వ సంఖ్యగల నలతిమ్మ రాజు, 
దో నేరు కోనేరు కవిచే పద్య భాగవతమును వ్రాయించి తనతం(డ్రియు 
నప్పటికిం గీరి శేముడునై న వాట్లపాడి తిమ్మ రాజునకుం గృతియివ్పిం 
చెను మజీయు నాతండే 9వ సంఖ్యగల చిన తివ్లు రాజున కావో 
నేవ కవిచేతనే ద్విపద భాగవతమును గృతినివ్పించెను, కోనేరుకవి 
తేన ద్విపద భాగవత రచనాకాలము శా. శ, 1468 వ సంవత్సర 
మని చెప్పియున్నా (డు, (కోనేరు కవిణారిత మును, జూడుండు) నల 


'తీరమలరాజున కప్పటికేంబది సంవత్సరముల వయసుండునని తలంచి 


వచో నాతని జననము 1485 పాంతమగును, ఇతనివ్రై దుగురన్నలు 
కలరు. అందు మొదటివాని జననము 1470 పాంతమని తలంవ 
వచ్చును, దీనినిబట్టికూడం బై. కాలము సరిమైనదిగానే కన్పించ్చుచున్నది, 
నలతిరుమలరాజును ఇతని జ్వ్యేష్టాగ)జుని తనయుడైన కోనేటి తిమ 
రాజును సమవయస్కు_లగుదురు, అండస్వ్యాభావికము లేదు. చినతిద 
మలరాజు కృతి చేయించిన పది _ పందెం డేండ్ల కు, కోనేటి రామరాజు 
దగ్గర మం|(తిగానుండిన సోమయామాత్యు (డు కృతిపాంచెననుటలోను 
విరోధము లేదు, . 


(3) సాంబోపాఖ్యాన కావ్యమును రచించిన రంగపరాజు, 
కోనేటి రామరాజునకుం బనతం[డి. దోనేఠుకోనేరు కవిరచించిన 
శ్రాగవత కావ్యమును దన సాంబోపాఖ్యానములో న్‌తడు పేర్కొని 
నాడు, _సాంబోపాఖ్యానము క్ర. శ, 1550 పాంతమున రచియిం 
చెనని నహేతుకముగ రంగవరాజు ఇారితే)మున నిర్ణ యిం చియుంటిని, 
రంగవఠాజు తండిమొన చినకొండరాజు జననము 1470" ప్రాంత 
మైయుండునని పైని వాసియుంటిని. ఆతని నాబ్లవ కుమారుడై న 


య౨ోీో రంగపరాజు 1510 పాంతమున జనియించి నలువ దేండ్ర వయ 


సున సాంబోపాఖ్యానమును రచియించియుండును, ఆతని పెద్దయన్న 


ర్‌గ్రి ఆంధ్రికవితర౦గిణి 


గారైన కోనేటి తిమ్మరాజు జననము 1485 అని యనుటలో విరు 
ద్ధము లేదు. రంగపరాజుకంకు నాతని యన్నకుమారు(డై న కోనేటి 
రామరాజు పదునై_ దేండ్ల చిన్న వాండనుటలోంగాని తనకావ్యమునకుందరు 
వాత పదేండ్లలో నాతనియొస్ష మం॥త్రిగానున్న పులిజాల సోమయామా 
త్యుయ సుదవీణా పరిణయమును గృతినం దెనని తలంచుటలోంగాని 
పటన వంకలు, 

వై మూండు కావ్య ముల నాధారముగాం చేసికొని తెనాలి 
యన్న యకవి క్ర, శ, 1560 పా్రొంతమున సుదత్నణా పరిణయమును 
సోమయామాత్యు స కంకితము వేసియుండునని నిర్ణయించితిమి. 

(బ (శ్రీ, వీశేశలింగము పంతులు గారాంధ్రకవుల చార్మిత్రమున 
సుదథీణా పరిణయ రచనా కాలము 1580 పాంతమని నిర్ణయించి 
యున్నారు. (శ్రీ మా. రామకృష్ణకవిగారాకాలము 1565 ప్రాంత 
మని. వ్రాసిరి ౧. ఇదియే నరియెన నిర్ణ యమని నాంయభి ప్రాయము, 

న. సర్వస్వమున శ్రీ కొమత్రైజు లవమ్మణ రావుపంతులు 
గారు, సుదహీకాపణనా ద్వితీయా శ్వాసములో మాయాశిను(డు 
తన నివాసమునుగూర్చి చెప్పిన 

క, పెనుగొండ నిలుతుం దటుచుగ 

మనసెనసి ధనాథ్యు. డొకండు మము గూడుక రాం 
జనవున నకలజనంబులు. | 
నిసేయయగం గొదవలేని బలగముతోడన్‌ , 228, 
నుపద్యమున శ్రేపార్థమున్న దనియుం జెనుగొండ యనలాం 
'బెద్ద పర్వతమునకును, 'బెనుగొండ పట్టణమునకును, ధనాథ్యుండనంగ ౫ 
.గుబేరునకును మహారాజునకును జెల్లుననియు దిరుమలరాయలు విజయ 
నగరమునుండి పెనుగొండకు క్రీ, శ, 1562 వ సంవత్సరమునను పెను 
గాండనుండి చంద్రగిరికి . 1572 వ నంవత్సరమునకు దన రాజధానిని 
.మార్చెననియుం గావున నీకావ్యము 15621572 నడుమ రచిత 





౧ ఆంధ్రపతి్రక సంవత్సరాది సంచిక వుట 10కి. 


PS 


15] తెనాలి అన్నయకవి క్‌ 


నని యూహీంపనగుననియు వా్రాసియున్నారు, కాని 'నేసేయ 
gone నేకీభవింపంజాలకున్నా (డను, ' పెనుగొండ, హాదా 
నగరమేయైనవోం గవి “తజచుగి” అను శబ్బమునుపయోగింపండు, 
ఈశ్వరునకు ప్రుధాననివాసము 'వేజుగనున్నది, అశ్లు యిచ్చట ప్రధాన 
నివాసము వేజుగనున్న ఫురువుండింటొకండుండవలయును, ఆవురువుండు 
తిరుమలరాయలె నను గావచ్చును, మజియెన్వ రై నం గావచ్చును, 
కావున సీపద్యమునుబట్టి కావ్యరచనాకాలము 1561-1568 నడుమ 
నని నిర్హ యింపంజూలము, 


ఈ కావ్యకృ త్యా క యందలి పద్యములను బట్టి రచనాకాలము 
లు 
1560 అనియే నిశ్చయింపవలసియున్న ది, 
నై పద్యము సుదటీ ణాపరిణయకవికి. గానికృతిపతికిగానియన్వయిం 


చునేమోచూడవలసియున్న ది, ధనాథ్యు(డై న పులిజాల సోమయా 
మాత్యునితో(గూడి యప్పుడప్పుకు పెనుగొండయందుం డెడివాండనని 


కవితనస్థితిని శేమగా యిందుంజెలివియుండుననియు. జెనుగొండ, కోనేటి 


ఈమ పరిపాలనలోం జేరిన ప్ర చేశమనియు( బరిపాలనా కార్య 
ములవై సోమయామాత్యుం తఆఅచుగ6 'బెనుగొండకు వచ్చుచుం 
డెడివాండనియుం నీపద్యమున కర్ణము చెప్పవచ్చును, కోనేటి రామ 
రాజు నంద్యాల పభువంశళములోని వా౭డై నను, నాతని పృజ్ఞావిశేవ 
ములనుబట్టి బెనుగొండనీమ్మపి. యధికారమును చాక్కా_లిముగనై. నను 
వాహకాలు లీతన కొనంగియుండును. అయిన సీవిషయమింకను బరి 
శోధసీయము, 


"తెనాలి రామకృష్ణుని జననము 14851500 పాంతమని 
యాతని చరిత్రమునం జెప్పీయుంటిమి. ఆతని “రెండవ సోదరుండగు 
సీయన్నయకవి 1510 పా్రొంతమున జనించి తనతో సమనయస్ము. 
డగు సోమయామాత్యు నకు తనకు 50 సంవత్సరముల పా)యమున 
నీకృలిప) ధానము చేసియుండునని తలంచుటలో విరుద్ధముండదు, 


ర్‌రి 'ఆ ౦'ధ్రిక విత రారగిణి 


రామకృష్ణకవి పాండురంగ విజయమును, క్రీ, శ, 1550. ప్రాంత 
తున విరారి' వేదాది)కిం గృతియిచ్చియుండునని యాతేని. చారిత్ర) 
మున: వాసి యుంటిని, *: ఆతనికంయెం బచేండ్లు విన్న వాడును "రెండవ 
సోదరుండునగు సీయన్నయకవి దాదాపుగ నావనయసుననే .వులిజాల 
సోమయామాత్యునకు. దనగ )ంథమును క్రీ, శ, 1560 పా్రాంతమునం 
గృృతియిచ్చియుండునని నిర్హ యింతేము, 

మై నిజేసిన కాలనిర్ణ యము శాసనములనుబట్టి పరీవీంచినప్పుడు 
నిలుచునా? మారిపోనునా? యనికూడం | జూడవలసియున్నది. కృతి 
పతిమైన . పులిజాల సోమ యామాత్యుని వంశములోనివారుగాని కృతి 


ప న కోనేటి రామరాజుగాని (వాయించిన శాసనములు. 


నుపట్ట లేదు. -ఈ రామరాజు లేకడ్స రాన కోనేటి తమ్ము శాజ నక? 
గ. "కాతని' కార్యకర్త ర వాయించినది * క్రీ. శ్ర, 1946 
సంవత్సఠమునాంటి3 కలదు, శఈతిమ్మ కాజ జనసము 1480 పాంత 
మని. పెని వ్రాసియుంటిమి. ఈశాసనకాలమునాంటికి 56 ఏండ్లు 
వయసున. సీతండుండియుండును, అప్పటికాతనికి ముప్ప దేండ్లు వయస్సు 
గఅ- శామరాజను కుమోరుండును నుండియుండును,' ఈశాసనమునుబట్టి 
యిప్పట్రికాతంయ  జీవించియుండెనో ' లేదో" తెలియదు, జీపించియు 
న్నాండనుకొనినను "1550-1560 పంతమునం - దెనాలియన్నయ 
_యాతని, కుమారుని మంత్రికి గృతియిచ్చెనని' నిర్ణయించుట కీశాస 
నము. తోడుపడునుగాని యాటంకమును - గలుగంజేయదు. నెల్లూరు 
శాననా సంపుటములలో కోనేటి తిమ్మ రాజు శాసన మొకటి శా, శ, 
1471 (క్రీ, శ 154రి) లోయలదు ఓ ఈశాసనముకూడ మైనిం 
జేసిన కాల, నిర యమును యొధింపదు, 


“ల 


, కోనేటి "'రామరాజునకు. బినతాతలై; న విఠలరాజు, న. 


"రాజ్ఞ. సు (వై వంశవృతుములో 8,9, 10 కర 


“~~ శ "A R269 of 1928. 
4+. వె నం. వుట:2 16, - 


hk: 


tyr 


th 


తెనాలి అన్నయ కవి ర్తి 


జూపంబడినవారు అనువారల శాసనములు వాలలోలవు 1. అవి 
క్రీ). శం, 154కి మొదలు 1551 వజుకు నున్నవి, _ వీనినిబట్టిమాచినం. 
దాతయు మనుమడు నేక కాలమువారుగా గన్సట్టుదురు, విమ 
ర్శించిచూచినచో నీవ్య త్యాసము గచ్చింపదు, . విఠలరాజు తన .నలు 
వది _ సలువదై దేండ్ల వయసున. మొదటి శాసనము వా)యించెనను 
కొను(డు. అప్పుడాతని జననము 1485 పా్రాంతమగును. . ఇతండు 
పాట్లవాడి తవు కాజానకు మూండవ భార్యనలనం గలిగిన రెండవ్న 
సంతానము, (పథమభిార్యవలన( గలిగిన (పథమనంతానమునకును విఠల 
'రాజునకును నడుమనంతరము .విఫ్‌ సంవత్సరములుండునని తలంచితిమేని 
చినరొండా9జు జననము 1460. పాంత మనియ్లు. గోనేటి తిమ్మ 
రాజు జననము 455 ('ప్రాంతమనియుం గోనేటి రామరాజుజననము . 
1525 పా9ంతమనియుం చేలును, ఇందువిరుద్ధమైన 'దేమియు లేదు, 


పాట్లపాడి తిమ్మ రాజు జననము 1445 ప్రాంతమని యూహీారు 
చితిమి. ఆతని తుదిసంతానముయొక్క_ జననము 1505, అయివవో. 
నప్పటికిం దిమ్ము రాజునకు 65 వత్సఠరములవయ నుండును, ఇందును 
నసా్టాభావికము లేదు, -ఈయూహాలలోే నెచ్చటనై నం గొంచె. మెచ్చు. 
తగ్గు లున్నను, గృతిప్రదాషకాలమును .బాధించునవి' కావు, రామ. 
కృృష్ణాన్న యల సోదరత్వమునుగాని వారి వారిత్రములయందిచ్చిన "కాల 
ములను గాని .బధింపవు, అలియఠామరాయలు కో నేటిరామ'రాజునకు 
సామాజ్యపాలనాభార ము నప్పగిం చెననిసమాట యసత్యము కాదనియు 
ముత్తాతయు మునిమనుమయను చేక కాలములో నుండుట కొన్ని సందర్భ. 
ములనుబట్టి కొన్ని కుటుంబములలో నసంభవముతాధనియుం జూవుటక్షై 
యింతేదూరము , చర్చింపవలసి వచ్చినది, స్‌ స! ్‌ 

ఈయన్న యక వి తనరు గందాళ భావనాఇార్యుని తనయుడై. న- 
(శ్రీరంగాచార్యులు గురువని వ్యాసికొనినపద్య మును బై ని నుడావారించి. 


1. A.R. 360, 361 of 1932; 269 of .1935,. 265 of 1933; 6714" 
, 674, 708 of 1917; 18 of 1933. తి. దే.సం. 5 నంఖ్య 1, 51, 
222, 156. = ~--- “| న ea a 


60 . ఆంధ్రకోవితంర 0గిణి 


తిని అరంగాచార్యుని శాననములు (క్రీ, శ, 1540 పా)ంతమునం గన్న 
ట్టుచున్నవి. t ఇతండన్న యకవికి ముదాగురువుగాని విద్యాగురువు 
కాడు, పిద్యాగురువు పాలగుమ్మి భీమేశ్ళరు౯డేయెయుండును, అతడే 
చె ఎైవదీషనిచ్చియుండును. ' 


కృతిపతికిం గుమారు(డును కృతిపతి తమ్మునకుం బా(త్రులున్నా 
రని కవి వర్ణ ంచియుండుట చే గృృతిప్రదానకాలమునకుం గృతిపతి యరు 
వదియేండ్రకు మించిన వయసు కలవాయగా గాన్పించుచున్నా(డుః 


కృతిపతినీవాసము పులిజాల అయినట్లు “పులిజాలభామ” అనువాక్యము 1 


నుబట్టి తెలియుచున్నది. అది యెచ్చటనున్న దో తెలియ లేదు, సుదశ్నీ 
రాపరిణాయ కృ త్యాదియందు. గవి ోడానొక్క._(ప్రబంధంబు రచియింప 
నుద్యోగించు సమయంబున మణికుట్టిమ( ప్రాసాద సౌాధమహావాట్ట బాడాలి 
పట్టణ (శ్రీ) కిరీటం బగు కొలునవ్రుకూటంబునలి గృతిపకియగు సోమా 
నాత్యు(డు సత్క్మా_వ్యనోవ్షి యందుండి తనను బిలిపించిసట్లు చెప్పీ 
యున్నా (డు, ఈబా దాలిపట్టణ మెచ్చటనున్నదో యదియు నెటుంగ 
రాలేదు, బళ్ళారిమండలమున హర్పణవాల్లి తాలూకాయందు “ఇాగాలి 
యను (గ్రామమును ననంతేప్రరము మండలమున హీిందూప్రురముతాలూ 
"కాలో “బూదలి” యను(గామమును గలవు. బాదాలి ఈరెండింటిలో 
చేదైన నొకటియేమో! బాదాలి ఫులిజాలమా(త్రము కాదు, పులిజాల 
కృతిపతి జన్ముస్థానమును; బాదాలి యుదొ్యోగ స్థానము నై యుండును, 

ఇమా (కువంశమున జన్మించిన దిలీపమహారాజు చరిత 9 యు, 
నాతండు రత్న చూడు డను రాతసుని సంహరించి సురథుండనువాని 
తనయ సుదశీణయను గన్యను పరిణయమాడుటయు సీకావ్యమందలి 
ప్రంధానవిషయములు, గ 9౦థమునకు నుదతీణాపరిణయ మనునామమే 
కాని పంచమా'శ్వాసమునందక్క_ మజియెచ్చటను నామెపేరే కాన్పిం 
పదు, దిలీఫవునితండ్రీ యంశుమంతుని పరిణయవృ త్రాంతము, - ఆతనికి 


సం తాసము లేకపోలా. దపము చేయుట, దిలీపజననము, ఆతని పరాక్రమ. 


గత 


(౪౫ 


ఖా 


fh 


16 ] తెనాలి అన్నయకవి 61 


వర్ణ నము మృగయా ఖేలనము "మొదలుగా. (బబంధముననుండందగిన 
వర్ద నములు వీనితో గ్రంథము: నిండిపోయినది. ఇందు ఖై వైచిత్ర 
మేమియు లేదు, ఇ 


:. అన్నయకవిత్వము పోఢమె సలతుణమై యన్న గారీ. కవిత్వము 
తోం దులతూగుచు మనోహరముగా నున్నదనుటకు సందియములేదు' ' 
సంస్కృత రఘువంశ మున౭ -గాళిదాసు దిలీఎమహోరాజు చారిత మును 
విశేషముగా వర్ణించియున్నా (దు, కాని. "యందు" ' సుదష్నీణాపరిణయ 
మొకటిశెండు శ్లోశములకంకు. నధికముగా లేదు, రఘువంశ కావ్య మి 
దిలీషమహారాజుతోడనే యారంభ “మైనది, అంశుమంతునకు దిలీపుని, 
వలెనే దిలీపునకు రఘుమహోరాజును లేకలేక కలిగిన సంతానమే. రఘు 
మహారాజునకు కాత్సు వాడను బుమీశ్వర్తుని యాళీ ర్వాదబలమున నజమ 
హోరా జదయించెను, దశరథునకు. బుత) కామేష్టి చేసినవిమ్మటం గాని 
(శ్రీరామచందా)దులు కలుగ లేదు. రఘువంశమునం దిదియుక విచిత్ర 
సంఘటనము, | 

కవిత్వ శె లి _తెలియుటనై కొన్ని పద్యముల నుదావారించెదను, 
జ, కాంచన సౌధవీధిం బుర కాంతలు నిల్చి వియ త్తరంగిణీ 

కాంచనపంక జనముల నఖ(ప్రతతిం జిదుమంగంబోయి తే _ | 
(త్పాంచిత చంచరీక వలయంబులు జువ్లుు నాటమాని యో 
డించుకొనంగ బూనినవడిన్‌ మంరలైింతురు మోమ్వుందామరల్‌ , 1ఆ 
G, విప్ర లావతంస ! వినవే .యనుమానము మానని ఫుత్రకుం 
డ(ప్రతిమ(ప్రభావనిధి (యన్యయదీషకుం డుద్భవిల్లు న న o 
వ్య (వ్ర పచురాంగకాంతిభర. యౌవన లమీన్టీయు నిన్ను 3 జెందు ని 
త్య|ప్రమదంబు. .చేకుటు మవావధ మొక్కటి నీకు నిచ్చెదన్‌,. 2౪ 
మః ఉపథాసిద్ధుం (ద్రివర్ష శోభిత్తు శుభోవ్యోగిన్‌ నియోగిం గృప్తా 
విపులస్వాంతు నిశాంతశాంతు న్వమనోవి(శ్రాంతు నశాాంతు వ 
నవరున్‌ దానగురున్‌ (బ్రసిద్ధగుణసం తానున్‌ సమానున్‌ గళా 
నిపుణున్‌ మంత్రిగంజేసి భూపతిగనున్‌ నిర్ణిద్రసౌఖ్యోన్నతిన్‌ , 2ఆ 


62. ఆంధ్యకొవితరంగిణి 


ఉ. భానుమతీకుమారకుండు ఇల్యు_మహేీం(దునిజూచి చేవయె 
_ వ్యోనికి' గెల్పునోటమియు వచ్చునా కానొక వేళ్‌, దీనికై i 
దీనతయింతయేటికి మదీయభుజా(గ ధనుర్విము_క్త నా న హక 
నాసిశితా _స్తుష్తాతముల-నాకుల నేనవల్సీలగా దన్‌ ,  ' 86 
ఉ -భానుమతీకుమార | పటువాహుబలాథ్యుండు: రత్నవూండండె . 
వ్వాస్గికి 'వానికిన్‌ సమర్శవె ఖరు లరెిదలచాపరాదు ము / 
J 'న్నేనలినాసనుండింయ నభీష్టవరంబుల నిష్బ నేని జై. 
వె నెజిమించుశేనరికిం బక్కెళ వేయుట గాదె 'మేదినిన్‌, $8 ఆ 
ఉ. ఎక్క_డనుండి వచ్చేతిమునీం|ట్రో మహేం[ద్రునివీటినుండియా 
యక్క.మలామనోహరున కాస్సదమా తెలి బేవినుండియో 
స్రక్కి_టియందు సిరదుముఖిం బూనిన' వేలువుమెంకినుండియో ' 
చక్కెరవి'ల్తునేద్వ దొర సావడినుండియోళ భా త్రినుండియో-, 4౪ 
డ్‌, తమ్ములగొంగ టక్కవలదాడి వియోగులముక్కు.గొయ్యలో_ 
కమ్ములతన్పుపాల్క_డలికానువు వేల్పుల చల్లి చంద్ర) కాం 
తమ్ములు నానుమందు కుముదమ్ముల జన్నఫలంబు కల్వ చె 46 
. ల్వమ్ములయిక్క-_ చక్క_నగువా(డు సుధాంకుడుదోంచెదూర్చునన్‌ , ॥ 
వా, పన్నీటంజలకంబు 'దీర్చితడణీపంచా స్తు స్త్ర డా'రాజో లే" 
మిన్నల్‌ నాల్కే_డునొంట్లుపోరలతయున్‌ మేతావినున్నూంతయు, 
“స్ఫిన్నుంగన్ను “క్వోటుంగు రంగును సురామెట్టంబసల్‌ వేల్పుంూం 
బిన్నల్‌ చుట్టుశోఖూకలోపము దగ్యబేమంబు దై చై వాబిలన్‌': . కల 
చ, ఎదుట మహీళులాంచితర శేవణ 'మేనుచెమర్చ. 'సమ్ముద క. 
బొదవియు సిగ్గు పెంప్రునంబ'యోజదళాతుల వరవుంజూవుముం' 
హేజీలనవల్పివై చికరతోయజశేళీ సరోఅఠుహంబునన్‌ 


బదలు చ ్రిప్సీై చో వభుపార్ళ పగతంబగు రత్న దీపమున్‌, 'రఅ' 


1 


/ ») 


th 


ట్ర్‌ 


ళ్‌ f 


16 సరి మ క్ల రాల 


Te rel ati 


ఈకవినిగురించి Sas శర, ఆంధ్రసాహిత్య 
పరిష త్ర్తుందున్నయుదాహరణ గ్రంథములో, సీముద్దవు రాజు అష్టమహిమీ. 
కళ్యాణము లోనివని 'రెండుపద్యము లుచానరింపర్టుడ్డియున్న వి, వాని" - 
నీకి)ంద నుదాహరించుచున్నాండను, me 


న జా AF 
ఉ. రామక థాసుభారసము (బ్రవ్మాపయోంబుధ్ధి మున్లియుండంగా 
చేముని వాక్యమందర మహీధరనన్టుథన ంబుచే సము - 
ద్దామత సంగ్రహించి. విబుధప్ఫికఠంబున కిచ్చ నర్గిమె 
నామహితుం బ్రి చేత్ససుని యాత్మ్మజుం గాల్చెద.నాదిసత్మ_విన్‌ , 


శా. (శ్రీవామాగృవాలి స్ప సన్మ్రగమద'్రీంచొల్పు వక్షంబునన్‌ 
(శ్రీవత్సంబు 'వెలుంగ6 గొ స్తుభము లత్నుదీపమై యొప్పం ద 
శ్రేవీఖేలనలోలచఛిత్తుం డగు.:( శ్రీ దేవుండు కృష్ణుండు. స్త 
ద్భావం బొప్పం గృపావలోకనమునన్‌ న్లాలించు 3 దై )లోక్యమున్‌- యం 


"రెడ్డిప చె ' అనంతప్రురమండలమున కదిరితాలూ కాలో నున్నది, 
ఆగ్రామమునుబట్టి యీకవి యింటిపే శేర్పడియుండవచ్చును. ఆ(గా 
మమున ెడ్డిప "ల్లెహా అండి: శేనూ ' తెలిసికొనుటకు 'బ్రీయత్ని చితిని 
గాని నాప్రయత్నము నెరవేరలేదు. ఈపద్యముల నుదాహరించిన' 
యుదావారణ గ్రంథకర్త క్రీశ, 1560 న Wu సీకవి 
న... 'డగుట నిశ్చయము, ' spies 


oe 


142 ఒడ్జెపూడి పెద్దయకవి 


ఇతయ నియోగిచాఫవా అ ఆప న్పంసూ కుల కాశ్యప 
గోత్రయ్య, స న స స 


ఈతండు వాయువ్రురాణమందలి మొభమాహణ్మ్మ ము నాంధ్రీక 
రించి 'కమ్మచౌదరీపట్టభదు డగు ' దాసరి చినగంగన్న' కొంకితము 
వేసెను, ఈకవి చినయొజ్జైపూడికి: గరణమైన ట్రీక్రిందిపద్యమువలనం దెలి 


యుచున్నది. ఈచినయొడ్డెపూడి నై జూమురాోష్ట్రములోనిదై యుండును. 


చ, వినతసమ_స్తభూభుజుని వేంక టమంతి)కిం "బేరమూంబకున్‌ 
దనయుని బుణ్యవ_ర్తనుని దాసగుణాన్వితు సార్రసీంవాస . 
ద్భనరువా చం చర్తీకు ననీవార్యవచోర చనావిశారదున్‌. 
నను జినయొ డైపూడిఫుర నాథుని 'బె్షకవీంద)చందు ఎనిన్‌, 
-ఈకవి లశ్షీన్ఫసింవా వరషపివహాద లపక్‌ పళానార స్య 
డైన ట్రీక్రిందిగద్యములోం 7 గాననగును, _ DOE: 


“బద్రి (శ్రీమద్వళావాగిం' లత్నీ గ్రస్టేసింనావర ప్రసాదు సారస్వత 
విచితాాప్తస్తంబసూ త" కాళ్యపనోత్రపవిత) బడ్జెపూాడి “వేంకేటమంతి? 
వుత) సకలసుకవిజ్ఞనవిభేయు పెద్దయ నామ్మధ్లేశుప్రణీతం జై నవాయు 
ఫురాణంబునంద్లు న. ష్టం బనుమహా(ప్రబంధంబు”, , 

క త్‌ re న్‌ పో 


ఫి 


' ఈలత్నీ శ్రనరసింవాస్వామి విశాఖపట్టణమందలి సీంహాచలమం' 


దున్నాండు.. --ఈకవి, యాస్యామి యనుగ )హముచే లబ్ధమైన సార స్వతము: 
గలవాడ డనుట.బే నాప్రాంతముల వాండనితోంచ్చుదున్నది, ఈకవి యో, 
యీతనితం[డ్రియో, యచ్చటనుండి యోఢ్రరాజులనాశ్రయించి, "కెల్య 
గాణమునక్తు వచ్చి యొ డ్లెపూడికరణికమును నంపాదించి యుండును, 


ఈగ )ంథ స తన / 


“అని (శ్రీమద్వరావాగిరి చేంకటలక్షీ శనృసింహులం దలంచి తద - 


నుగ్రహంబున నిరఘుండనై_ కృ 'ఆార్థతం Ase నని చెప్పుకొని 
/ యున్నా (డు, 


(hb 


(ye 


య 


ను “వై a ధీ 
17) ఒ శ్రైపూడి పెద్దయ కవి 6 


(గ్రంథాదిపద్యమున కథన లాలన ప. నుతిం 
చియున్నా (డు, . 
శా. (శ్రీ లింపొందల నాల్గువా_కముల లశీ కే నుంజెక్కులన్‌ 
చాలిండ్ల న్‌ సవినోదలీల మక ఏకరీవతా9వకుల్‌ వ్రాయుశా 
చాలంకారుయ శోభనాచలనృసింహస్వామి సరసం ల 
నీలు న్‌ దానరిచిన్న గంగవిభు డా&ీణ్యంబునం పిశువ్రతన్‌, = 
కపనిగూర్చి కృకినరి వరసల సములు స 
చున్నాండను, 
వాం వాయుపురాణం బు _త్తమం బని ధార చం ట్‌ "లెన్ను 
దురు, తదీయఖండ[(తయంబులో మాధుమాహాళ్శ స్థఖండంయు పయః 
పారామధనంబున నుదయం బగు"సుధారసంబుపోల్కి. హరిభ క్రి హేతు 
కంబును సకలజన వర్మితంబునునై యొప్పు సప్వుణ్యకథ యాంధ్ర) భాషా 
నివూఢి నొక్క _కృతి చమత్క్బృతిగా రచింపుమని...... 
ఉడ్‌, పరక జనర బా టా గ విశాసితభర్శ మేఖలా 
కింకిణికావిరావములం గరి తదీయకరా గ ya : 
త్క_ంకణ నిష్కు_ళంక నినదంబు నగున్‌ చినయొ్ఞెపూడిమా 
వేంకటమంతి) పెద్దన నవీనవిలాస వచోనిగుంభముల్‌, 
ఈయొ డైపూండినిబట్టి కవి గృహనామమేర్చడియుండును, 
ఈకవి యిీకి)ందిపద్యములోం గావ్యలకుణమును చెప్పీ యందు 
లకు' లకు ఫ్రముగాం దన కావ్యమును రచియించియున్నా (డు. 
ఉ, లక్‌ణయు క కె కనదలంక్ళ తితో నతులార్థసంగ)హూో' 
ద్వీమణ గల్లి బె ఛ ర్రకనుడీర్ల శంబును' గల్ల జేయుచున్‌ 
దతతతోడుతన్‌ “వినిన దారితకల్భుషయె' పతివ్రతా ' 
భ్రైాతీ యనంగ్గ నొప్పవలదా కృతి సర్వనభాంతరంబులన్‌ , 
కవి తన(గ్రంథమునం గమ్మవారొ నిట్లు వర్మించియున్నాండు,. 
చ, హరిపదసంభవుల్‌ బుధహి తాతిశయుల్‌ కమల-*శ్రయుల్‌ శుభా 
చర్షులును బుణ్యజీవనులు నత్పదవ _ర్పులు లోక పావనుల్‌ 


66 'ఆంధ్రకవితర.ంగిణి 


సరసకవిపబాస్పదులు బారుగభీరులు నై 'వియన్న'డీ 
స్థిరగతు లైనవారి నుతి చేసెదం నమ్మకలాగ్రిగణ్యులన్‌. 


క్నతీప పతిని” 'గవివర్థి ంచిన పద్యము సీక్రింద నుజావారీంచుచు 

న్నా(డను ్‌ 

నీ సవశా పనస శేసరనిరబజంవీర ee 5. Af 

Pe సరళాది భూరుహోత్క_రము. నిల్బె . 
నిఖలజీవాధార నిమ్న సుమ్మ_ రమైన | 
చెటువు చేయించే మ 

ల జతురచేవాగార శార్డ ర్భ కోదండప) 
ఎ తిష్టాసమాస క్‌ = చేజరల్లై ' 

' నక్వీసుర శ్రేణి క కుపనయనంయానో ద్వాహ 

వ స వాసికెక్కె 


నార | యన మిాజెం బురుపో _త్తీమాభిభాన 

పట్టణ స్థితిచౌదరి పట్టభదు 96 

డనుపమో చారనియతవ _రృనుండు మాన 

ధనుండు _దాసరిచిన గంగభ్యునయళుందు, | 

కృలిపతికిగలవిద్యాదకుత్స యీకి )ందిపద్యమువలనం. 'దెలియును, 

యు క్రమమింహృ్నంద పుశాణముల్‌ వినియు; .ముఖ్యగ 9౦థ శాస్త్రేతిహో 

సములున్‌ నాట్రకశావ్య్వలక్షుణ బనకునలదరఖులన్‌ జ్యోతిషా. స 
గమనంగీతరవాన్యముల్‌ స్మ స్మృతు. లనేకంబుల్‌ ,నిమర్భించితిన్‌ 
సమబుద్ధిష్రికిభన్‌ రమేశ్వస్‌డడాబ ధ్యాననంకీలినై ;. 


Re) 


కృతిపతినివాసము?. 'బెదవాడసమిాషమందున్న. కొండపల్లి Be జేరు 
వనుగల , పురుషో _క్తమపట్టణామనియు, నది వ్లురుషో "శ్రమగబపతి చే నిర్భిం 
పంబడినదనియ్గు సీ క్రిందివదన్వమువలన( 'దెలియుచున్నది. = 


. కొండపల్లి కిం ూగ్యా గంబున నున న్నళతస్థలంబునం గటక 
సింహో స “పీర(శ్రీప్రదప్రో త్త తవు గజపతి. నిర్ణుతరబును,. , , ' పురు 


Gr 


ఫా 


(గ 


ఒడైపూడి పెద్దయకవి 67 


హో త్తమనామ పట్టణంబునం జరిపూర్ణ్మ్మ కరుణాసముదూ)ండును గమ్మ 
వంశ పారావార చందు)ండును,. . .(శ్రీమన్మారుట్లగోత్ర పపత్రుండును, 
సూూరివర్ణిత "చరి[త్రుండును మద్దాలి తిరుమలాచార్య శిమ్యండును గవిత 
చె దుమ్యుండును నగు దాసరి చినగంగనాహ్వూయుండు”, 


కృతిపతికి నల్వురు పుత్రులున్నట్లును, వారు దానశౌశ్యాది గుణ 
ములుగల యు త్తీములై నట్లును - గవినర్మించియుండుట చే స్మ్రగంథమును 
గృతిపాందిననా.టికి, గృలిపతి యరునది సంవత్సర ములకు దక్కు_న 
శాని .వచునున ౨దుండియున్న ట్లుాపీంపందగియున్ని ది, 


గరగర తవా కాతమునా గవి 'చెప్పియుండ లేదు, _-ఈకవికాల 
మునుగూర్చి భిన్నాభిప్రాయమున్నది. కృతిపతినివాసమైన పురుపో 
_తొమపట్టణము వురుహోత్త తవు' గజపతికాలమున నర్పింవఫిడన నన చెప్పి 
యుండ ట'చేతను, సురుపో_గ్లమ గజపతి హూణశకము 1466 మొదలు 
1486 వరకు రాజ్యముచేసిన వాండగుటను ' సీశావ్యము పదునై దవ 
శ తాబ్దకిం దరువాత ర చితమయ్యెననుట స్పష్టము, ఇదిగాక కవికాల 
మును "జెలిసికొనుట కింకొక యాభారము గన్పట్టుచున్న ది, కృతిపతి 
యైన దాసరి చినగంగన హారిశ్చం[ద్రమహీ పతి చేత బహుమతులనుబడసి 
సట్టీకి0ందిపద్య ద్వములోం క్సియా యే 


జే సాంద్ర) దకోధనుండు హరి శే "య్య (కు స ae 
శ్చం(ద్రమహీత లేము భృళంబుగ సత్యవచో (2) నొసంగలాం 
జం[(ద్రసుగంధపుప్పఘన నంకుమదాంబర రత్న రాజి ని 
_న్తందం శుభ క్రిం గైకొనియె దాసరి గంగన లోక మెన్నంలన్‌ , 


ఈవారీళ్చం[ద్రుయ, శ్ర దేశపు రాజులై నగజపతులకడ 'నై సన్యా 
ధిపతిగానున్నవాండు._ ఈతనిని. కులీకుతుబ్‌ షా షాహాయను గోలకొండ 
ప్రభువు కుమారుడగు హోదర్‌ఖాన్‌ అనునాతండు జయించి పట్టుకొని 
నట్లు అద్దంకి గంగాధరరని తపతీ సనక నీకది పద్య 


68 అంధ్యకవిత రర గిణి 


శా రీవిన్‌" హైదరుఖాను(డుద్దవిడి నొడ్డీలన్‌. విభాళింపు చో 
నావేళన్‌ 'భెదకొండపల్లి కడ జన్యమోణి దీప్తారి ర 
యోవైయా రులు వాహినీపతి హారిశ్చంద్రుండు మార్కొంన్న చో 
జీవగ్రావాముగాలగ బట్టుకొనె నశ ప్రభానోన్నతిన | 


కులీకుతుబ్‌ 'పాహో (క్రీ, శ,' 1511 మొదలు 1548 వణుకును 
రాజ్యము చేసినవా(డు, ఈతని గాజా లవులో =: "సాదర్‌ ఖాను హరి 
శ్చందు)ని' జయించియుండును,. కావున గృతిపతియెన చినగ౦ంగన 
యా కాలమువాండని యనుటకు నంశయమను లేదు, కులీకుతుక్తూ కుమా 
రుండైన “హైదరుఖానును ఆతని తేమ్మురడెన జంవజ్‌ కుతుబ్‌ హే తండ్రీ 
జీవిత కాలములోనే యింధునిం గావించి, తండ్రియైన కులీకుతునానును 
వధించి కీ). శ.. 154కి లో గోలకొండ సింహానన మాళ్ర)మించు 
కొనియెను. అందుచేత , హైదరుఖాను, వారిశ్చంద్రునిం బట్టుకొని: ది 
1548 సంవత్సరమునకు బూర్వమైయుండును, హారిశ్చం[ద్రుండు చిన 
గంగనను గారవించినకథ యీాగంథమున నర్జితమైనది. _కావుననుు 
ముకుంద దేవుని చేరు దాన్ఫాత మైనది కావునను, సీకావ్యము క్రీశ, 
1550-60 ప్రాంతమున రచితమయ్యెనని నా యభిప్రాయము, 
బ్ర, (శ్రీ, పీశేశలింగము పంతులుగారు, “వాయు పురాణము కృష్ణే 
చేవరాయని కాలమున _ కనంతరముననే రచియింపం బడిసట్లు 
“తెలిసీనది, కాని యెప్పుడు చేయంబడినదో చెలియదు. అప్పకవి” యీ 
నురాణమునుండి పద్యముల నుచావారించి యుండకపోవుట మొదలయిన 
కొన్నీ హేతులనుబట్టి హరిబట్టకవి కాలమువలెనే యీకవికాలమును 
1660 సంవత్సర పా )ంతమని “"యూహింహదగియున్న ది.” అని . వ్రాసి 
య్లన్నా రు, (శ్రీపంతులుగారి హృదమునకుం దట్టిన “మొదలైన కొన్ని 
హేతువు లేవో మనకుం 'దెలియవు, అప్పకవి ,యీతని గ్రంథము 
నుండి పద్యముల నుదారింపకపోవుట కారణముగా. గైకొని యీ 
కవి: అప్పకవికి. దరువాతివాండ్రనుట సమంజసముకాదు, అప్పకవి 
| లత్యుములుగాం దీసికోనని UE థములనేకము లంతకుబూర్వవువికలవుః 


| జ 


(ఖై 


(ఖా 


(థి 


18] ఒ డైపూడి పెద్దయకవి' 69 


(శ్రీషంతులుగా రీకారణము చేతనే యప్పకవికి? దరువాతివాండని నిర 
యించిన వారిభట్టు శాసనవాజ్బుయాభారముబ చే నప్పకవికి నూ అేండ్లు 
పూడ్వుండని స్పష్టమైనది కావున సప్పట్టున (గ్రీపంతులు గారి యూహ 
యనుసరణీయము కాంజూలదు, 

కమ్మవారి చారిత్రమును రచించిన (శ్రీ) కొత, భావయ్య చౌదరి 
గారు. (శ్రీపంతులుగారియూహా  నాధారముగాం గై కొని మరికొన్ని 
యుపపత్రులను జేర్చి కృతిపతికాలము (క్రీ, శ, 1660 (ప్రాంతమని నిర్ల 
యించియున్నారు. పెద్దయకవి రచించిన మాఘమాహాత్ము ్యకృ'త్యాది 
యందలి పద్యములను బట్టి యీోా(కీంది వంశవృకు మేర్చడుచున్న ది. 

నార య్య 


| 
తిమ్మునీండు 


నాగయ్య జ సూరమ్మ 


| 
చెదగంగన= నాగన తిమ్మన . ఎట్టన 
అక్క_వము 
| 
| 
నాగినేండు చినగంగన = 


Rr య 

| | ; | 

దాసరి తిమ్మనీండను నాతండు, వెలుగోటి కస్తూరి రంగనాయ 
నితోం బోలి పారిపోయినట్లు - వెలుగోటివారి వంశావళిలో నున్నద 
నియు, నాయుద్దము (క్రీ, శ, 1578 లో _జరిగెననియు, నాలిమ్ము 


. నీడే పైవంశవృకశ్షములోని రెండవ వురువుండనియు, ' నాతేనికి 


మునిమనుమండైన చినగంగన క్రీ). శ. 1660 పా)ంతమున నున్న వా? 
డని. నిశ్చయింపవచ్చుననియు (శ్రీ భావయ్య చౌదరిగారి యభి 
ప్రాయము 


70 ఆంధకవితరం౦ంగిణి 


(శ్రీ చాదరిగారాధారవడిన "వెలు గోటిహరి.: వంశావళిలోని పద్య 
“భానమిదిమైయుండును, " ; 

“దాస రేంద్రనిలిమ్మనిం దణిమితజీమి 

జయముంజేకొన్న వెలుగోటి సారగభామ 

విమతమదభంగ 'యే ఛభూవిభునిరంగ | 182వ వుట 

“అతిమ్మనీండే ' యీతిమ్మసియనుట కాధారములు లేవు. క్యోతిప 
తికి బిమ్మట సావంశములోనో 'మతియుక వంశములోనో 'వేతొక 
తిమ్మ నేయదయించి' సూరుండైయుండును. కృృతిపతినివాసము - కొండ 
పల్లిసమిగపముసనున్న పురుహో_త్సమపట్టణము, ఈకొండపల్లి దుర్గమును 
క్రీ శ. 1515 లో (శ్రీకృష్ణదేవరాయలు. స్వాధీనము చేసిక్రొనియెను, 
ప్రఆ"*పరుద) గజపతికిని, రాయలకును జరిగిన నంధిననుసరించ్చి తడు 


వాతనాదుర్లము గజపతుల పరమైనను నది విశేషకాలము వారి[క్రింద 


నుండ లేదు. రాయలయనంతరమునం గులీకుతుక్లూ స్వాధీనము, చేసికొని 
నట్లు తపతీస సంవరణోపాఖ్యానములోని “కొండంత జయముతోం గొండ 
పల్లి 22 యనువాక్యము చెప్పుచున్నది. అపాంతమా తరువాత నెప్పు 
డును మరల గజపతుల స్వాధీనములోనికి రాలేదు, చీనగంగన కాలము 
1660 పాంతేమనిన చో గజపతుల వాహినీపతియైెన హారిశ్చందు)ని 
యధికార మాకశకాలమువజుకు నాపా్రాంతమునం 'జెల్లుచుండవలసి యుం 
డును, ఆట్టుండెననుట కాధారములేమియులేవు, 1660 వ నంవ 
తృరమునకం బూర్వవ్వే ఒరిస్సారాజ్యమే -మవామ్ముదీయుల - వళ మైపో 
యినది, ఒరిస్సా వారియథి కారము , కొండపల్లి ప్రాంతమున. జెల్లుచు 
న్న దన్ధి తలంప "వీలులేదు. మాఘమాహాల్ళి $s  ద్వితీయాశ్వాన పారం 
భమునందలి, . 
కోరక, (శ్రీసార్వ. మార్షిళ్చృదిద 0. మ 

“క్ట పూస్థలసు ఆమ. ప్టిప్భాష్టహృదయాదరుణో 

"ద్భాసిత విభవముకుంద స 

చాసేవాంతేరంగ ! దావరిగంగా |” 


Pa 


ty 


శ 


"ఒడ్జైవూడి పెద్దయకవి 71 


అనుపద్య మునుబట్టి ముకుంద దేవుని సామంతుడై యుండునని 
(శ్రీ భావయ్య చౌదరి గారూహీంచినారు. ముకుందశేవుండు ఒరిస్సా 
రాజ్యమును క్రీ. శ, 15591569 సంవత్సరములలో. బరిపాలిరచిన 
వాడు. ఇతండు అకృరుతో, కీర్త శ, 1565 వ నంవత్సేరముతో. సంధి 
కావించుకొనియెను. ఈముకుందిదేవుని కుమూరుండ్రై న బాహుబ లేం 
ద్ఫుని శాసనము కీ). శ, 1604 లోం గన్సట్టుచున్న ది.. 1 శాని 
యాచాహుబ లేందు 93 దానరిగంగన కాలములోని. బ్రాహుబ శేందు c 
డుకాండు. ాసరిగంగన్న కాలములోని చాహుబలేంద్రు హారిశ్చం(ద్రులు 
ముకుంద దేవునకుయిడ్వులు, 'ముకుంద దేవునిబట్టి చూచినను, మాఘ 
మాహాళ్ళ్టు ్యకృతిపతి 89. శ, .1560 పాంతముపా(డగును, కాని 
1660 పా?0తమువాంయయ కాజాలడు, గోలకొండ సుల్తావగు కులీకు 
తుభ్రాకుమారులు జంపడ్‌ కుతుభ్దా, రబహీంకుతుష్టాలును, .మనమం 
డగు మహమ్మద్‌ కులీకుతషక్టైయును దవ్వుత్రము . కాలములలో (1వ44_ 
1611) ఒరిస్సా చేశమునై వం _తియుండిరని “చరిత్రలు చెప్పుచున్న వి, 
అపక్షములో. 1660 పాంతమునం గొండపల్లి (ప్రాంతము ఒరిస్సా పరిపా 
లకులకి9ందను, వారి సామంతులకి)ందను నున్నదని త తలంచుట . కవకా 
శములేదు, "కావునం గృతిపతిని బహూకరించిన హారిశ్చరిద్తుడును 
హెదరుఖానుచే జయింపరుడిన వారిశ్చం ద్రుడును నొక్క_ండేయనియ్య. 


- మాఘమాహాత్ళ్య్య కృతిపతి. [క్రీ శ, 15101560 _శాలమువాండే 


ననియు, వెద్దయకవియు నానాంటివాందేయసియు నిశ్చయింతము. చిన 
గంగనను బహూకరించిన హరిశ ో ందు)(డు 'చాహుబ లేందు)ని కుమా 
రుండని తురక -వీరికిని ముకు డవ కురాగన్సి సంబంధము 
విచారణీయము, 


కవి కృతిపతి నంతగా వర్మించియున్న నో, సీతండొక రాజ మే 
"లెడి పిభువుగాండనియు, మవౌచార్యగుణముగల ధనవంతుండగు 


"నొకగొప్ప భూస్య్వామియనియు. దలంపవలసియున్న ది, ఒ.స్రరుపో త్తమ 


పట్టణమునందు చౌదరీ పట్టభదు9ండని క వియే చెప్పియున్నాయ, 
1. కళింగ దేశ చరిత్ర, పుటలు 657.661, 


72 ఆంధకవితరంగిణి 


కవిత్వమునందక్క_డక్క_డం గొన్ని నెరసులున్నను మొత్తము 
మోా(ద సీతని రచన రసవంతీముగానే యున్నది. కవిత్వశ్రలి తెలియు 
టకై మాఘమాహోత్మ్యమునుండి కొన్ని పద్యముల నుదాహరించుచు 
న్నాండను. ఈగ్రంథమింకను. ముద్రితముకా లేదు, మదరాసు (ప్రాచ్య 
లెఖత పున భాంజాగారమునందొక 'తాళపత్రపతి యున్నది, 

ము. క రుణాచ్చాదితమై ఘనాఘవ బృహాద్ద ర్జారవస్ఫార మై 
నరవిద్యుల్ల తికాతతీ ప)భవమై వాస్తోప్పతిప్పాస బం 

, భురమై సర్వది శావిభాగముల న స్తోకాంబు పూర్ణంబుగాం 
గురినె న్వర్హ ము నీడజవ్రజము సంటోభింప భీమంబుగాన్‌, + 

చ చెలగి వసుత వేళ విలసిల్లి న చంపకకింళతుకావలీ 
విలసిత నువిసూనములు | విస్ఫుటమై తగుకోకకాకలీ 
కలకలరావముల్‌ బహుముఖంబుల భవ్యర సాల పం క్టులన్‌ 
వలయం బంభరధ్యనులు వీనులకింవుదలిక్స చుండంగన్‌ , 

మ, అలక్వీవ్మ న్ష ఇవు చేతం బంకము నిరాహారమ్ము సూర్యోదయా... 
కోలనన్‌ చీశటిమాడ్కి_ జ్రరవెపరకుగార గర్భువిచ్ని ల్‌ త్తియా 
విలసద్దానము కర్ణృమూల మను(ప్రావిద్యో సమ వాక్చద్ధతిన్‌. 
వంగా వలయున్‌ నిరంతరము విశ్వాసంబు 'సంధిల్ల న్‌, 46 

ఉ, ఎందులనుండి యెచ్చటికి చేయుచు నెట్టివ) తంబు పూస్కి మో 
రిందుల శేంగుదెంచితి రహీన గుణాకరులార ! యిట్లు నా' 
నందముతోడ వచ్చుకతన్‌ జననంబు ఫలించె .భాగ్యముల్‌ .. 

. సెందె సమ _స్తవ్రుణ్యములు సేరె కృ తార్టుండ నై తినింతటన్‌ , 46 

మ, అని మందానిలుం బంచి కీరవరవాహారూఢు(జై తుంటవి 
ల్లాని వేదంబులు నరాల్ని మక రాంకుండుల్త లృసత్చువ్చటా ' 
ణనికాయంబులు గాధినందనుమది న్నాటించినన్‌ సంచలిం 
చిన చి_త్తంబున వమ్మునీశ్వరుయ రాజీవావీ, సీవీంపుచున్‌, 5 ఆ 

చ, ననవిలుతుండు గాధినిజనందను యన్న భపోవనంబు, శే 
రిన నకలాగమంబులు పరిస్ఫుటమైై . ను నం. గనుం 


ఫు 


(శ 


(ఓ 


గ్‌ 


19] గంగరాజు చౌ డ య్య 78 


గొని కడు-చోద్యమంది మునిపుంగవు డంగభన్రండు వచ్చినా 
డని కని వ్యాఘరూపధరు(డై. భయదాకృతి. నేగుదెంచినన్‌ , 


XX 


143 గరగ రాజ _చౌాడయ్య 


ఈతని చరిత) మేమియుః 3 ee జగ్గన కవినేకరించిన 
ప)బంధ రల ముల నని (శ్రీ ప్రభాకర, శా స్త్రులుగాడు ప్రబంధ 
రత్నావళిలో సీక్రిందిపద్య ములను బక టించియున్నా రు. ఇందు సాము 
ద్రిక శాన్ర్ర నాము కసువయామాత్యున, కంకితేమింయ(బడినది యున్న దని 
త వీరికలో (వ్రాసియుండిరి, 
సాముద్రిక శాన్ర్రుము ' = 
కే, ఉదరంబు దద్దురోదర 
సద్భశంబై జఘన మతివిశాలంబై నన్‌ 
సుదతీ రత్నంబున క్ర 
భ్యుదయంబుగ ధరణియేలు ఫుత్తు9ండు ఫుట్టున్‌, 
క, కడునిడుదయు. గడుయజణుచయుం జ 
గడువలుందయుం గడుగ్భశంబుం గడునల్ల నిదిన్‌.. 
గడు నెజ్టని దగుమెయిగల 
పడశిని గీడనిరి మునులు వరమునిచరి తా ! 
నందన చరి(త్ర వా 
ఉ, వెన్నిలరూన కప్పురపు వేలుపు వజ్రపుబొమ్మ తెల్ల'తా 
బన్నిన న్‌ నొప్పు 'అప్పునమునం బంక జ మధ్యమునందుం బొల్సి (శ్రే 
గన్నుల బువ్మా జూచి చిలుకం బలికించుచు నున్న వాణేయు 
దృష లర తత్త _త్త్వము మత్కృతి కెచ్చు నెప్పుడున్‌. 
నీ, కురులు వా్రాయుటయును గొదమతు మృైదలయ్యం 
గన్నులువ్రాయంగం గలువలయ్యి 


74 


ఆం ధ్ర కవిత రం గణి 


నధరంబు" వ్రాసిన్‌. 'మధురచింబటయ్యె ' 


xX భము“వోోయుటయునూ' గ ంబువయ్యెం 


జనులగవ (వాసిన6 జ|క్రవాకము లయ్యాం 
చేతులు వ్రాస్‌నం జివుళులయ్యె 

నడును వా్రాయుట్టయున్తు నవలత్రయై యొచ్పె. 
బొలుపార? గటి|వాయం బులినమయ్యు. 


* దరుణితొడలు పాదతలములు (వ్రాసినం 


గరికరములు* వాల్ల కములు (న ర్య 
"నేమిపో9యళదలంచి 'జీమివానీతి' నని" 
మదన విభ)మమున మనుజవిభు(డు, 


. కులమున బలమున. జలమున 


నలవునం గార్యమున సదృళులగు వారలతో 
బలిమి యుడిగి సామముగా 
దలకొని చేయునది నీతిత_త్త్వజ్ఞులకున్‌. 


. దొడ్డము 'కియరము * తోరంపుబటికంబూ 


ెండిగుండు మొల్ల విరులొచెంయా లా = 
రనము గుళికేక ద్యురరదుస కరడు నో + 
సాంపుమిగిలి "వేగుఃజుక్క_ వొడి. 


న బచ్చెనయోవరీ బంభాల మేల్క_ట్టు 


సకినల మంచంబు జమిళిపజువు 
నిలువుటద్దము నీలపు నద్దియ 
ష్‌ పటిక్‌రవుగిండి హోొంబట్టు "సురంటి' 
పసిండిపావలు “వెండీ పడిగంబు ముత్యంవు 
జాలవల్లి క్‌ శెంపుసోన - కాయి 
పగడంపుదిపేయకంబము వజ ములతట్ట 
మరకతమయ'*మగుమధువుకుడుక 


{ త 


(Ca 


(he 


గంగరాజు చౌడయ్య 75. 


గీ గరి? పోశయొత్తు బరణిసున్న ఫుంగోవి 
కప్పుర ంపులబెన్లై. గాజుకోర 

| తనువు నునువు.తడయొత్తు. మడుగులు 
నాదిమైనవాని నలవరించి. - 

చ. ముదిమికీ మందు వాకలిమిముంగలి. జివాగతప ఫలంబు న 
మదము. నివాస మింపుగని మారవికారము (ప్రోది, కామినీ 
వదన విభూషణంబు- జనవశ సము. హోన్యర్షసాస్థిలాన్య సం 
పద యుదయస్థల౨బు. మధుపాన నుఖంబు జగ తృగీయంబునన్‌ , 
గీ, వికసితంబై న సూమున' వెండికోరం. 

గదిసి, మధువొక్య_యొత్తున సువతింకొనిన 
మగువమొగ 'మెచ్చునను శశిమండలంబు. .- 
చెలునముగC . జేయ... బెట్టింపం.. జేర్చి నట్లు... 


శా, సారాచార' విచారు.న్నుత్తమకులున్‌: సౌజన్యధన్యున్‌:: కృపా. 
పారున్‌ ' ఈళళూరు- వికారదూరు-నన ఘున్‌ గంభీకు. ధీరున్‌” మహో.- : 
దారున్‌ 'భవ్యు సమ న్యకార్యవిదు-నా_ప్పపాన్రు సవ్వ్వేంగితా 
కారజ్ఞున్‌ హితు- మంట్రిం- జేసి పతి. -నౌఖ్యంబందుచుండందగున్‌ , 
_ఇదానందన చరిత్రయే కాని, నందనందన చరి(త్రకాదు, కవి 
చారిత్రము, "తెలిసికొనుట కాధారములు లభింపలేదు, నందన చరిత): 
మనలా నందనుం డనురాజు చరిత) మేమో | యని మనుజవిభుండను ' 
పదమును బట్టి తోంచుచున్నది. ఇందలి పద్యములు శృంగార-రసమును 
బోమించుచున్నవి, ఈకవి [క్రీ శ, 1560 కి బూరుడనుటకంబు 
“నేమీయుం చెలియరా లేదుః. " . 


144 నారన .నూ.ర.న 


-ఈకవి యింటి చేరేదియోా "తెలియదు, ర్రీతని తం|డ్రి"పేరు నారన, 
తండ్రి చేకునుబట్టి నారిన సూరన -యసీ యాంధ్రికవుల చరిత్రమున 
. వాసియుండుట చే నేనును ననే వ్రాసితిని, ఇతండు నియోగి వ్రావ్మా 
ణుండు; కౌండిన్యగో శ్రుయు; తండ్రి నారన; తల్లి అక్క_మ, 

ఈకవి వనమాలీ విలాసము, ఉదయనోదయము అను రెండు 
చక్కని పుబంధములను రచించెను కాని యవి' రెంశునుగూడ ముది) 


తముఫౌాలేదు, వనమాలీ విలాసముయొక్క_ యము(డైత ప్రతి |బ్ర. (శ్రీ). 


కందుకూరి వీశేశలింగము పంతులుగారిదగ్గర నుంజెడిదంట, ఆయన 
యీకవినిగూర్చీ ఆంధ కవుల చారిత్రమున మ సికిందం 
బొందుపరచుచున్నాండను, | 

“ ఇతయ sree re కావ్యమును చేసి కొండూరి 
యక్క:దండనాథుని కంక్రితము చేసెను, _నావద్దనున్న. యీగ్రింథము 
యొక పతి భుసమగ మయినది. అవతారిక లేదు. కృతిపతి 
మంతయు , దండనాథుండున్నయి - యజ్ఞ న ముచేసిన నియోగిబ్రావా స్థాయి 
కవి నొరనామాత్యుని కుమారుడై న నియోగి విపు)ందు. ఇతండాధు 

నికుండని వెప్పుటదక్క-6 గవిశాలనిర్థారణము చేయుటకు. బు_స్ఫకమునం 

దాధార ముదియుం జిక్క_ లేదు, ఈతనికవిత్వము సలత్షణముయి' మృదు 
వుగానున్నది.”, వనమాలియనంా (శ్రీగృన్లుడు. వనమాలీ పలాస 
చునంగా (శ్రీకృష్ణవిలాసమని యర్థము, ఏన్రసీదతో, గృన్ముననై. న 
'పరిణయకథ యిందువర్ణి తము, 


r 


ఈకవి తన గృహనామము' నెచ్చటను, ఇల్చియుండలేదు, 
" అంధ్రపరిషత్కా. ర్యాలయమున వనమాలీ విలాసముయొక్క_ (వ్రాంతప్రతి 
యొకటి కలదు. అందుగ్భత్యాదిలేదు. కృతిపతియైన యక్కయ 
దండనాథునితల్లి యెల్ల మాంబిక యైనట్టును భార్యపేరు ఐతమాంబయమొన 
ట్టును ఆశ్వాసాంత పద్యములనుబట్టీ శెలీయుచున్నది, ఇతయ సోవు 
యాజికూడన న్నైయున్నాండు, 


'» 


(గ 


(స 


20 ] వారన సూరన 77 


“ఎల్ల మాంబికాకుమార ! హేమనైలధీర |.సం 
ఫుల్ల వె భవత్కు_ బేరమానహాేోర | విద్వదా 
పల్ల తావన కుఠార-! పల్ల వాధరామనో 
వాల ల్ల కాశ్ర్రారూప | | కొండురక్కదండనాయకా |. 
' + కొండూరి యక్కా౭ధ్వరీ | ” " 
“ ఐతమాంపబాధవా ! అబ్బగర్భాన్వయాఖ్యాతే re 
వ్రభుగా)మణీ | ” కొండూరక్క_మహేం[ద్రా | ” 
-ఈయక్క_దండాధినాథుం జెవ్వరో యేష్రభువునొద్ద దండాధి 
పతిగనుండెనో తెలియలేదు, వనమాలీ విలాసమునుబట్టి కర 


శ కృతికర్త రలనివాసములును ెలియరా లేదు, 


ఈకవి రచించిన 'రెండవగంథమగు. నుదయనోదయ మైదా 
శ్యాసములుక'లది,' దీని యముది)తే ప్రతియొకటి తంజావూరు సర 
స్వతీ మవాలునందును దీనిఫుత్రిక, waar పరిషత్తునందును 
గలదు," 
ఈగ)ంథము ముడియము 'లోళయానాత్యున' మ న 
భాన్మరమం'ల్రి కంకితమింయబడినది,' కృతిపతి నందవరీక ' నియోగి 
మాటు (శ్రీవత్సగోతు9ండు, ' క _ 
ఈగ్రంథమున సూరనకవి, తననుణూర్చి- యిట్లు చెప్పుకొని 
యున్నా(డు, 
స కాండిన్యగోత) కత నత్కవి " 
మాన్యుండ నరసనమంధ్రి ' మణికి 
వనిత యక్కా.0బకు- వరతనూజు6 డంగి. 
Hos " సూన్తాఖ్యునకు గూననావాగయునకు 
గాశావుసయిదోడ నారాయణ పదార '- 
“వింద సంసేవనా విమలవాతిని 
గావ్యనిష్టాతుండ గజరావు బిరుడాంకుం ' 
డను రాచవారికి. దగుహితుండ 


“78 ఆంధ్థ్రకవితరంగిణి 


శే, సృష్టివాచ్లీఘర. .....వర్త ' 22 

నాభిరాముండ “బంధులో కానుభావ్య 

మానవి వుండ "న్స య్రక-శాముంధిఢుండ 

సూర న్తాఖ్యుండ్యసత్యనంధ్రాభికుండ, . \ 

సూరనకవి గ్రంథమును రచ్చించ్చి? ఛయెవ్వకికిసు గృతియివ్వకుండ. 
జనిపోయిన్యట! ( 1అతని4/కుమ్లూరుండై న | నారయామాత్యుండు, ముడి 
యము భాస్క రామాత్యునక్లుం ప జకం గద్య పద్య 
. ములవలన. -దెలియుచ్యున్నది. ॥ 

“అని, ఇయ్య్లాపుకారగ్రబున విద్యోతి్తాల్మ..: ప్రుజ్ఞాభురంధమందై న 
మాళండి) సూరనమంతి? ౧ఫిల్లీఆచిన' య్యుడయన్తోదయంణను భముహో 


పబంధృంబ్బు- తత్తూఖూన్తుండగు. -నారనాన్తూత్య “శ్లేరం డువలన్సీంచి యేత 


్కావ్యక్టన్యకుం గిన తకం డెప్తుక్ము, స. యని. తలచు, నమ. 


య్వంబ్బున్తా __ త్తే వ. 2 . 
/ - ‘ “ . న 


శే, moss ముడియము ఛాస్మ_దండు. sae il 
న . ల్లోక్షయ్యప్థ)భున్షి బాభాచూత్ల్యుండ్లున్న శి జేరికేలగంబుండి నన్ను 
= న్మాక్షథ్లామాత్యు నిం -బిలివించ్చి. న. నర్థా 

సనంబునం గూర్చుండ నిడికొని యాట్లనియెె 
| ర్త _నీజనకుం డుదయన్లోద్రయ వ సనా 
| క నురుచిరో కూల నకు సం 
"యోజింపుము నాజేరిట . 


భూజనన్తుత్మ, , నారన్నాక్తప్పళ్యావిన్తాహా ఓ, |. 


కృతిపతి వంశపర్ల నమును,..గ వ్వా సప్మంపర్యములభోజ గావించి 
యున్నాండు.. క్రాసింద్ర్లూప్లద కముల్లున్న భాగము. శిధిలమగుటచేం 
గాంబోలు తంజావురాంధ్ర్లి గ 0ంథ్రవివర ణమ్తునుప)కృట్సించ్చి నవారు పద్య 
భాగములను మ్రాత్తమే ,, ర సమం కృతిపతియైన 
భాస్కరమంత్సి రాయని భాన్మ॥ణరుండేమో యని: సంశయము కలుగ 
వచ్చును. ఈసంశ్సయనివాల్నమున కై -యాప్తద్య భాగములనుండి గ హిం 


వష ఇ 


& 


5 


4 


యు 


(స 


నా రన సూరన 179 


చిన వంశవృతము నీకి)ంద నుదావారించుచున్నా (డను, "వీరి నంద 
వరీకులగుటయు (శ్రీవత్సగోతు)అగుటయున్గిశ్వ్యయము. 


నర చురీం (కుళ్లు స 
టు న 


| ॥ 
నారి సిం పోమార్య్యుడు, 


లక్క_మంత్రిజపోచమాంట 

| «7 E 
| Fes గే య. వ టి [ 
గోవిందమంరతైి అన్నప్ప _ బాచమం|తి 
=గంగమాంబ nas [1 


| | J EE 
లోకమం|త్రి నారదండాధి _ నాగవిభుడు, _ , 
=కసునమాంబ తగు | 


<2] es అ క ల | ల 

um — 
el. eh ne Trl. he టా! wl rl 
పెదతి ష్ట్‌రవుడు చినతి నాగ భాన్క గోవిం “ఎల్ల పాపతెయ వ తమా" శక్తి 


యన్న యన్న న్న రమంె దయ్య య్య మను(డు ౨దాంబ గంగాంబఐ 
న. . ఆళాతయే 
| నా a ed మే. న్‌ కశిరరి 


న మంతి మ్లార్రు)ంజ భాస-యామాాత్యమమడ్ను., 

క Sr లల 

1 la గోనమాబం. బరిణయమమమ్య్యెన్‌. 

నీ భామాత్లుణి. నరిబుజ. 

_ ఉనాభుయు శంకరుండ్లు వౌల్రందన వోలె | 
వి! నుషుసిద్ధులై వ.కాయనిభాస్య. (క్ల వసిష్టగోత్సు):ు: ఛావున 

సీరెండువంశములకును నంభంధము లేదు, . నంధవరీకులు _పధుమూండుగో 

త/ములవారనియు, నై దువందలయిండ్హవారనియు నందు, నూజిండ్రవారు 

(శ్రీవత్సగోతు9లనియుల ' గవి.. యి క్రింది . పద్యమ్లులలోం జెప్పి 

యున్నా(డు, ' 


80 ఆంధ్రకవితరంగిణి 


క్ష ఆనందప్రురవరంబున 
నానందితబంధుమితు లై. గుణధను లై 
'యేనూజిండ్ల డ్ల గృవాన్గులు .. 
ధీనిను లుంశుదురు భారరీపకినిభునై 

క, వీరు త) యోదశగోతో 

| ద్ధారకు లన్యో న్యబంధు తావిస్రంభో 

దారులు పాఠావారగ ; 
భీఠులు వెలయుదురు పాపభీతులు భునులై. 

క, వారలలో వసుధాస్థలి cig 
"బీజం 'బెంపును వహించి పృధుసంబంధో 
చారులు (శ్రీవత్సముని 
స్ఫారాన్వయజాత సదనశతం' బమరున్‌ , 


+ 


కృతిపతి యునముడి యముభాస్క_రు(డు బయకార రామప్పదండ 
నాథునియొద్ద సై ప. 
"దెలియుచున్నది._ , ॥ 
కువ . .గర్హాటకసింోన . సామా)జ్యలకీ సార్వ భౌమ 
శాపణ్యలబ్దకొండవీటి ప్రమఖనిఖల దూరాధిపత్యారామ బయకారరామ 
ప్రధానసు తామ స్ట సంభుతణదతీణదకీణ 
భుజా న్తంభుండును. =... ౨ - 
సీ, పాలించెం (బ్రజలెల్ల ((బ్రస్తు సుతింపలో నద్టి వేక్‌ పతా శేషప్భధ్వీతలంబు 
నిలొపె నిశ్చలమనోనీరజాసనమునం బద లోచన పాదపర్థృయుగలి 
సదనము ల్లావించె త్‌ క్రి కి,ఛా(ర్రేపాలికహీసింవాశార్హూలన హితగుహాలు 


న 


'విడియించె వ్‌ సత్కీ-రి రి విమ లేంధుముఖి స కరర ] 


' నతండు బయకారరామదండాధ్ధినాథ 
"రాజ్యదవీ, బ్ఞళుకీఒద్మ రాగరత్న 
| పంజిరాయిణి ఫణి సార్వభోోమదీర్థ 
మాలా లోశేంద్రభాస్క-రుండు, 


| శీ 


Ba 


(స 


21] నారన సూరన 81 


ఈబయశకార రామప్పయ్య “కాలమును గనుగాంటిమేని, సూరన 
కవికాలమును సులభముగాం 'బెలిసికొనం గల్ట్డుదుము, ఇతనికి రామయ 
మం|త్రియని నామాంతరము కలదు, ఇతండు అళియరామరాయల 
ప్రోత్సాహమువై స్వం మేళకళాన్సియను సంగీత శ్యాన్త్ర్యమును రచించెను, 
ఇతనివంభలీయులలో. (ప్రతాపవంతులును గీ ర్రివంతులును చెక్కు_రున్నారు,. 
కావున నీబయశకారరామప్ప వంశవృశుమును తిరుపతి దేవస్థానమువారి 
శాసనసంపుటమునుండి కొని యీ క్రిందనిచ్చుచున్నా (డను. * 

'రామమం(థ్రి= తెలుగమ్మ, 
| 


| | | | 
'పెదతిమ్ముయ్య తిమ్మ మార భాస్కర లేక కుమా _ర్తెచిన్నవ్ము 








భార్య మంత్రి మంతి బాచరునసయ్య భర్త 
లక్కా_లిసవు భార్య అమా స్త జమ్మ ప్రతాప 
| - యెల్ల రస 
బయకార 
రామప్పంయ్య లేక కృష్ణ ప్పయ్య 
రామయమం॥ర్రి 
(స్వర మేళ నకళా 
నిధికృతిక ర్త ) | | a 
| . 
| ol | 
లింగాలయ్య కుమూ_్తై కుమా _రె 
కము అరమ! 


వీరు పరాశరగోతు)లు, యజుశ్ళాఖీయులు, పాదిరికుప్పము. 
గామనివాసులు, ఆప_న్హంబనూతు)లు, పాదిరికువ్చ వెచ్చటిదో తెలి 
యదు, కుష్పములు సోమాన్యముగా చిత్తూరుమండలమున' నుండును 
చెదమాళ్ళకుప్పము, పిళ్ళారీకుప్పము అను(గ్రామము లామండలమునం దే 
యున్న వి, 

* సనం 6 భాగము 2 వుట 76, 


82 . ఆంధ్భకవితరంగిణి 


భాస్క్మ_ర శబ్దవాచ్యులు "పెక్కురు శాయనిభాస్క_ఠుని వంశములో 
నున్నారు, వారికిని పీరికినిఎట్టిసం బంధమును లేదు, వాఠిదివశిష్టగోత ము. 


బుశ్నాఖ అశ్వలాయనసూత్రము, నందవరీకులు, 'వీరిదిపరాశరనో[త్రము, - 


యజుత్నాఖ, వీరు నందవరీకులతు “కారు, ఆప_స్తంబనూత లు, 
'ఈవంశములో' రామమంతి) నాల్లవకుమారుగకా న భాస్కరుని 
రామయ్లామొత్య భాస్క_రుడందురు. వీరికాలములను శాననసోహా 
య్యమున ముందుగ నిర్ణయించ" పిమ్మట వీరినిగూర్చి యాలోచింప 
నలసియున్నది. " 
రా మ యాఫా-స్క -రు-ని- శాసనములు 
1. శా శ 1456 జయ సం, కన్మా-టకమాస శు ౧౦ సోమవా 
రము అనూరాధ" (|క్రీ శ, 20.7_1584) * 
2, సా, L458 దుర్ముఖి సం! మకర మాస శు ౨9 నమస 
శ్రవణము (క్రీ, శ, 121158, 4 


కీ. కొండవీడు పా)ంతముననున్న పర్వతము దిగువ గోపీనాథ. 
స్వామి యాలయమును నిర్జించెను. ఈశాసన కాలము లేదు, లే 


4. శాశ, 1468 పరాభవనం! జ్యేన్ట శు ౧౫ (శ్రీశ. 1547) ఓ 
గ్‌, నోవినాథస్వామి యాలయ ముఖ ద్వామునందున్న పద్య 
శాననము, + 
పెద తి మృ య శాస న ము, 
కడఫ మండలమున చినకొమర్ల లో. ఆప న్తంబ సూషత్రుంయును 
బరాశరగోత్రుండునై న తిమ్మరను శాసన మొకటియున్నది, అద్రి శా.శ, 
1455 విజయ కుకార్రీ కు 12 _నాడ్తువ్రాయించినది, కీ. అతంీ వంళ 
వృవములోని మ. యనిన్తాయు్రేశ్వమ్లు. - . 


జ సం శ ప్రుట 67 . టి? వపిం.శాన సం 4: “సిటు 688: 
4+ నం 4 వుట 150, ft ఆంధ్రక వితరంగిణి సం 4 వుట-లి8ి 
ఈ AR. 446 of 1915, శ్ర AR.357ofd983,, 


» 


(4. 


(1 


నార న నూర న 88 


బరకార రామప్పయ్య'లేక రామయమం'్రి శాసనములు. 

1. తం[డితో. గలివీ అయిదు(గామములను గ్రీచేంక కేశ్వడునకర్చిం 
చిన శాసనము (క్రీ శ. 14-6_1544, * (క్రోధిసంవత్సర మిథున బ 
౧౨ ఆదివారము) గుంటూరు మండలములోని చీరాల, పేరాల, అందు 
వల్లి, కొప్పోలి, యనుగా )మము లీడానమునః' జేరినవి, ఈశానననులో 
'రామమం[ల్రితనయు.డై న చాచరునయ్య సుణ్యమునకును అతనికుమూరు. 

గుకృష్ణప్పయ్య పుణ్యమునకును కొంతయేర్పాటు వేసినట్లు కలదు, 
మజీయు, పరుమారు, కారుచూరు, కుప్పాయినిగుంట అనుగాామము 
లనుగూడ (శ్రీవేంక కేశ్వరున కర్పించినట్లీశాననముననున్న ది. 

౨, శాశ, 1461 వికారి నం, భాద్రపద శుం౧౨ (25_8_1589) 
తన వినతేండి) యన బాచడుసయ్యకును, నాతనిభార్య యెన అమ్మా: 
జమ్ముకును దనవినతం(డ్రి కుమారుడై న కృష్ణప్పయ్యకును బుణ్యమునకు 
గాను శివాలయములను నిర్ణించి శాసనము వాయిం చెను, తనతల్లి వే చేర 
లక్క_సముదమను తటాకమును నిర్మించెను. ఈ శెనన కాలము నాంటికి 
చాచరుసయ్య జీవించియుండెననియు నాకుటుంబమునం దీరామమంతి 
కిగల గౌరవమును జూప్రటకై. వారి నామములతో చాచేశ్వర, అమే 
శ్వర, కృ స్తేశ్వ రాలయములను పయ దోంచుచున్నది. § 

కి, శాశ, 1478 నల సం. వై శాఖ శు3 (క్రీశ, 1556) తనవుత్రి 
మైన యచ్యుతమ్మ్హుకుః బుణ్యముకొర కామెవేరున అచ్యు కావురమను 
గాగమమును నిరించి యందు "చాలకృస్తాలయమును గట్టించెను, 

ఈబయ-కార రామప్పయ్య శాననములింకను గలను. 

చిన్న మి శా సనము 

బయకార 'రామప్పకుమేన_త్తయు చాచరుసయ్యకు సోదరియు 
నగు చిన్నమ్మి ప్రతాప యల్లరుసు భార్యయని . తిరుమల దేవస్థానము 
వారు వె వంళవృషములోం గనుపరచియున్నా రు, న్‌ 


శ ౨,.దే.శా. నం. 5 - నంఖ్య. 17. 
§ A.R. 302 of 1925, బళ్ళారిమండలము, | 
f 8. దే. రిపోర్టు పుట 236. 


84 ఆంధ్రకవితరంగిణి 


తిరుపతి 'దేవస్థానమునం దే చిన్న మ్మి శాసన మొక టియున్న ది, f 
ఆశాసః మోచిన్న మి చేయని వారుగుర్రించియున్నారు, క కానియాశా 
ననమున నీచిన్నమ్మి. ప్రతాప యల్లరుసు కుమా _ర్రైెయనియున్నదిః 
ఈ భేదమును. చేవస్థానవు శాసన ప్రకటనకర్షృలు గమనింపలేదు, 
చిన్న మ్మి ప)తాపయల్లరుసు కుమార్తె యెనచో నామె సీవంశనృకు 
మున జేర్చకూడదు, ఈమె 'రామమంతి) కుమారై యొనట్లు వైని 
నుదావారిచిన బాచరుసయ్య శాసనములవలనయగాని రామప్పయ్య 
శాననమువలనం గాని భు)వపడుట లేదు, ఇందువలన నీవంశ ములో 
చిన్నమ్మ 'లేకపోయియుండవలయును లేదా పై శాననములోని చిన్న 
మ్మియు నీచిన్నమ్మియు భిన్నవ్యక్తులె యుండవలయునని తోంచును, 
ఇది యరవభాషలో వా్రాయబడినదగుటవలన భాషాంతరీ కరణక_ర్తలు 
భార్యయనుటకు మారుగ కుమారెయని - పొరపాటున వాసియుండ 
వచ్చునని యీాకి)ంది శాసనమునుబట్టి తెలియుచున్నది, t 

-ఈశాసనము చిన్నమ్మి వా)యించినదియే. గుంటూరు మండ 
లమునందలి . వంకాయల పాడుతో సంబంధించినది. శొసనకాలము 
శా, శ, 1462 శార్వరి సం వైత్రు శు.౧౫ (క్రి.శ 1540) ఇందుం 
దాను రామయామాత్యు భాస్కరుని సోదరిననియుం (బ్రతాపయెల్ల రుసు 
భార్యననియు. 'జెప్పుకొనియున్నది.  మజియుం నైనింజెప్పిన తిరుపతి 
శాసనములో వంకాయలపాకును దానొసంగినట్లుకూడం జెప్పియున్న ది, 
కావున సీమె-ప్ర తాప యెల్ల రునునకు భార్యయనుట నిశ్చయము, 'రామ 
యామాత్య 'భాస్క_రుడు ఆప_స్థంబసూతు)ు, ప్రతాప యెల్ల కుసు 
ఆశల యన సూతుడు, ఈరెండుసూతే)ముల వారికిని సంబంధములు 
చేసికొను నాచారముక లదు, bi _చిన్నమ్మి 'రామమంతి) కుమా రె 
యనియు నిర్ణ యింతము, న 


బ్‌ అట ws నాట క్రీ), శ, 158ిక_1556 


నడుమ గాన్పించుచున్న వి, నారన సూరనకవి చనిపోయిన యెంత 


+ తి. దే. కా, వం, ర్‌ నంఖ్య 118=8-7-1547 A.D. ! 
క్‌ తి. దే. రిపోర్టు వుట 286. { AR, 422 of 1915, 


॥ (ఫై 


హో 


న్‌ 


22 ] నారన సూరన £5 


శాలమునకాతని తసయుండైన నారన ఈ కావ్యమును దెచ్చి రామ 
ప్పయ్యకి చ్చెనో శెలిసికొనుట కాధారములు లేవు, పూర్వకవి స్తుతిలో 
కవిత) యమును. భీమననుమాత మే, స్టురించియున్నా (డు, వదియెట్లు 
న్నను సూరనకవి. పదు నారవళ తాబ్ది పూర్వార్లమున నున్నవాండని 
చెప్పుట కభ్యంతరము లేదు, వనమాలీ విలాసమింతకుం పూర్వము రచి 
యించినచాట నీత 1525 మొదలు. కావ్యరచన మొనరించి 
యుండును, | 


కవినివానగ్రామ మేది యో తెలియరా లేదు,.ఇతండు గద్యయందు 
దాను “ఇం చ్రేశ్వర వరప ప్రసాద లబ్బకవి తాసామండ” ననివాసికొనియు 
న్నాడు, కడపమండలమున. గ డపంతాలూకాలోం జింతేలపొట్టుూా రను 
గ్రామమున నిం ద్యేశ్వరాలయమున్నది, క్రీశ, పం డ్రెండవశ ఆాబ్టినాంటి 


“శాననములీయూర (గలవు, కవినివానమో|గ్రామమని నిశ్చయింపన చ్చును. 


కృతిపషతినివాసము కడపమండలములోని జమ లమడక తాలూకా ముడి 
యము అగ ఎవోరము, దీనికిం 'బెద్దముడియమనియు . ఛ్రావ్మ ౯ 


'ముడీయము అగ్రహారమనియు వాడుక వీరులు. . ఈామమునపటకు 


కృతిపతిమైన ఛాస్క-_రునిగ్భహానామము , ముడియమువారని వచ్చినది, 
క ళాధరోపాఖ్యానమునురచించిన ముడియము చేంకటరమణకవి. యీవం 
శీయుంచే కానచ్చును. అతండు తననివాసము _ముడియమగగహారమని 
యు దానాయగ)హారికుడ చేననియు .వానసికొని, _ యున్నా(డు, 
అతడు కీ శ, 1600 పాగింతమువా(డు, 


ఇ్రతనిక వితము పౌఢమై సర సహృదయానురంజిక ముగనున్న ది, 
సె టేలిచూవుటవకై 'రెండుగ )ంథములనుండ్రియు. గొన్ని పద్యముల నిట 
నుదాహరించుచున్నాండను. హై నస 
ఉ, అప్పుడు కృష్ణుం డిందు కిరణావళిసోకున మేనం చాపముల్‌ 
కుప్పలుగూరి రాకం ,గని కుందుచుం ల్రవనాంతరంబునం 
దొప్పువిలాస కృత్రిమనగోపరివీథుల శం వెన్నెలం 
శాలికన్‌ , కే ఆ 





జివ్పీలిజాలువాటు మణినీమములం గలచం 


86 అభ్య క విత ర 0.గిణి 


ఉ, చూపిన నయ్యవంతినృపసూతి వ 
పక మారవర్యుల సపూర్వవయోగుణరూపధన్యులన్‌ 
సు 'తీఫ్టలం గొనరం జూచి యొకానొకనిన్‌ నిజోల్లన 
దూపవిలాసలబ్థి కనురూపముగా. గొనదయ్యె నాళ్టలోన్‌ + 
ఉ. ఆయెలదీగబోడి మెజుంగా రెడి నున్ననియూరు యుగ్భముం 
' జేయుచునున్న యట్టిసర సీరువాగర్భుని చిత్త మే క్రియం 


26౪ 


దోయజనాభ నిశ్చలతం దూకొనం జాలెనొ శాని యామటం ' 


బోయిన జీరువాజు మిముబోంటులచి త్రము "లేమిెప్పుదున్‌ , 
ఉ. నాదగుమే లెజింగియు మనంబున నొల్ల మి చేసెదేని దొ 

మోదర ! మత్ప్రతిజ్ఞ విను ముగిచిదగ్నికి "చేహమాహుతిం 

గొ దరికొల్సి నిన్నె. ల వరించెద నూ6ద నైనన 

"' "వ్వేదవతీవధూటిగతి చేమజు మాటలతోటి -జీటికిన్‌. 


ఉదయనోదయ ము: 

ఉ:. భారపుబయ్యెదం జిగురుంబయ్యెద మాటి ey 
హోారములన్‌ ఘటించి ' ధవళాయతలో-చన యో ర 'రాజిబ్బం 

' 'చదారకభ _రృపాదనలినంబుల మెల్లన యొ పట్టి వి 
స్ఫారనవప్ర వాళములం బాణిపుటంబుల శెత్తునీయుచున్‌ , 

ఉ. అభుజగో త్తముండు సవాజాకృతిం గైకొని నిల్చి నమ్ఫుంకై 
'యోభువనై కపుణ్య! కరుణోల్ల సితేక్షుణ! నన్ను నిత్తరిం 
చా9భవ మొప్ప నీయెటుకుబారికి. దప్పంగం (దోయునీకృపా 
వైభవ మేమిచెప్ప! మజువందగునయ్య! మహోపకారముల్‌, 

4 మౌానియనుజ్ఞ చే ముదితమాననుండై. పజ లెంచి పాదప 


కీఆ 


శీఆ 


ద్మానతుః డై అ సవాని విపులాంనమహోాభుజు , నాత్ధబింబమున్‌_ ల 


బోనితనూజునె శ్రి పరివూర్తిగం గాంగిటం జేర్చి తోచినా 

మాసేప్లవల్ల భుం " డతనిమ _స్హకమున్‌ బ్రమదాశు)థారలన్‌ , 
4, మాసవలీలలామ! ను మద్వచనస్థితిం బంచచూడయమొ 

మానితర_క్తగంధకుసుమంబులు 7 కొని నగ్నవృత్త సను. 


| 





శ్‌ 


గ న 


(8. 


qr 


వలకలూరి గోపన 87 


స్థ్రానవిధిం భవజ్జనసి బాలి నిశావత. మాచరించినన్‌ 
గాని చనంగ రాదు మధుకై టభవైరిప్రరంబుం జేరణా 
బోననుచౌ దివంబునకు భోరనసుందరి బొందితోడుతన్‌, ::.4 ఆ 
చీర లెడల్చి శీలి శడసేయక పైళొని రవ్వథూవరుల్‌ 
చేరు నిట్టివారి శన పెట్టి మనంబుల మానవి _త్తముల్‌ 
జూరంగొనంగ "లేచినప్రుసూనళ రుం డనుకొల్ల కాయ దు 
'ర్వారుం డమరాల్య మైనవలువల్‌ మునుమున్న హరింపకుండునే, ర్‌ ఆ 

కృతిపతి మాధ్యమ తాభిమానియైన ట్రీక్రిందిపద్యమువలనం "జెలి 
యుచున్నది. 
క, అతులితమధ్వాచార్యో 

దితమతసిస్టాంతపటుమతి వ్యాసమహో 

యతిరాయగురుకృపాసం 

తతవర్థి తవిమ్తుభ క్తి 'తాత్సర్యునకున్‌ . 

= DO — 
145 పలక లూరి,గో వన 
కాకునూరి యప్పకవికృృతమగు నప్పక వీయముం దీక్రింది 

పద్యము పలకలూరి గోపనదిగా నుదాహృత మైనది, “కీవలము కొన్ని 
బాటుభారలను రచించినంతే మాతే )మున నాతనిపద్యమును లత్యుముగా 
నప్పకవి యంగీకకించియుండ(డు.  ఇతండు గ్రంథక _ర్వయై యుండును, 
ఈతని కావ్య మో కావ్యములో కాలగ ర్భమునం బడిపోయి యుండును, 
ఆ, నోలకొండమలక గోవుల భత్నీంచుం 

గాండవీటివిపకులము నెల్ల 

చాచమరును చేరిథతీంచుచున్నా (డు 

మలక మేలా బాచమరుసు మేలొ | 

కొండవీటినంబంధమునుబట్టి యాహాచమరును రామయామాత్య 

భాస్క_రుండని నిశ్చృయిరపవలసియున్నది, . బాచమరుసు దానములనొసంగి 


88 ఆంధ్రకవితరంండిణి 


ప్రఖ్యాతిం గాంచినవాయ, . -ఈతనినిగూర్చి నారన. సూరన చారిత్ర 
మున వాసియుంటిని. అట్టెయు _త్సీమవురుషుండు బాహ్మణుల కపకార 
మొనర్చునా యనిసంశయము కలుగవచ్చును, .కొనియంతమాథ ము చే 
సీతడు వేతొక బాచమరుసని నిర్ణ యింషంజాలము, వవేని. ప్రి ల్యేక 
కారణములవలన నీగోపనవంటివారి కాతసవలన నపకారము - జరిగి 
యుండవచ్చును, అందు వై సీతం డీపవ్యమును 'జెప్పియుండవచ్చును, 

పలకలూరను గాామమునుబట్టి య్యీకవి: యింటిపేరు వచ్చి 
యుండును, ,న్రల్లకలూరు గుంటూరు మండలముల్లోనిద్యి . 

రామయామాత్య భాస్క_దుని శాసనములు క. శ, 158050 
నడుమ  గనస్పట్టుచున్నవి, కావున నీగోపనయు _ సాకాలమువాంయః 
ఇతంయ చా్రావ్మాణుయ, పలకలూారీతేని , .నీవాసస్థానమై యుండును, 
బ్రంతకంజు సీతనినిగూర్చి నధిక మేమియు౯ దెలియరా లేదు, 


శ్‌. 
146 పోత రాజు వీరయ్య 


ఆంధ్రసాహిత్య పరివత్తూనందున్న 'యుదాొవారణ ౫ ంథములో 
“పోతరాజు. వీరయ్య?” రచించిన త్రిఫపురవిజయములోనివని యుదావా 
రింపంబడిన. యోకి )ందినాల్లు నీసవద్యములను- ప్రబంధర త్నా వళినుండి 
గైకొని యిట వ్రాయుచున్నాండను, ఈశవినిగూర్చీ 'యేమియుం చెలి 
యశేదు, | _గృంథనామమునుబట్టి , య్లీశ్వడండు తి) పురాసుర్ల సంహార 
ses యిందు. కెప్టల్లుడిన ట్లుాహీంపదగియున్నది, is 
సీ, కవీలజటాజూట గంగాసముత్తుంగ ( 
వీవీఘటలు. మిన్నువీశ చాంకం 
బృం భోం? బరికరవీత్‌స్రార 
ఢక్కా-ధ్వనినిదిశల్‌ విక్కటిల్ల 
“బాల: "కరాళ భీమణ శారదస్థూల క 
. శూలయ్యస్టపుభల్‌. సూర్యః బొదువం 


01 


( 


zw 


pm 


28 ] పోత రాజు వీరయ్య 


బ్యక టబంధుర డీర్ణ బటువజ్రనిష్టుర 

పదభఘట్టనము లుర్వి యదర నొదవ 
విమల శార్దూల చ ర్మాంచలములు దూల 
మహితమండనఫణిఫణామణులు గాల 
నసమరఠాదరసా వేశ మావహింప 
నారభటిభూరితాండవం బాచరించె. 


3 తమ్ముల "బెదరించు తళుకు వెన్నెలపాప 


గన్ని గేదంగి జేయ గారవింపం 
బదినూటజుపడగలం బరవై నపదకంబు 

నవడిము _క్రెపుబన్న నరము బోవ 
మిసమిస మనమించు భసి తాంగ రాగంబు 

పరణపచందన చర్చ. బరిఢవింప 
'మెటయు మువ్వన్నెల క అలఫవుట్టము కొంగు 

చెటయంగుల నునుపట్టుచేలం "బెనుప 


మించి తలమిాంద నురమువై మేనం గట్టి 
యీడుదోడుగ నువుతోడం గూడిజగము 
"లెల్ల రథ్నీంచు నిను భజియింతు మెవుడు 
భయదదురితలతాదాత) | ఫాల నేత్ర | 


| తల్లి దండు)లపాందు దప్పీ యొండెడ నార్వు 


రువిదల యెయువ నెదిగినతండు 
కడువడిం బలుగొండ. గాడి పాతినమేటి 

ఫఘనసాయకము కేల (గ్రాలునతండు 
కమియార6గా6 బాంపకవణంబు. దిని యాడు 

తెక్క_లతురగంబు నెక్కి. నతండు 
భోగిపాన్సున ని[ద్ర భోగించు బేవునిం 

దటిమినరక్క_ను నుజిచినతండు 


89 


90 ఆంధకవితరంగి.ణి 


గీ, సవడిమాూములం జతురత నమకొనంగ 
జోడుమూటలు సరివడ నాడునతయ . 


దంతిముఖు కూరి తమ్ము దై "జె తనరునతయ 

కదలె బలముల నడిపింపం గ్యాంచవై రి 

సీ,ఈూలికన్ను లగాంపుచూపినరా ద్రంబుపొదలముందరి ెనంబొడమినతని 
భువనభయంకరస్స్నూ ర్శి "ెంపెనలార | శరభావతారతం బరణినతని 
జన్న ంవునీరికొనసాంగజూాచినతాతం | చేకొని తలవంపు వేసినతనిం 


దళదళమనివించు. దులకించువై దువుల్‌ |కరములుపది రెంటంగలిగినతని' 


గీ, సురలు ననురులుం: బలువముబజు. జూచిబెదర 
వీరుదు పెంజెంబు డాకాల. బెట్టినతని 
భ(ద్రకాళి మహోశోక్రిం బరమభ క్రిం 
చాయకుంజెౌదు డ్రివీరభదు) దలయతు, 
పద్యముల ' నుదావారించిన 'సంభాతలు క్రీ.శ, 1560 (ప్రాంత 
మువా రగుటచే సీకవి యంతకుం బూర డగుట నిశ్చయము, అంత 
కంటు Me లేమియుం డెలియరా లేదు, 


— వునవినన్టాలాలాలనన 


147 వచ్చ కప్పురపు తిరు వెంగళీకవి 
-ఈకవి భట్టుకులజుండు; . ఇతనితండి) తిప్పరాజ్యు తాత తిమ్మ 
రాజు వీనతాత అయ్యల రాజు, -ఈకవి చొక్క-నాథచరిత) మనుద్విపద 
కావ్యమును రచించెను, 
ఇతనితాత మొన తివ్నురాజును, ఆతనితమ్ము. డై డెన అయ్యల 
రాజును (ప్రౌఢ చేవరాయలను మెప్పించి యాతనిచేత “పచ్చకప్పురపురాి 
జని బిరుదువహించి నట్టీకి)ంది ద్విపదలలోం జెప్పుక్రొనియున్నా (డు, 
నిటలాషయుపదభ ర్తి నియత్తింబెంపొంధు 
ఛభటవంశమున మెచ్చు ఫచ్చకప్పురము 
తిప్ప రాజసుతుండు తివవెంగళుంను- 


i» 


(ఫ్రం 


గు 


(4 


పచ్చకప్పురపు తిరు వెంగళకవి' 91 


వంగల 'పృసిద్ధంబు గా 

నని విన్నవించిన నా చిన్న రామ 

మను జేంగద్రుం డధిక సమ్మతముత నవుడు 
నను. విలివించి మన్నన గారవించి 
వినుతించి కర్పూర విడియంబు లిచ్చి 
యనఘుండు మాతాత యగు మ 
మ... డయ్యలుం దాను నిమ్మహీని 
బాాఢుండై చదువుల బరగం మెప్పించి 
(పౌఢరాయల చేతం బచ్చకప్పురము 
"రాజనంగా. థివ్నుకాజాకు( దిప్ప 
రాజుదయించె విరాజితముగను 

రాజుల మెప్పించె రసికుండాతని త 
నూజు డవార్యనన్నుత కవీం(దు(డవు. 

ఈకపి రచించిన చొక్క నాథచరి[త్ర తొమ్మిది యాక్యాసములు 
కలది, ఇందు దవీ,ణణమధు రా పట్టణమున వెం సియున్న చొక్క_నోథస్యామి 
యటువదినాలు గులీలలు వర్ణితేముఖై నవి. . నంస్కృతమందలి హాలాస్య 
మాహాత్ళు సమే యోో(గంథము కు మూలము. మధురలోనున్న యా దేవు 
నకు హోలాస్య నాథు(డనియు, వొక్క నాథు. డనియు సుంద రేశ్వరుం 
డనియు నామములు. 

-ఈకవి ౦బా(గంథమును ఉపసూ (నూ) రునం దున్నకమ్లు ప్రభు 
వగు గోళ్ళ చెదరామభూపాలున కంకిత మొసం7ను.  ఈతనిసోదరుండు 
చినరామప్ప. ఇతండుకూడ మిగుల పరాక్రమశాలి. ఇతండే కవిని 
సీకావ్యమును రచించి తనయన్న కంకితము సేయుమని (పోత్సహి౨చిన 
వాడు. వీరిరువుదును బసనభూపాలుని తనయులు, వీప్పాలగోతు)లు, 
ఆవిషయ మికి )౦దిద్విపదలలోం గాన నగును, 


““ప్రావీణ్యమతివి శోభనకవి ఏవ - 
కావున సీవొక్క- కావ్యంబు మాకు 


92 ఆంధ్రకవితరంగిణి 


ద్వివద భావంబునం. "జెలివొందిమిగుల 
నుదమగా సత్కావ్యు లుల్హంబు- లలర 
మధుర వాక్యంబుల మది గొనియాడ 
మధురావు నేఘ నిర్భలవుణ్య చరిత 
చౌవవ్టీలీలావిలాసంబు లాంధ) 
భావను 'బదరామపాక్థివువెర 
సుచరిత) వై భవసు తా్రామువేర 
రచియించి విఖ్యాతి రా౭జేయు ముర్వి 
నని యానతిచ్చిన నామహారాజు 
ననుపమ మధురవాక ములకు మెచ్చి 
కృతిపతియన ెదరాముభూపాలు(డు, అచ్యుత దేవరాయలవద్ద 
దండనాయకుయగానున్నట్లీ కిందిద్విపదలలో జెప్పంబడినది. 
చెలణగుచు నువనూరిసింవాంబు చేర. 
బురుపో_త్తృమధ్యాన పూర్ణాత్ము చీర 
దగు గోళ్ల బసవేంద)తనయుని జీర 
నుగుణాఢ్య వరసతీసోదరు వేర. 
భునతస్వామిదో)వాగండని చేర 
జిన రామవిభునికి జ్యేవ్లుని పేర 
దీపీంచు నచ్యుత దేవరాయ ప్ర 
"తావ దశీణభాహుదండాంకు చేర 
జతురత సీకావ్య సారంబునకును 
బతి యైన పెదరామ పార్థివు "చీర 
4 థీ 
ధరమించునన్న (2) నందవివు రాధ్యక్ష 
పిగియబంధు వనవై త్ర విప్పాలగోత) 
దయసత్య దావీ,ణ్య నత్యన్వరూప 
తగమించు వ్యాసకీర్ణపి]యశివ్య 


| 


(hr 


(౫ 


24 ] పచ్చకప్పురవు తిరు వెంగళకవి 98 


ఆయతోన్నత శె”ర్యుం డచ్యుత దేవ 
'రాయప ఆ "పకార్యధురంధరుండ 
అంచిత కొదమనాయంకర గండ 
మించివ ర్రించు స్వామిదో )వారగండ 
చేకొన్న పసూరి సింవాద్ను జూంక 
వాకిటి చిన్న భూవర నహితుండ 
బసవభూవరతహఃఫలసత్కు_ మార 
వసుధం గల్లిన కమ్మువంశవర్థనుండ | 
చానొప్పం దిప్పమాం బా దేవిగర్భ 
సాగరసంభవ సంపూర్ణ చం|ద్ర 
చిరక్షీర్హియుతు. డైనచిన్న రామప్ప 
ఫుడ మరత్నంబనం బొగడంగ మించి 
లలితకీ ర్త న్ర్రఖిరామ లావణ్య సోమ 
నరనాథ (గ్రీచొక్క_నాథ సత్కపను 
ధర్యేలు మాచం|[ద్రతారార్క._ముగను, 


కవికి. దాతమైన తిమ్మరాజు పౌఢ దేనరాయని చే విరుదము 
నందినవాం డగుటచేతను, నారాయలు కీ). శ. 1428 మొదలు 
1445 వణుకును 'రాజ్యముచేసివాం డగుట చేతను, తిమ్మరాజు మను 
మం డైన తిరువేంగళకవి, 1500 సంవత్సర పా)ంతమున నున్న వాండని 
చెప్పవలసివచ్చును, _ కాని దీనికొక యాటంకము గన్పట్టుచున్నది. 
కృతిపతి అచ్యుత దేవరాయల దండాధిపతి, అచ్యుత చేవరాయలు (క్రీ శః 
1680 మొదలు రాజ్యమునకు వచ్చినవాండు. దీనినిబట్టిమాడగా 
'తాతకును మనుమనికిని మధ్యనూరుసంవత్సర ములు అంత రాయమువచ్చు 
చున్నది, ఈ భేదమును సమన్వయించుట క్రై 1440 పాంతమునం 
దిమ్మ రాజు పౌ)ఢరాయలచే విఠుదమునందియుండుననియు నప్పటికా 
తన కిరువది సంవత్సరముల వయసుంకుననియు. 1460 ప్రాంతమున 
నాతనికి. దిప్ప రాజు జష్మైసచి యుకతునా లా దిప్పరాజునకు నలువది 


94 ఆంధకవిత-రంగిణి 


యవయేట ననా 1500. సంవత్సర ' [ప్రాంతమున _ వెంగళకవి 
జన్టించియుండు ననియు, క్రీ. శ, 1585. వ సంవత్సర ప్రాంతమున 
సీకృతినీ రచించియుండుననియుం దలంపవలసియున్న ది.. ఈయూవాలో 
న స్వాభావిక మేమియును లేడు, గోళ్ల 'ఫెదర్లాముప్ప్ట శాననముకూడ నీకా 
లమును భు)వపర్చు చున్న ది, పౌ)ఢథచేవరాయల కుమారుడగు మల్లీ 
కాధన రాయలనుగూడం .జ్యాఢ దేవరాయులని బాశుచున్నారు, 
అతే(డు క్రీ, శ, 1465 వజకు-..విజయనగఠ సింహాననమందున్నా (డు, 
తిమ్మ రాజునకు బిరుదము నొనంగినది. యాబేవరాయనైనం గావ 
చ్చును, అట్లయినచోం బై నిజూపిన వ్యఇత్యానమున కవకాళముండదు, 


కృతిపతిమొన గోళ్ళ సెదరామప్పయ్య నాయు(డు 'అచ్యుతరా 
యలకు. బుణ్యముసకుగాను సంతమంగ ళమను గా)మమును తిరుల్లవి 
యందునాయనారు ేవునకొసంగి వాయించిన. ౫ ననము రామనాథ 
ఫురమండలములోని తిరుక్కోయిలూరు తాలూ.కాయందలి తిరువ 
తూరు గా)మమున నున్నది." క. 'అశాసనకాలము' శా, శ, 1460 
విళంబి సంవత్సర దతీణాయన -బ ౧౨. (క్రీశ, 1588), 


'ఈరామప సయ్య నాయం డచ్చుస్థత్తశామఠాయల, ప్రతినిధిగా దీ 
ణమరడలముల్‌టుందుం బరిపాలనాభ్రారమును .వహించియున్న ట్లు . కొన్ని 
శాసనములవలన౭ న్‌్‌ fe ఈరామప్పయ్య సడాశివరాయల. 
"కాలములోంగూాడ నున్నట్లు తివన ల్వేలిజిల్లా అంబానముద్రము.. "తా 
లూక అన్నా చేశమను' (గ్రామమును కైలాసనాథ నాయినారను. బేవు' 
నకు సమర్పించి శశ. 1472 (క్రీశ1550) సాధారణ నం! కన్యామాసు'" 
బహుళనవపమినాయ [వాయించిన “శొసనమువలనం మ 

ఈగోళ్ల వారు పరాక )మవంతులును ' బరిపాలనా దతులునై- 
యచ్యుత రాయల కాలమున విశేష. పృసిద్దిని గాంచియుండినట్లు స్పష్ట 


§ ARB, 179 of, 1935-36. . ట్‌ 
+ దృహిం, శా. నం. 8 నంఖ్య 571; AR. 30& 33 of 1929. 
క A. 2. 373 of 1916. 


Gr 


పచ్చకప్పురపు తిరు వెంగళకవి 95 


మగుచున్నడి. వీరి ప్రధమ నివాసమేదియో తెలియరాలేదు. 'పెపద్య 
ములలో నుదావృాతిములై న యుపనూరు, నన్నసందలి గ్రామము 
లెచ్చటివో తెలియరాలేదు. బళ్లారి మండలమందలి “నందవాలి"యే 
యీనన్న నందలి యేమోయని 'యనుకొనుచున్నాండను. కృతిపతి, 
వ్యాసలీక్ఞులవారి శిమ్యండని చు మె ది్భపదలలోనున్నది, వ్యాసతీర్థులు మధ్య 
మఠాధిపతి, (శ్రీకృష్ణ చేవరాయలీ వ్యానతీద్ధనకు దాన మొసంగి కోల 
వించినట్లో కానొక శాననమునందున్న ది, 


గోళ్ల రామప్పయ్యకాలము. క్రీ. శ. 10001560 అని 
నిర్ణ యింపవచ్చును,.  కవియు “నాకాలమువాండే యగుట న్పష్టము 
'పెద్విపదలలో “వాకిటి చిన్నభూవర నహితుండి” యను వాక్యమున 
కర్ధ మేమో "తెలియ లేదు, కృష్ణరాయల కాలములో వాకటివారు 
దుర్గపాలకులుగానుండి ప్రభువ్లుల చే మన్న నలందిన్నట్లు' గన్సణ్టుచున్న ధి" 
ఈచిన్న భూవరుండట్టివాల్రా గోళ్ల ళ్ల వారికి న్నేహితుండేమో | 

గోళ్ళ సెదరామభూపాలుఃశు * ఉపనూరిసింహ ” మెనట్టు కవి 
వర్ణించియున్నా (డు, ఉషనూలెచటిదో "తెలియలేదు, 

వెలుగోటివారి వంశావళిలో" మాదయలింగ' భూపతి * ఉపనూరి 
సింహామూనకు సహాయ్య మొనర్చిన ట్రీక్రింది పద్యపాదమునందున్నది. 

“ఉర్విలోం బొగతొందు నుపనూరి సింహంబు. 

జెనకినరిపుకోటింజెండినాయా” (శ్‌1పుటు, ఈయుపనూరిసింహము 
గోళ్ల రామప్పయ్యకాండు. మాదయలింగభూపతి పదునై దవళశయన్దీ 


పూర్వార్థమువాండు. గోళ్ళ అ పదునాఅవళ తాబ్టిపూర్వార్థ 
మువాండు, ఉపనూరు ల యుండును, 


X 


148 తేళ్లపూండి. కనవరాజు 


ఇతందూ కళావతీ శతకమును రెచియిం చినట్లు రామాషెగ్గ్షడ 
భిగ్గనయు, ఆంధ్రసాహిత్య పరిప.త్తునందున్న యుదావారణ గ్రంథ 
సంభాతయు. నుదాహారించిన పద్యములవలనం 'దెలియుచున్నది. ఇంత 
కంయె నీకవి వృత్తాంత మేమియుం చెలీయ లేదు, ప్రబంధ రత్నావళి 
నుండి 7 కొని యాపద్యములనిటం బొందు పరచుచున్నాండను, ; 


చ, గురుకుచకుంభము బ్రదలం గొమ్ము డి వీడ. "రాల గొ )ప్పిదుల్‌ 
కరమణి ' కంకణక్యణన కాంచనగ (1) ధ్వనులుల్లని సిల్ల గా. 
భరతప్పుం బిట్టనై డిని బాదికిం జేరెడి వెల్పెలాగునన్‌ (1) 
ఖరిపరి రీతులంజెలంగ భంగులు మెత్తులచే కశానతీ | 

చ. ప్రకటిత లీలం గీలెడలి పాపటము క్రెఫుంటేరు మోామువై€ 
దకవిశలాడం గ )క్క-దలు దంతపు దమ్మల కాంతి మొ త్తమె 

_ విక చక్షపోలభాగముల వెన్నెల గాయుచునుండ నీవ్రనన్‌ 
a టు ఎం ఒలాగులు మెత్తుం గదే కళావతీ | 


'. ఈక్రిందిపద్యముకూడ .' కళావతీ ' శతకములోని చేయని జగ్గన్న 
కవి యుదాహరించినట్లు ప్రాఖంధ రత్నావళిలో నుడావ్మాతమైగది. 
క, ఆకంజానన యుసరతి 
కాకాళశము వడంకెం దారలటునిటు వడియెన్‌ 
బోవై న గిరులు గదలెను 
| భీకరమగుతమము చంద్రబింబము. గ్‌ న్‌ 
'కశావతీ'యనుమకుట మీపద్యమునందు లేకవోవుటచే సంధ 
మొక మకుటముతో. గూడిన శతకముగాక  భిన్నవృ త్తములతో 
శృంగార విషయవర్ణన 'మొనర్చీన యొక చిన్న ఫు_న్తకమని యూహింవం 


(ఫ్రీ 


ss 


శ్‌ 


(1 


కోట శివరామకవి 99 
సేయుమని పోత్సహించిన ట్లీకిందిసీసవద్య ములో? జెప్పియున్నా (డు, 

ల ణంబున సర్వధర్ణు స్వ భావుండు 

సమయ విశేవ వాచ్తాప్రవీణుం 
డు_త్ర్తేమ గుణశాలి యోగై కో విజ్ఞాని _ 

యాగమత త్త R రవాస్య వేది 
'శివపాద పంకజ సేవానుర కుందు 

చిన యాతడు నదాశివగురుండు 
'వేద్యాచలస్థాన వివారణోన్ని (ద్రుండు 

కరుణాకర టాశయు నంకలితుండగుచు 


త్తే, రమ్ము శివరామ! నీకు యశమ్ము గలుగు 
నిమ్మహోాకృతి కాళవా సీళుపేర 
నంకితము సేయుమన్న చేవాంబు వొంగి 
యటులం జేసెద 'లస్సాయె నని వి/యమున, 


బదరికా వననీమయందు 'వేదవిద్యాసంపన్ను (డగు పూర్ణ చిత్తు 
డను చ్రావ్మాణుండు భద్రదంతి యను క ర. సంతానా 
ర్సియై మై యీశ్వరునింగూర్చి తవమొనర్చీ యాయన వర ప్రసాదమున 
సానందుండను గుమారునింగనియె,  అతండొకనాంప ధర బ్రప్రసంగుం 
డను మునివలన భూలోకమున. బుణ్యపాపము స కొదవు 
స్వర్లనరక వాస ఫలంబులను విని న్వర్లవానులనుగూర్చి సంతసించి, నరక 
వాసులనుగూర్చి దుఃఖించి వారలంజూచుటకై నరకమున కే౧ యము 
నిచేం బూజితుండై యాతనివలన సకలధర్శంబుల సజింగి ' నరకవాసులం 
దర్శించి వారు పడుచున్న యాతనలకు. జూలింజెంది యచ్చట న 


న్వరంబున శివనామ స్థురణ చేయుచు పంచాక్షరీ మహామం|త్రజపంబు 


గావించి వారినందట నానరక బాధలనుండి తవ్పించి యీశ్వర సాన్ని 
ధ్యముః 'జేర్చినకథ కొన్ని యుపకథలతోం జేర్చి యిందుంజెప్పబడి 
నది, ' ఇందలి యమయాతనలను చదివినవారి హృదయములు పాప 
కార్యముల నొనద్భుటకు జంకక మానను, ' కొన్ని వ్యాకరణదోవము 


100. ఆంధ్రకవితరంగిణి | 


లచ్చటచ్చటనున్నను నీతని కవిత్వమనర్లళధారతో మృదువుగానున్నది, 
ఎేలిచూఫపుటక్షై నాలుగు పద్యముల నీక్రింద వా)యుచున్నా (డను. 
ఉ. చక్కని ముద్దుబాలకని జక్కి.లిగింతలు వెట్టి యేడ్చురాం 

జెక్కి_లి గొట్టి యెత్సికొని చక్క_నిమక్కు.వ మాటిమాటికిం 

బక్కో_న నవ్వంజేసి పయిప్రక్క_6 బడంగ వినోదవై ఖరిం 

జక్క_గ ముద్దులాడవలదా కలదా యిటువంటి సౌఖ్యమున్‌ . 1 ఆ 
వా, జ్ఞారిదవాము చి _త్సమం దిడి సభాస్థానంబులం జేరి దు 

న్లారుండె. వసుధాధినాథులకు లంచాలిచ్చి సంసారసం 

ఘాతేంబుం జెడిపోవం జేసినమహాోక స్టుండు వ్‌ం డగ్రసం 

భూత వేత్ర)వినాశ హేతుగణసంపూర్షుంయ వాండర్కజూ, 2 ఆ 


శా, ఓసూర్యాత్త జ | జంతునంభఘములు-కుయ్యో యంచు గుయ్యంగ సీ 
డాసశే)న్లులు నిల్చు లేక బహుబాధ 'ల్వెట్టగగాం జూచియుం 
దోసం బంచుం దలంచి వద్దనవు నీతో 'మాటలాడంగశా 
" _దీసామాిజ్యము నీకె గాక కలదే యేదేనతాశ్తేణికిన్‌, 8 ఆ 


చ. విను మును జారకాంతకు సపసహాుబులు 'దెచ్చుచోటం గ్ర 
న్నన నొకపువ్వు దవ్చివడినం గని లేమకుంగా శివార్చితం 
బనిన మవా_త్త్వ మోశ్వరకృపాతిశయంబున "శ్వేతనాముండే 
- పున మవాసనీయ-వై భవము బొందండె నిర్ణరబ్బంద మెన్నగన్‌, 4 


నెల్లూరు మండలమున గూడూరు తాలూకాలో కోట యను 

గా)మమున్నది. బళ్లారి మండలమున నొకోటియున్న ది, ఇంకను గోట 
గా)మములుచాలగ నున్నవి, కోట (గ్రామమునకు కరణిక మికవికివంశా 
నుగతముగా వచ్చుచున్న టీకి) ందిపద్య ములవలన? దెలియుచున్న ది, 
“క, అకౌశికగో త్రాబ్ధిసు 

ఛాకరుం డఖిలై క దానధర్భుకళాసు 

శ్లోకుంయు చెంగనయనం 

గాకీ ర్మివహించెం గోటకరణం బగుచున్‌ , 


‘3 


(hy 


(|, 


(ఈ 


149 కోట శివరామకవి 


వ్రితేడు ళఈూదు9ండు; క్లౌనికనోతు9ండు; చాపనయ్య అల 
మేలు మంగలపుత్తుంండుు అణ్నా చ్చి కామావ మ్మలకుం బాతు)(డు; 
పొట్టినాయండు సూరమాంబలకుం (బపౌత్త్రుండు; చెంగన్న కాళశమలకుం 
బ)వ్రపాత్తుంయడు, 

ఇతయ సానందోపాఖ్యాన మను నై డాశ్వాసముల పద్య కావ్య 
మును రచించి కాళహా న్తీశ్ళరున కంకితము చేసెను. ఇతని పూర్వులు 
వంశపరంపరగా కోటయను గాొమమునకుం గరిణీకమును జేసినట్టుగాను. 
గణక విద్యయందు. బ్రివీణులై నట్లును వర్మించియున్నాండు, ఈకవి కాళ 
వా స్తీశ్వర ఛకృుండనని చెప్పుకొనుట చేతను; ధూర్జటికవికి శిమ్య(డనని 
నుడివియుండుటవలనను,  కాళవాస్తిని వరి ంచియుండుట మూల 
మునను, సీతని నివానము కాళవా స్పియె యుండునని యూహీంచి 
కాబోలు బ్ర. ఢీ) వీరేశలింగము as రీతంయ కాళహస్తి 
నివానుండసి వాసియున్నారు. కాళహాస్తి నమిోపమున నీతనిపూర్వులు 
కరీణిక చొనరించిన కోట యుండియుండును, అది యీతని నివాన 
గ్యామమై యుండును, కవి తనగురువై న ధూర్జటి సీకి)ందిపద్య ములల్లో 
స్తుతించుచు నాతండే సానందోపాఖ్యానమును రచింవువుని తేనకాన 
తిచ్చినట్లు చెప్పుకొని యున్నాండు, 

సీ, వమహాత్ళుండు దతీణానూర్తి గతి శివ్య 
తతికి బోధించు నదై స్రతబోధ 
మేరాజమాన్యుండు సార చిత)కవిత్వ 
గరిమ ప్రబంధ సంఘములు చేసె 
నే రమ్యగుణశాలి (శ్రీరాజయోగ సం 
_ యోగ విజ్ఞానెకయుకి వెలసె 
చే సంతతానందు. డీశ్వర చరణాబ్ద 
. నేవామహాద్భుత స్‌ో 


08 చ 


త్తే, _నట్టియభినవధూర్దటి యన్మ్మదీయ pg 
'ఊకస్వామి క కరుణా విభేయుండగుచు 
వచ్చి 'నేగజేయు పూజల కిచ్చ మెచ్చి 
పలిశె నిట్లని స "'మెజియ్య 
ర్‌, కృతిసేయం దలాచితివిగా ... 
సతతము శివభ క్రి సారనంగ్ర)వాలీలా 
ద్భుత లోకోత్తర మగునొక 
యితిహానము గలదు దానినెరిజిగింతుం దగన్‌. 
ర సానందోపాఖ్యానముం 
బూని వచింపంగ గల్లు అధులార నము 
ణ్యానూనకీ ర్మి ముల వ. 
మానితముగ వెల్గసె'దీవు వహిలో-ననినన్‌ , 
ఈనీసపద్యములో ధూర్జటియని ' మాత రమే ెప్పియుం డెను. 
కాని యాతండు రచించిన గ్రంథములను 'బేర్కొనియుండ లేదు, ధూర్జటి 
నామధారులు పెక్కురు గలరు. (ఆం, క, త, 7వ సం, 258), అయినను 
' యిందలి వర్షనమునుబట్టి కాళవాస్త్‌ మాహాత్మ్యమును, శాళవా (స్తీ 
శర శతకమును రచించి, కృష్ణ రారు నలచే బహూకరింపయిడిన ధర 
టియే స్ఫురించుచుస్నా(డు, బ్ర, శ్రీ వీకేశ లింగము re 
నశ్లై భావించి యీశినరామకవిని పదునాణవ శ,తాబ్టిలోనివానినిగా 
నెంచియున్నారు, “అభినవధూర్షటి”' యనంగా నపరణీవ్రండని యను 
కొనవచ్చును, ఈయర్థమునే గంథాంతే 'గద్యలో * సదాశివ స్వరూప 
సద్గురు చరణారుణ న సేవాసమాసాదితాదై స తానుభవా” అని తలి 
పియున్నా (దు. “మటీయు ' 'వీకవీ కాళికాచేవి' భృ కండ నట్టు గద్య 
యందలి “ఇది (శ్రీమత్కా-ళికాంకా వరష్రసాదలబ్ధ సాహిత్య "నై భవ” 
యను వాక్యమువలన- చెల్లియుచున్న ది, 
ఈశివరామకవికి సదాశివ గురుండను. నింకొక గురువున్నాండు. 
ఆయన యీసానందోపాఖ్యానమును గాళవా స్తీ ఛ్వరున కంకితము 


( & 


((' 


శ 


26 ) కోట శివరామకవి. 101 


నీ గీ కోటనీమకం గరణమై గురువిలాస 

పరమససుణమణిగణాభ రణబిందు 

ఛభరణశరణాగ త తా్రాణకరుణయగుచుం 

'జలణగుకామవాూాతమాంబను జెట్టవన్షై” 

ఈకవి కౌశిక నోత్రుండ నని చెప్పుకొనినను వై నివ్రొనిన చెం 
గన్న కుమారు(డు పొట్టినాయండని యిరాకి)ంది పద్యములో చెప్పుట చేః 
గవి శూదు9 డనియనుకొనుట కాధార మైనది. 


“లే ఆతంయ కాళమవలనం గృ తార్థుండై న 
గ్‌ థి ష్‌ 


పొట్టినాయనింబడ సె నప్పుణ్య శాలి 
రూప రేఖాగుణ(త్రీల రూఢీగోన్న 
పరమసాధ్విని సూరమాంబను వరించె. | 
-ఈకవి తనవంశముసు డాదావుగ నిగువదిపద్య ములలో వర్ణించి 
యున్నాయ, కాని యందు(జారికా)ంశము లేమియు లేవు 
ఇతయ బమ్మెరపోతేనననుకరించి. బాలపద్యములను వ్రాసియుం 
డెను, మచ్చునకొక్క_ 'పద్యమునుదాహరిం చెదను, 
సీ శివ నవేతీంచిన చిత్తంబు చిత్తంబు 
.భన్రకథ బాలించువవులు వు 
కరకంఠు. బూజించుకరములు కరములు 
(శ్రీశంభువర్ణించుజివ్వా జివ్యా 
గారీళుం బొడగను కన్నులు కన్నులు 
మదన్నవైరికి మొక్కు, నుదురు నుదురు 
వారుమందిరము 'మెట్టునడుగులు నడుగులు 
సర్వేకు జపియించు జపము జపము. 
శే, భద్దుం గొనియాడ నేర్చిన భక్సి భక్తి 
చిన యాతని “సేవించు నేవ సేవ _ 
సీలకంఠధమం దలపోయు చేర్పు నేర్చు 
శర్యుమహిమంబు లెన్ని నచదును చదువు, 


109 . ఆఅంధికవితర౦గిణి 


గంగానదీప్రివావామువలె నీతనికవిత నిరాఘాటమై (ప్రవహించు 
చుండును, 

'ఈకవిగురును 'మొదటిధూర్జటిగాక కుమారథూర్గటియా మణీ 
యుశభూర్ణటియా మైనయెడల నీకవిశాలము కొంత్‌ కిందకు దిగును, 
వా. %* అనా 
హే & 


150 చిత్రకవి పెద్దనకవి 


ఇతండు ప్రథమ శాఖా బ్రావ్మాయండు; కాత్యాయనసూ[గ్రుడు; 


భఛారద్వాజగోత్రుండు,; కందాళయన్న గారి శిమ్యుండు. నల్ల గట్టమయైలన్నకు 


చాహిత్తుండు, 

ఇతని నాజబు వేల నియోగి చ్రావ్మాడుండని (శ్రీ పిరేశలింగము 
పంతులుగారు బాసియున్నారు:  ఇతేడున్సు నీతని నుత) పౌత్ఫులును 
రచించిన గ)ంథములనుబట్టి వీకేశాఖాబాావ్మాణు లె నదియు. దెలియ 
రాదు, కాని యీతనివంశక_ర్తను మంచిరా జనిచెప్పుట చే వీరు (ప్రధమ 
శాఖాని యోగిబ్రావ్మాణులని నిశ్సయింపవచ్చు ను, 

-ఈకప్క హనుమంతున్నిపె నొక శతకమును లక్షణసార నంగ్రవా 
మనులశ్‌ణగ )ంథమును రచించియున్నా (డు, ఆశతేక మిప్పు డెచ్చటను 
గన్సట్టుట లేదు, ఇతయ శతకకవుల చరి(త్రమునం దుదావృాతుండు 
కాలేదు, ఆశతకమకుటమును 'దెలియరా లేదు, హనుమంతుండు గలలోం 
| గవికిబత్యతమై లక్షణగ )ంథమును రచించి దన కంకిత. మిమ్మ్‌న్‌ 
చెప్పినట్లీకి)ందిపద్యము లలో? 'జెప్పుకొనియున్నాండు, 
కము న్నొకశతకము మూకుం 
జిన్నఫుడె 'నమర్చణంబు చేసితి ఏశనున్‌ 
సన్ను తలక్షణకృతి య 
సృన్నాననూంకిర ము నేయుమా యిపు డనినన్‌ . 

చేర నంకితంబుగ 
దివితమతి ఛందముొకొటి తెనుళపనం గడుసం 


క 


» 


(కు 


(¥, 


(1 


చిత్రకవి పెదనకవి 108 
లు 


శ్నేపమునం జేతు నీకృప 
పావున నని విన్నవించి యట "మేల్కొ_ంటున్‌ , 
క్తతండు తననుగూర్చి లక్షణసారసం[గ వాకృక్యాది సీక్రి)ందిపద్య 
మును వాసికొని యున్నాయ. 
సీ, (శ్రీవానుమద్వర స్థిరసత్క_విత్వ ద 
యుండ భారద్వాజ గోత్రజుండ 
శుభకర శుక్ష॥:య జుక్శాఖకా (ప్రభా 
సురుండం గాత్యాయన సూ[త్రయుతుండ 
మహిని కార్గంచాల మంచి రాజేం్యద్రని 
కాచధీమణి చెన్నఘనుని పౌ(త్రు 
డను సర్వధీరునందనుండం గాళ్యషనోత్ర 
కలితుండై తగు నల్ల గట్టయైల 
యారద్య చాహిత్రుండను లక్క_మాంబి'కాళ్ళ 
గర్భజలధి -చం[ద్రుండం జి[త్రకావ్య ధనుండ 
ధారుణీశ మాన్యుండను గందాళయళ్లి 
గారి శిమ్యుండం 'బెద్దనకవి వరుండ, 


ఈకవి యింటిపేరు పార్గంచాల వారు, -ఈకవి వంశనునకు 
మూలపురుషుడు మంచిరాజు, ఇతనిపుత్తు9ండు కాచన, ఇతని తనూ 
జుండు చెన్నయ, ఇతని కమారుండు సర్వ్యయ, ఇతని భార్య లక్క 
మాంబ. ఈదంపతులు కవికి. దలిదండ్రులు, ఈకవి పూర్వు లెవరును 
గన్రలుకారు. ఇతండు చిత్రకావ్య ధనుండగుటచే నీతనికే చిత్రకప 
యని 'పేడవచ్చినదనియు నతని తరువాతివారికిం . జ్విత్రకని యింటిపేర్రై 
నదసనియుం దలంపవలసియున్న ది, పార్గంచాలయను (గ్రామము కర్నూలు 
మండలమున నందుకొట్కూ_రు తాలూశకాలోనున్న ది, అదియిప్పుడు 
పొఠరుమంచాలగా మారినది, 


కవికాలమును నిర్ణయంచుట కొకయాధారము వై పద్యములో 
నున్నది. కవికిగురువైన కందాళ యన్న గారు కందాళయప్ప పండి 


104 ఆంధకవితరంగిణి 


తుని కుమారుడు. పాండురంగ విజయకృతిపతియెన విరూరి వేదా. 


ద్భికి గురువైన కందాళయప్ప పండితుండీయల్లు. పండితుని తనయుడు, 
అల్జపండితుని - - శౌసనములురెండు తిరుపతి “ జేనస్థానమునందున్న వి: 
అస్‌ వత (క్రీ శ. 8_10_1488, 2112-1486. నాంటివి, 
ఈయజణ్ఞపండితుని _శిష్యులడ్లైన సెద్దనకవి శ్రీ, శ, 1510_1670 
నడుమనుండెనని , నిశ్చయింపవచ్చును, 1550 ప్రాంతమున నీతండు 
లవణసార సంగ )హమును. ర-చియించియుండును; ఈతనికుమూరు.డై న 
యనంతకవి క్ర శ, 154045 పా్రంతమున జన్మించి, 1580 
పాంతమున రామరాజ భూవణునిచే రచిత. మైన హారిశ్చం|ద్ర నలోపా 
ఖ్యానమునకు వ్యాఖ్యానమును తన యేయచేండ్ల వయసున 1600 సం 
వత్సర'పా9ంతమున వ్యాసియుండును, . 


లింగమగుంట తిమ్మకవి యీ పెద్దనాద్యని నుతించి యుండుటచే 
లతణసార సం|[గవాకాలము 1550 దాం యోవలకు రాదు. ఇంకను 
నొక్కి_ంత వెనుకకు. బోయినంబోవచ్చును. 
పషష్ట్యంతపద్యములలో సమస్త 
క, అతులితగుణవంతున కా 
నతజన తరుతతివనంతునకు మాణవక్‌ 
(వ్రతజితకంతునకు ధరా "” 
నుత _వెలలూరీపురీ- వానూమంతునకున్‌ , 


వెలలూరు కడపమండలమున గండికోట తాలూశాలోనున్న ది, 
ఆ గ్రామమున నాంజనేయస్వామి యాలయము కలదు రా వెల్లలూరి 
రామయ్య యను చ_ర్హకునియొద్ద, (శ్రీరామటంకములును, పానుమంత 
వరహాోలును, చేంకశేశ్వోర న 'మాడలును 'గలవని స్య్యూూయల్‌ వండితుయ 
(వ్రాసియున్నాండు t 


a ల | 

ర్‌ _అక్షణసాఠనంగహ పీఠిక. ని. వెంకటరావు వంతులు, M.A గారు 
' వుట, 4 న్యూయెల్‌, 2వ నంవుట్లము, పుట 260. 

: ఫై -న్యూయల్‌ 1వ నరివుటము పుటం[132. 


(ps, 


NE 


(సూ, 


(4 


27] చిత్రకవి పెదనకవి 105 . 
టు 


వెల్లలూరు హనుమంతుని భక్తు. యా ేవునివె నొళళశతకము 
నురచించి, లతణసారనం[గ్రవాము నాతని శే కృతియొసంగుట చే పీకవి 
వెల్ల లూరు నివాసుండని నిశ్సయింపవచ్చుసు, ఈతని కుమూరుండును 
చాత్రుయనుగూడ నీవానుమద్భ్భ కు కులే కాం నిందు వేటుగ 
(వ్రాయనున్నా (డను, 


ఇతడు (ప్రాసములు పదు నెనిమిది వనముల నిత యతు లిరువ 
చేడు విధములనియు టా. 
క, పదునెనిమిది (ప్రాశంబులు 
విదితముగా 'నేర్చరింతు విను లాక్షణికుల్‌ 
మొదల నొనర్చిన (క్రమమున ' స్‌ 
విదళితదై క్యేయకాయ వినయోపాయా! _ 1-68 


శస ప్పవింశతి యతుల్పత్క_వుల్పనిగొన్న 

కరణి వళ్ళ నియుం గానరాల 

గీతి తారావళిగంజేతుం గృతుల లాకు 

ణికులు వ నీకు నేర్చు మెజుసి. ,.... 1-67 


ఈ|గంథము మూండాశ్వానములు కలది, -ఈకవి కక 
లక్ష గ్ర్రములను దానే రచియించి యుండెను, కాని యితరుల లగ) థమ 
లనుండి లక్ష న్ర్రములను గై గ కిొనలేదు.. = 


pen 


ఈతేని కవిత్వము చక్కని ఛారకలిగి వృాదయంగమముగా 
నుండును. లక్షణ గ )ంభమునందలి పద్యములను శె వెలి చూపుటై 
యుదాహరింపం దగకపోయినను మూండు గనులు నుదావారిం 
చెదను, 


చ, కళల (బ్రవీణుండై. మిగుల. గావ్యములందు. బ్రీయంబుగల్లి థో 
ర్కు_లు సకలార్థి కోటులకుం గూర్చి యొనంగుచు దానళూరుందై 
పొలిచి సుకీర్తి చు వినయభూవ.ణుండై మహీమానుభావుండై. 
నిలిచినవాని "నాయకు(డని న్వచియింతును నత్క_వీశ్వరుల్‌, 


106. ఆంధ)కవితరంగిణి: 


ఉ. మానును రోగముల్వెతలు మానును లేములుమాను-మోకు నో 
మానవులార[. యూరక భ)మం. గొననేటికి సన్య దేవతా | 
ధీనులుగాక యెప్పుడు నతిస్థిరభ క్రి క్కి దలిర్బలగాల్వుయీ. 
మానినుత ప్రనిద్ధమతిమంలున మాహానుమంతుని స్‌ 


గీ, పృథివి తన నతు నభేదవాది 
వలెనె వాదించి కుకవి, దుర్వాది సభల 
దాను శేఫకు జకు భేదమె యనునది 
కృతులు చేపట్టుసుకవి సమ్ముతముకాదు., 


—————— 
గ : a 


151 పోతరాజు 


' ఆంధ్రసాహిత్య పరివత్తూనందున్న యుదావారణ గ్రంథములో 
“పోతరాజు బేతాళ పంచవింశతి యందలివని యుదావారింపబడీన 
యిీక్రింది పద్యములను బబంధర త్నావళినుండి గై కొంటిని, ఈకవి 
న మించుకంతయుః దెలియ లేదు. ' | 


చ, అరయలం బూర్వదిగ్భోనితయందనుర క్ర కండు సుంద రిప ఛా 
స్మ_రు(డిటవచ్చి నాదెనం బ్రశాంతముతో ననుర' "కండయ్యె సు 
పండై యంచు నయ్య పరదిక్సతి రాగము బొండె నాగ వి . 

“రముగ నిండంబ'ర్వె చెబినంజ ' నభంబున( బశ్చిమంబునన్‌ .,. 


3 క ఇంటింటం ' జింతామణు 
లింటింటర' బడనవేదు లింటింట నిధుల్‌ 
' జంటగొనియుండు ధనపతి - 
యింటి! క్రియన్‌ బురములోనియిండులు నెల్ల న్‌. 

ఉ, ఇందృులనున్న నగ్ని భయ మెందునుం గల్లదటంచు: మున్‌ ' సురా" 
నందనమైన ఖాండవవనం బమరావతి వాసి ప పా. 
ల్పొందంగ మర్త స్థలోకమున నుత్సవలీల వహీం చెనొక్కొ వా: 
నందవనంబు sb ప్పెం బురినాలుగు దిక్కుల నున్నతస్థితిన్‌ = 


టి 


iy 


¥ 


(th 


Gh 


బోత రాజు 107 


క, సురధరము "పెక్కురూవులు 
ధరియించి ఫురంబులోన. దన లెననంగా 
స్ఫురిత నవరత్న కాంచన 
భరితములై వివిధడేవభవనము లొప్పున్‌, 


క, ధర మిన్ను దజింగివై చిన 
కరణిం దటాకంబు లెల్ల కాలమునందున్‌ 
న్‌ బరిపూర్ణ్మ వబలై యుండును 
బురికి నవగ)వాభయంబు పొరయకయుండన్‌ . 


క, రవింబొంది రాహుచేం బరి 
భవముల6 బడనోడి తేద్దభ స్తులు వురిను 
వక్కి_మునC జొచ్చిన విధమున ర 
నవిరళరుచి వెలిగా దివియలమ్మ్యు యిండ్లన్‌ 


ఉ, వ్యాళవిభావణాళియు దిగంబరమున్‌ గదయున్‌ ద్రెళూలమున్‌ 
'వ్రేలెకు కెంజడల్‌ గగనవీథికిం జాగిన యుగ)రూప మా 
భీల చతుర్చ్భు జంబులు న భేద్యకరాసియుం జం(ద్రఖండమున్‌. 
ఫాలవిలోచనంబు గలశ రను గాంచె విభుండు ముందరన్‌ , 


క, పఫురివిభవము. జూడలగన 
త్క_రమున (1) జలచేవి "పెక్కు కన్నులు వెలయన్‌ 
ఢరియించినట్టు వికసిత 
నరసిరుహాకరము లొప్పు సౌరభలీలన్‌. 


. ప్రజరిల్లుచునున్న పసిండి శాఖలతోడ 
"వెలసినవనముల ఇచెలువుదానిం. 
గరిమకరిగా)వా క చ్చపంబులతో డం 
బరిపూర్జ్య జలముల పరిఘ డాని, 
మరకత వైడూర్య మాణిక్యములతోడ 
వోటకొమయ మైనకోటదానిః 


ఎ 


108 అంధ్య్రకవితర౦గిణి 


గమనీయ కాంచన కలశాంగకనులతోడ 
నమరిన 'దేవాలయములదానిం 
గీ, గనకఖచిత మైనగంబంవు కట్లతో 

'వెండిమాడువిండ్లు 'వెలయుదాని 

జనమహోత్సవ మన. దనరినయుజ్జయి 

సీవురంబు సొచ్చె 'నృపవరుండు. | 

కవి క్రి, శ, 1560 కిం బూర్వుడనుటకంట నిక నేమియు 
చెలియరా లేదు, అజ్ఞాతమునందున్న యీాగంథము నెవ్వరైన సంపా 
దింతురని 10 పద్యముల నుడావారిం చితిని: 


—tyt— 


152. సిద్ధరాజు తిమ్మరాజు 
-ఈతండు చం[ద్రవంశవు తత్రియుండ్యు హరితననో[త్రుండ్యు ఆప 
_న్తంబసూ(త్రుండు; యజుశ్యాఖభీయుండు, బెబలరాజునకును గోనమాంబ 
కును దనయు(డ్యు ఇతసి యన్న రంగరాజు, ఈకవి కృష్ణదేవరాయల 
యల్లుండై న, యళియ రామరాజునకును, మ స తిరుమల 
శాయలకను మేనల్లుడు, న 
ఇతయ పరమయోగివిలాసమను నై దాశ్వాసముల పద్యకావ్య 
మును రచియించి, మంగళగిరి (శ్రీనృసింహున కంకితముచేసెను, కవి 
'తననుగూర్చియు దన రచనమును గూర్చియు నీ[క్రిందిపద్యములలోం 
జెప్పుకొనియున్నా (డు, 
నీ వరాజుముత్రాత భూలిసామా)జ్య ల? 
“ మీర్దధురీణభుజుండు సిద్ధన్ఫపతి 
యేనశాధిపు తాత నానార్థిసంతౌన 
నంతానశోఖ యనంతకౌరి 
'యేగుణాథ్యునితం[డ్రి భోగవై భవనసూత్న 
'.సుత్రాముం డొభళమోణిభర్త 


స 


ww 


(a 


28 ] త కు నీము రాజు 109 


_ యీవిభుం డళిరామభూవరు తిరుమల 3 
ప్రభు వేంక కుందు 9ల భాగొనే యుః 
డట్టి తిమ్మన్ఫపుం డాజిహాతతురువ్క ' 
ర_కశోణనదీకృత ప్రబలసలిల 
నితతకృషప్టానదీయళోర్జితుండు కోన 
మాంబపుత్తు)ండు రంగ రాజానుజుండు, pe 
మ్‌, సకల ్రీయుత కొండవీటి నగరీ సామాజ్య ధభారేయతా 
ధికతన్‌ మిజుచు నొకనాం డచలభ కిన్ఫూర్మి (శ్రీనై న్లన 
ప్రకరంబున్‌ భజియించుచున్‌ హరికథా పస్తావనన్‌_ దివ్యయో 
గికథల్‌ వించుం దధర్థశావ్యరచనా శేళీ సమాన కక్ష్తుండై , 
గ్‌, తానొనద్చ 'కావ్యమునకుం దగినయిట్టి 
నాయకుండు. మంగళాచల -నాయకుండసి 
. నిశ్చయముంజేసి దృథఢముగ నెమ్మునమున 
నధిక తరమైన నక్ష యావహీల్ల, : 
ఈ ఉన్న తిమోర గాం బరమ యోగివిలాసము చేరికావ్యము 
ద్యన్నవభావబంధుర రసాన్వయ సన్నుత శబ్బకుద్ధి సం 
పన్నత నిట్లు సీద్ధనర పాలుని యాభళ తిమ్మభూవరుం 
జెన్నికం "జేయంబూని మది నెంతయు నంతసమం బె ధన్యతన్‌ ॥ 


/. 


ఈతంయ రచించిన పరమయోగి పలాసమునందు విముభ కులెన 
సన్నిద్దరాళ్వారు చరిత్రిములును, నై వ్లన మతోద్ధారకుండగు రామాను 
జాచార్యుని చారిత్రమును వరి తములై నవి, క వివై. ప్తవభ కుడు కృ తా 
దియందు మంగళగిరి నృసింహుని, లకీ ని విష్వు కేనుని, గరులత్మ్మం 
తుని, ఆదిశేషుని మాత్రమే స్తుతించెను, పూర్వకవి స్తుతి, కుకవినింద, 
గురు స్తుతి ఇత్యాదులు లేను. "తాళ్ల పాఠక తిరు వెంగళనాథుయ పరమ 
యూగివిలానమును క్రీ, శ. 1546 పా్రంతమున ద్విపద కావ్యముగా 
ర-చచియించియుం డెను, తిమ్మ గాజును దిరు వెంగళనాథుండును ఇంచు 
మించుగా నవుకాలికులు, వీరిరురకును ఈయాళ్య్వాడుల చరిత్రము 


110 అ.౦ధ్రకవితర౦గిణి 


లను దెలుఫు ద్రావిడ గరింథ్రము లాభారములయి యుండును, తిమ్మ 
'రాజు కవిత్వము మృదువై (ద్రామోపాకమునం జక్కనిశ్రైలిలో మనోవా 
రముగానున్న ది, అప్పకవి యీతని ౫ )ంథమునుండి లత స్టములను 
7 ₹.కొనియున్నాయ, న 


Mn 3 
శా, యోగీందా)గ )ణియన భార్లవుని సంయోగంఘునం' జేసిన 
దో్యోగర్భంబున నంత నచ్చరకుబుతుం డుద్భ వించన్‌ దప' 
న్నీ గణ్యుండు సుదర్శన లక జాం లవీ, వల్ల 1 
దా్రాగర్భీ క్భత మానసుండు వీతృతారన్‌. బజొపమాసంబునన్‌, 1ఆ 
ఉ. ఎంతయు మేన నామములు "నేళ్చడంగా' ధరియించినట్టివాం . 
డింతకుమున్ను వచ్చెనత' జెన్వండో మేదరి చాగుతో సతం. 
డెంతమహాత్సు(డో యొజులగ శేనవమానమువేసి యాతండ 
ర్యంతము దవ్వుగా. నరుగునంతకు నధ్యయనంబు మాన్సితిన్‌ ‘26 
మ, మనలో నెవ్వరు నిన్వథూటి విననమ్యగూ)ప లొనణ్యతో 
భను నెవ్వానిం బ్రశంన సేయరుగ దా! పంవాస్తు డత్యంత దుః 
ర్దనుండెల్ల ప్పూకుం బొంచి యయావనవయ: పారం పంభద్వధూ" 
జనులన్‌ హేతువొకింత' గల్లిన నవశ్యంబుం గలంచుం గడున్‌, కీఆ 
చ, తగవులు నిల్బం బాల్పడిన దైవమ వక్క్‌ట! నీవు ము్రుచ్చువై. 
మగువల మూత /కుం బయిసి మాలిన 'నేరికిం జెప్పిఫొందు మి 
జ్ఞగమున రాజు గొట్ట మొగ సాలకు ముట్డపవిత కీ ర్మియన్‌ | 
బొగడిక గన్న నీన తలపోసి యెబుంగుట కాక యచ్యుతా! హీ ఆ 
ఉ. వేడుక శేగుదెంచితిరొ చెట్టులా మిరవుాములేమియుం 
జూడక 'యేల యిట్టుడుకు జుజ్జైద రిందును లాభమెద్ది మో 
యాడిననోళ్లు. లేమియగు నవల సా మ్మొకచోట నుండనే __ 
జాడయొకింత చె'ల్చెదను సత్వర వాక్య ము' చెల్ల చేరికిన్‌. 3. 5 ఆ 
ఆర్వీటి- బుక్క_రాయల జే పౌత్రండైన 'సింగరాజున కీకవి జాహి 
తుడు, అసింగరాజునకం గోనరాజు, తిమ్మ రాజు, - అళియరామ 


(సీ 


(కు 


(1 


(ఫా 


ఉ 


నిద రాజు లనీము రాజు 111 
థి శీ 


రాజు, తిదమల చేవరాయలు, వెంకటాది? యను నైనుగురును దన 
యులు, వీశై దురకును సోదరిమైన కోనమాంబ యీకోవితేల్లీ, 


కొండవీటినీమ, నరాలను ఘవులగు నంగమవంశజుల 'పరిపాల 
నములోం గొంతీకాలమును దరువాతె క్రీశ, 1460 మొదలు 1515 
వజకును గ జపతులక్రిందను బిమ్మటం గృవ్దరాయలకాలములో సాళువ 
తిమ్మరుసు జం వనమున నాదెండ్ల గోపమం్రి యధికారము క్రీందను 
నుండెడిది, లీనంతరమిసీమను రాయసం కొహీమరుగయ్యయు నచ్యు 
తరాయల కాలములో రామీరాయ భోస్క_రమం|త్రియుః బరపాలీంచిర 
సచాశివరాయని రాజ్య కాలములో నళియరామరాయల యాజూనుసా 
రముగం దిరుములరాయలును నావిమ్మట పారి మేనల్లుండగు నీసిద్ధ శాప 
తమ్మ రాజును గొండవీడు సీమకు బరిపాలకోలై ర. తాను కొండవీ 
దున ను బరిపాలించుచురడగ నే యోశావ్యమును  రోచించితినీని కృతో్టదీ 
యంపేలి మ _తేభవృల్తే నములోం గవి చెప్పియున్నాంయ, 


కవిముత్రాతను బట్టియో, అంతకుబూర్వుండై న. సిద్ద రాజును 
బట్టియో యీావంశళమునకు సిదరాజువారని 'వేరువచ్చినది, కాని యంత 
కువూర్యము వీకిగ్ళవానామ మేది యో తెలియరాలేదు. ఈకప నివా 
సము కావ్యరచనా కాలమునాంటికి. గొండవీడనుట నిశ్చయము. అంత 
కుయీర్వ మెచ్చటనో "తెలియదు. ఈకవి కాలనిర్ష యమునవైై శ్రమ 
పడనక్క_ర లేకపోయినది, ఇతని శాననములు ెక్కు-లున్నవి. § 
య 9 జ Fo ప్‌ 
ఈక వికి మంగళగిరి (శ్రీన్ఫసింహస్వామి యిష్ట్మదె వము, -ఈ కావ్యము 
నాస్వామికే కృతినిచ్చియుండెను. అఆస్వామికీతండు ధర్థములనొసంగి 
యుక శాసనము వ్రాయిం చెను, + ఆశాననకాలము శా,శ, 1480 
§ నె. కా. నం. వుటలు -304, 883; - . 
A.R. 52 of 1917 కాశ. 14820 163 of 1917 7.4, 1482 
3300f 1935 7.4. 1470 69 of 1917 శక 1466, 43% 


of 1915; 330 of 1915 శా. శ. 1470 A, R. 684 of 1920; 
ద. హిం. కా. నం. 4 నంఖ్య 698 ఇ, శం 1486, నంఖ్య 810 శాత, 1481. 


oa ద. హిం, శా. వం. 4 నంఖ్య 709, స్‌ 


112 ఆంధ్రకవితర ంగిణి 


కాళయు క్రి సంవత్సర. ఫాల్డుణ శు ౧౨ (క్రీ. శ, 1548) అదియే 
కర చనాకాలమని నిగ ర్ల యింపవచ్చును, : | 
ఈతని. తుదిశాననము శా, శ, 1486 రక్తోత్నీ సంవత్సరా 
పాఢ శు ౧౧ Feo శ, 1564) ఆనాయ మ, మం, రామరాజు తీరు 
మల దేవయ్య మహారాజులుంగారు కొండవీటి నీవులో అప్పాపండితు 
నకు భూదాన మొసంగి అఆదానమును- బరిపాలీం చవలసినదని _తిమ్మరా 
జుసకాజ్ఞ యాయంగా సాతం డాదానమున్ను “పాలిం చెను, ఈతనికుమా 
రుస రంగపరాజు చదలువాడ (్రీరస్టునాయక స్వామికి గొండవీటి 
శాజ్యమునందల్లి అద్దంకి అమ్మనబో)లు సీమలోని చదలువాడ, మల్ల్బ 
వరము, అ౭వలీపాడు మొదలయిన _ గాాముములనుండి వచ్చెడి సుంక 
ములు ధర్మమె సంగి శాత, 1488, కో 9ధనసంవత్సర ఆపాడ శు ౧౧ 
గురువారమునాండ్రు. శాసనము వాయించెను, నీ అందు తిరుమల 
శాజయ్య "జీషమహారాజులుగా రీనీమ పై. పె, బరిపాలనాధి కారము నాతని 
కొన సంగినట్లు[వ్రాయయిడియున్నది. రిన్మురాజకవికి మజియొకకుమూరుం 
పైన వేంకటరోజు తాళ్ల పాక చెదతిరుమలయ్యంగారి ' కుమారుడు 
కోశ తికు చెంగళనాఫయ్య గారికి భూదాన మొసంగి, (క్రోధన సరివశ్సర 
చైతు 'బ 90 నాండు వ్రాయించిన ' శాసనము' గుంటూరుమండలమున 
"తెనాలి తాలూకాలోని యీమని గా)మముంనున్న ది, ft “ దీనినిబట్టి 
తిమ్మ'రాజుకపి" um సరిజత్సర ఆషాఢ' శు "౧౧ న సంవత్సర 
చై_త్ర'బ 30 నడుమ జనిపోయెననియుం దరువాత నాసీమలవై బరి 
పాలనాధికార మాతని. కుమారులకు "దిరుమలరోయలక 6 బ్రసాదీంచ 
ననియు నళియరామ రాయలు 'జీవించియుండన్‌ నే తిమ్మరాహి ' చనిపో 
యదసేయే స్పష్టమగుచున్నది." ము 'త్తముమో6ద 'నీతిమ రాజు కొండ 
వీటి రాజ్యాధికారము నిరువది సంవత్పరములు' వహించెను, " . చనిపోవు 
నాంటి కీతిని- బరిపోలనాధికారము' వహింపనర్హ్హ క్‌ వయసులో నిరు 
వున్గుకోమడుటుందుట చే సీతిండు ర డెబ్బది క. జీవించి 
ఎంర్ట్‌: వె, శాఎనం పుట 846. ..... ల ' 
f{ A. R. 964 of 1920; 686. of. 190. 


(ట్ర 


(ఫ్రా 


(స్‌ 


(ఓ 


29) ౧. ఫణిధవు మాధవుడు “118 


యుండెౌననియు, -నిభియ,రామ రాయలతో సమవయున్సు_(డనియు నీతని 
కాలము శ్రీశ, 1500_ 1664 అనియు అటంకం | 


: కలవ కాజా నకు. జగరాజను నిశనాక. తనయు(డున్న ట్లును 
అతడు శా;శ, 1488. లో నొక. శాసనము (వాయించినట్లును = గన్పట్టు 
చున్నది, 1 ఇాసన, పూర్మిపాఠము లభించినంగాని. యావిషయమును 
గూర్చి చర్చింప .నవ'కాశము లేదు, 


ange A 
వ్‌ ల్ల 


క్‌ ను. ఖీ 


"158 ఫణిధ వు మా ధ్‌ వడు . 
ఈకవినామ మిందు ( జేప్పట. కాధార్లోయు స జగ్గ 
కోవి .వబంధ ' రత్నా కరములోనుండి 'యేర్చి ప్రకటించిన (శ్రీ ప్రభాకర 
శాన్హ్రులుగాళ్టి' 'పబంధర క్నా వళియే, ఈకవి రచియ్యాబిన్న గ్రంథము 
ప)ద్యుమ్న విజయము, అందలి వే 'వే యీక్రిందిపద్యములు.. ఈకవినిగూర్చి 
యింక నేమియు? టా. 

న్‌, అతి) మునికంటి పసిబిడ్డ డాకసమున 
నుడుగణము లోడశాడకు -నోడ్డగలిన 
చాలథోనురిడు నలుగ్‌డ్రం' బర్వమిటు 
వెండిగుం డన నుదయించె “వేగుజుక్కం.. ట్‌, 

గీ. గాఢత్రరశాంతీవై. మింగు "కాంత్‌. నంత 
రిక కాపాలికుండు సరతరించినట్టి a Dm 
గాప్పయగు' శుడపోరదఘుటిక' యస 
జొక్క_మగు కాంతి వేగురుర-జుకస్ర దనశి;: ' ౧౮? 

న, మిక్కుటఫులాంతి "వేగుడ జక్క వొడిచె 
బారెండెక్కిన యవుడు గన్చట్టియుంజే = 
నినుయ[/నరుదెంచి ననుఠశాగమెసలం బాచి 
మురువుగాందాల్పు_ నాసి కాభరణమనంలా " ప త 

fT ఉమ 541 of 1915; AR. Part IT of 1916-17; 


- లా రశ 
శ స క: 


1114 అం ధ్ర-క పోత ర.౦౫ిణి (ప 


చ నవకవుంధెల్ల మగ్గు: జతనంబునం -హౌర్చి -వియద్ద్యవాంబునన్‌. ' 
దివురుచ్చు రంగవల్లి కలు' చేవగణంబులు మాచి! మెచ్చుంగా 
SPDs ద్సీర్చీ *కాలనును జక్కు.లముద్దుడు. వేడ్క_తో దివా 
* యవనిక చాయంద్రక్షైనన ,నంచితలీల జలింగాం దామరల్‌, .' 


..ఉ్త-చలదవటూత' కంపళధాతకనత్కఅ..ఫాతమల్లి శా 
వలుల వికానలీల శరనర్గమృణాళమనోజ్జ్ఞ' హరన “1 | 
'ల్లుల రవణంబునన్‌ సకలతోకనుతోజ్ఞ (ల కందబ్బందకం 
దలముల రమ కు కుం దెల్లు.పె,క్కి- నంతటన్‌ , 


చ ఎడప క దిస్ఫవ స్తే స్తువు లనేకములుండుట్లం చేసి యేమిటం 

. (గోడమ' యడంగ రాని నిజగర్భభరం రంబున. “జీవతావురిం మ 
\ జోూడుట కప్పురంబు విరుదుల్‌ గగనంమినీ ఇ శైనో యనన్‌ 
ఎ బ్లోడవునో 'నొదుచురకు ,వృవవుంగట! .మారులేవై .జయల్టికోల్‌, . 


+t 


క తొలుత పళ్ల c గర్పూరధ్యూలిదుడిచి 
నవాజ చందన జలముల జాడిచల్లి : 
చారుగ్భహాముల గమ్మకస్తూరి న నలికి ee 
ముగ్లులిడుదురు. .వురసత్తుల్‌, మ్లు త్తియముల, 


i 


yee 


జ 


సీ, గబ్బి బేడినవిగాలు.కన్వూల ెనవయ్య్చ _ 
౬-బల్దువూజ్సునవి. మ్లిట్రిషడకయున్న్థ, : 
దొగల నెచ్చాలికాయాంమొగయున శినవచ్చు.. భ్‌ 
పః నశ్లూకయింత. మేన్వగందూం డకున్న ౬. ఇ 
గా9వ్వున ఇక్ష్యంనల్గ్‌రుచముల: కెనవచ్చులు _ _ 
-బ్లాగిద్దువోయినల. చాసిపోకయ్యన్న.... © చ 
మతులసలు మ్రైెలని. మేనుల చనవచ్చు. | 
న దళతళం బూడక.టి ట్టి తలలోకున్న 


గి ననుచు మకరం 'సవయవాలి ' 
|. ఫ్థబ్టైమవలాసంవిస్క్ఫూ ర్క వినుతికెక్కి= ర 


dr 


Ge 


జ 


sr 


ఫణిధవు es 115 


గణసమీణటీన Deer మణులుగలివ 3 


చెరచెత' సుబ్బ చన్న లవ కీస్ఫతరంబుగ నంతనంత వ 


రించిన యావనోపగమజృంభణ ముక్కి_న నంతకంత. శో 


ee దాని నెన్నడుము జీవితనాథు. ప *వానివిల్లునున్‌.. 
"'జెంచుల రాజులున్‌ సవతి చేడియ విందును బక్మణరపులన్‌, 


వాంకవు గుబ్బలం బునుగుం బూూంతయుల. దువ్ధదగవ్వుమేనులున్‌ 
జంకెనచూవులున్‌ జఘనపై కతసీమలం 'చారుటాకులున్‌ 

మం కెనచాయ-మేనులును మానితహా _స్పధనుశ్ళరంబులున్‌- 

కొంకక భిల్ల కామినులకున్‌ దగియుండుః బసిండి _గుబ్బలిన్‌ , 


* పోల నందులంగలుగు .వువ్పనుగంధుల ర్యూప్తవైభవ; , 


| స. నోరియటవేరిన ఖేచరయక్షడై వత . 


'శ్రీలని సంశయింప్తగం. -బురీ జన్తులద్భుత దర్శన్యప్రియా... 


. ఇాలనధూరతన్‌. .నెజయు సౌథహిర్గర్మయ సాలభంజిక్టల్ల్‌్‌ _ 


pes మె త్తనిభరగరురవరవ . NE WD a a 


లొ_ెకు కరమూలా రోయులొాలయంగును దా టన జభ 
. శెత్తులు గన్లైడు'మిషమునల ౬ ౬ న సన eng 
జి "స్రణాతన 7 యెల్ల" బయలుశ్రేయుద్దు. రచటన్‌, 

గి, పట్టువడకది' చపలతం చాజమనసు. 
సూరిజననుత [- రూపవతి" నుడిసెగాలి. 
యరడ్‌గొనె *నారీ' గట్టియె "యాోశ౦ంగంబు 
లప్పురము :౫ 'ుట్టిములవేగ: మరసిచూడ. _ 


కవి | Ey} ఫ్‌, 1560: "8 " బూరుగడు, గుంటూరుఎమండలమున 


వణిదముఅను గాామమున్నది. దానినిబట్టి యోాకని - గృవానామమేర్చ 
డియె నేమో! గ)ంథపి_స్హ స్తరమైనను నముది)తగ )ంథ-మగుటణే లై. జప 
ద్యముల నుదాహరించితిని, - ' శవిత్వము, రసవంతేమైనది, - 





154 బైచరాజు. వేంకటనాథకని, 
ఆకదెం రాకా 
ఈకవి ఏ పంచతంతగిమను, నె నై డాశ్వాసముల్ల పద్య కావ్యమును రచి 


యించి, వోకీవారసొఢున కంకితము ' చేసేను, ఏ ' హరివారనాథునకు: 
గృతినొసంగీన మువ్వురీలో తానొకండననీ యూళ్లిందిపద్యముటం జెప్పు 
లొనియన్నాండు: : ae : 

క వచనువుగలదు వాహక 
-.-. సాచివ్యము'నొంద నన్యజనులటి మ్‌దినా - అ 

_ లోచింప దెక్కయబ్వేకు' Y= 

శ నాచనసోమునకు -.మజియు _నాటిందక్కన్‌:” 

"ఈతని" శావ్యమును “ వారివారనాథుసథం | సృతియొనంగుట 
చేతను, గృంథమధ్య మాన ‘6 విశ్రమనింహాపురనికటవట కాం తోరమున” 
నని నెల్లూరును దల పెట్టీయుందుట చేతను; పతండు ' "నెల్లూరు మండ 
లమువాండని” నిశ్చ యంపథ వును!" “ మై చోశాజువారు. నియోగులలో 
నున్నారు, " “శ్రని' యితడు వరయ; పర్వత రాజునకు నన్నమాంబి 
కకం బుత్రు)డ్వు లింగ రాజలింగాంబలకో?' జాత); “తిరుమలరాజ 
తిప్పాంబిశలకుల. “బ్రపాతు్రుండు” - . ఈకవితాతకుల” చాళ్రమైన బైచరా 
జునుబట్టి వీరికి బె చరాజువారను”'నింటి'వేరుగల్లినట్లు'. గన్పట్టుచున్న ది, 
టై చరాజును గవి యాక్రింది: పద్యములో వర్జించి యున్నాండు, 


౧ 
థ్‌ 


ఉ, ధీరతరాజవంశ జలధిం..బ్ర)భవింజె మహావిరోధి నం... 
హోరవిహారి సాళ్యబిదుజారకుండు: బై-చన్ఫ పాలు :ఢద్దరి ." 
తీ) రమణీమునోవాని తీవియశ ళ్ళ శ్రకీీన్‌ హోరాదినీ - 
పోరవసుంధ రాధర ముల య్యే "సమగ )విహోర్ల "శై. లయలో 
2 కకవికిం తిడదుమల ‘les 'గడువై న" న చటుల 
5 మ WE WWE 
“వాొచావీదీ ధీకృత' * = స in 
లోచన Sos లోకసుభాంధో: - 


(go 


(ఫు 


(4 


80 ] బై చరాజు వేంకటనాభకవి 117 


నై చికి దలయతు న్హుద్వం 
శాచార్యుం దిరుమలశి) యా పతి గురునిన్‌ , 


ఈకవి తన పూర్వులను భూనాధ, తోణిపొలాది శబ్బములతో 
వర్ణించినన్కు తాను వెంకట ధరావర ప్రభుండనని చెప్పుకోనినను 
గుటుంబరకుణకై మూఢులగు భూపతులకుం గావ్యమునిచ్చుటకం కు 
భగవదర్పితము చేయుటయే మంచిదని యిీకి9ంది పద్యములో జెప్పి 
యుండుటవలన నీతండు రాజ్యములేని సామాన్యవతి)యుండని తోంచు 
చున్నది. ఈతని పూర్వులై న బై చరాజు తిరమలరాజులే దేని చిన్న 
సంస్థానమునకుC బ )భువులుగనో, గొప్ప. ప)భువులుకడ _దండనాయకు 
లుగనోయుండి గారవముగ జీవితము గడవీయుందురు, 


గీ, అతికుటుంబరవణాపేషం బాలా లి 
కృతులు మూఢభూమిపతులకిచ్చి 
చచ్చి నిరయమునకుం జనుకం"బు వాఠశివారా 
ర్పణముం జేసి నుగతిం బడయరాదె., 


ఇందేకాదు యాచన _యొట్టివానికై నను, గష్టదాయకమని ' 
కథాసందర్భిమున బోధించు నవకాశమును కొని రాజులు సామాన్య 
ముగా గనుల నాదరించు న్య భావము గలవావగానుండరను నర్భమిచ్చు 
పద్యములను గొన్ని (టిని రచియించి యున్నవాండు, ఈపంచతం (త్రము 
సంస్కృత పంచతంత్రమున కాంధీ)కరణము,. సంస్కృతమున రాజు " 
లను నిరసించు శ్లోకము లీకథపట్టున లేవు, ఇట్టిపద్యములను నారాయణ ' 
కవి రచియించియుండ లేదు, దీనినిబట్టిచూడ సీకవి రాజూశ యము 
నవేవీంచి, - విఫల మనోరథుండై నవాంజీమోయని తోచుచున్నది, 
గ౦థవి_న్వరఖీతి మనమున నున్నను నాపద్యముల నిట నుదాహారించు 
చీన్నాండను, 


ఆ, వెల్లి విరిసె 'బెంటివిద్యలు మగవిద్య 
లదుగువ న్షైం గ)ందువడిరి బుధులు ' 


ఉం 


118: ఆం౮ ధ్ర-క. వి త రంగీ'ణి గ 
హీనజాతిపురుము లెచ్చిరి యాచింపం,. 2.౪౨ 
బోవుకుట్లు నేటి భూమిపతుల | న "నలక 


శా, వల ల్లందన'తాన లేమయిన లేవే యంచు తహ చే. 
నూలం బెట్టగ (జాల మూఢనృవుండోవళో. స్తామహో -సాహ్రీతీ _ 


శూలంబుల్సెవ్రలాడ సామ్మసిలు. నొచ్చుం జచ్చుం దత్కల్మృపుం. 


: 'బేలాయంజలి చేసి మ్ఫక్కె_దం sep అ 


క అనుచిత భాపణముఖశా 
ననులమొ విీటగాయకుల మొ' నటుల'ము గాఢ 
_న్తనసంభర నము వధూ 
జనులమొ మువ్మేల 'రాజు'సంథాపంచున్‌న - 

ఉ, కోరిన గద్యపద్యములం గూరిచి యిచ్చెద నంటినేని ని 
స్సారములంచు విత్త మిడంజూలక శేరడనూడు లోభి యా” 
చేరపు శేవ్చగాదు త తనునిందలంబెట్టు రసజ్ఞుండై. న.యు 
ర్వీరమణుండు గల్గినం కవిత్వము సర్వఫలంబు లీదావో. 


చ, పలుకుల శబ్దసర్ల శత పతే) భవంబులు జాతవర్ల ముల్‌" 
.బల్లుకడువుట్‌.. నిరు కికలు పజ లనర్భక ము 'స్విచారముల్‌ 
వలవని ఠీవినవ్వు "బెజవార్రి సెటుంగక తిట్టి కూళ -వే 

_'పొలువున ౯ దప్పులొప్పులం బోదురొకో సుకవిప్రబంధముల్‌ 


చః మెటుసీ బహుప్త్రుబంధతను మెచ్చుట 'మెచ్చుట యొచ్చమంటి' -పా' 


డతీముటీ నెన్ను కొన్నుట నిరతంళుయు. లధీరశితీతుల్‌ 
"కణటులు:భూరుహోక్ట పగుకల్పులు మత్క్చుతిం బ్ర స్తుతించినం 
+ గఆగజంబోవ 'నాడినను గల్లన్రు నామది: మోద శ్‌ ముర 


1 టప 


లక్షా పరిహానకులకు నటులకు. య + ఇ 


దరుణులకును లంజెదారి తమ్ములకుం గా 
పురువులకు గాయకులకుం- 
బారయింతురు రాజులీరు పో నరనులకున్‌ + 


fy: 


ww 


(®, 


‘thr. 


'బై'చరాజు వేంకటనాథకవీ 119 


4 


ఉ. వున సంచితార్థము పరేంగితఛావమెటింగి యీలి మే 
లె పొగడాందనిచ్చి నెజయస్త అచు న్నెఅదాత యిట్టిచో 
దాపయిత్ళస)భోదవశతం బొరయించి యనంతరంబు నం 
'తాపమునొందువాండధమదాత వృధాలవీతంబు లేటికిన్‌, 

ఉ దాతలు దాతలండదియతథ్యము లోకమునందు లేడుపో 
దాత యతండు గట్గినను దాతృత దాసకలాష్థలందు నే." 
లా తులతూంకుండ నచలస్థితి నింత యెజింగి యే సహో 
దాత బుణానుబంధము గచాయని చి _త్తృమునం దలం చెదన్‌ , 


(/ దూబగుంట నారాయణకవికూడం బంచతంత్రమును రచించి 
యుండెను నారాయణకవి పంచతంత్రమునకంయె సీతని పంచతంత్ర) 
మున వర్ణ నాంశములును గభలును నెక్కుువగాం గలవు ' నారాయణ 
కవి పంచతంత) మున 1864 గద్య పద్యములున్న వి, “వేంకటనాభకవి 
2082 గద్యపద్యములను రచించెను, చతుర్థాశ్వాసముననే 474 పద్య 
ములధికముగనున్న వి, వేంకటనాభకవి వర్ల నాంశముల నధికముగాం 
జేర్చి నారాయణకవి చెప్పనా పెద్దగాధయొకటి నాబ్లవయాశ్య్వ్యానమున6 


జెప్పియున్నా 6కు, బ్ర) పీజే లము పంతులుగారు నాశాయణ. 


కవి కవిత్వము 'వేంక టనాథకవి కవిత్వమంత రసపుష్టీకలది కాదని యఖి 


“పాయపడినారు. మటికొందజు వండితులందులకు వ్యతి శేకాభి ప్రాయ 


ముచ్చలయన్నా శః _ కవితయందలి . శారతమ్యాముల నరయుటలో. బండి 
తులు ' వివిధాభిపా) యములు గలిగియుందురని వేంకటనాథకవియే 
తన పంచతేంత మున సీక్సింది పద్యములో జెప్పీయున్నా (డు, 
వీ ఒకడలంకారంబునకు వేడుక వహించు 
నొకడు వార్తానమృద్ధికిం జెలంగు 
నొకడు శబ్దస్ఫూ రులకు మాయురే యను 
నొక ండర్థనృస్ట్రికి నుత్సహించు 
నొకండు రసాభోగతకుం మ_న్తముం గదల్బు 
నొకం డుపమానచర్చికకు నలరు 


120 ఆం౦ంధ్రకవితరం౦గి.ణి 


నొకండు పద పాంఢిమకు సిచ్చలోమెచ్చు 
నొకడు జాతి'శాఘకుబ్బు చుండు 
శే, గామిచందాన దలవరి కరణి బధిరు 
వల దరిదు)సీగతి వాదిపగిదిం గనక 
కారుచాప్పనం బంగువై ఖరిగుజాతి . 
జూడనిందజిముదలింపం జూలుకెట్లు? - 


విమర్శకుని యభిరుచిననుసరించి క విత్వగుణము స్ఫురించుచుం 
డుననుట నిజమే, అయినను నారాయణకవి ఛారిత)మున నుదావా 
రింప(బడిన పద్యములయందలి భావమును 'దెలుఫు పద్యములనే వేంకట 
నాథకవి కవిత్య* లి తెలియుటనై_ యీాకి)ందవాసితిని, _ కావున నుభ 
యకవుల 'తారతమ్యముల నెటుంగంగోరువా రీయిరువురి పద్యములను 
న్‌ తమ యిచ్చవచ్చిన యభిపా్రాయమునకు రావచ్చును, 


శవిత్వమతిగూఢము నతిపేలవముగాకుండ వృాదయంగమముగా 
నుండవలయునని కవి యోా|కిందెపద్య ములో సోదావారణముగ6 జెప్పి 
యశ్షేతన కావ్యమును రచియించి ప. 


చ మూర్డరీ కుచయుగ క్రియ గూఢముగాక దావిడీ 
తిం -జీటగాక యరచాటగు నాంధ)వభూటి వొక్క_ఫుం 
టు బోలి గూఢతయు. జాటుదనంబును గాకయుండంబె 
; ప్పినయ దెపోకవిత్వ మనిపించు నగీంచటుగాకయుండినన్‌ | 


ఈతని కవిత్వమునందు వ్యాకరణ విరుద్ధమునై. న [ప్రయోగములు 
స్వల్పముగం గాన్బించుచున్నను నవి అెక్కింపాబిగినవిశావ్ర, అందును 
గురించి కవియే యిట్లు మ. 


క, ఒప్పులు గలకృతిలో నొక 
తప్పున్నను గడమగాధు దానికిం గళలం 
జొప్పడు శనికి గళంకము ,.. re a si 
క్పేర్చడి 'యేమినింద గావించె నొకో | 


ళం 


. 


ty 


‘the 


81) బై చరాజు వేంకటనాథకవి 121 


ఈకవి తన కావ్యర చనా కాలమును గ)ంథమునం జెప్పి యుండ 
లేదు. శాని పూర్యకవి స్తుతి చేయుటలో సీకి0దిపద్యమునం గమాలం 
శారముగ (శ్రీనాథుని స్తుతించియుంకుటచే నీతండు పదునై దవశ ఆబ్దికం 
బూర్వుయ కాండనుట స్పష్టము జాొనుపండితుడీళవి కీ). శ, 1600 
సంవత్సర (పాంతమువాండని (వాసియుం డెను, 


మ, హృదయ బ్రవా రథం బతిష్రియతమం "బెక్కి.ంతుం జేతోమరు 

త్సదనాస్థానికి డెత్తు మానసనభస్పంచారిగా పంతు వ్యా 

ద్విదితి శ్రీరనముద) భేలనమున న్లేలింతు నుత్కృష్ట వ 

స్తుదులం జాం దిక్క్యయజ్వ నమ రేభున్చోము (శ్రీనాథునిన్‌ , 

ఈకవి కాలమును నిర్గ యించుటకు దిరుపతిలోనున్న శాసనము 

లొక్కింత తోడుపడుచున్న వి, బైచరాజు లిమృరాజు అనునాతయ 
తిరుషతి వేంక కేశ్వరస్వామికిని గోవిందరాజులకును దర్భ ములనొ నంగి 
మూయ శిలాశాసనములను 'వేయించియున్నాండు. 


మొదటిది: శాలినావానశకము 1418 అగు విరోధికృతు సంవ 
త్సర మిధునమాన బహుళసక్ష సవ్షమి సోమవారమునాంటిది. (|క్రీశ* 
1491 సం, జూను 27) ఈశాసనములో మ చరాజు తిమ్మయ దేవమవో | 
'రాజు అనియున్నది, భావ. అరవము, 


రిండనది:_. శౌ, శ, 1414 పరీధావి సంవత్సర వృశ్చికమాన 
బహుళపత్షు విదియనాంటిది, (క్రీశ. 1492 నం, నవంబరు 6) ఇందులో 
అం తెంబరగండ ఉరగోల సుర(ఆతాణుండును, మహామండ లేశ్ళర ఉత్తమ 
గండ ఉభయరగండ గండరగండ గండభేరుండ బిరుదాంకితుడు నగు 
ట్‌ సరురిమ్మ రాట కార్యనిర్వావాకు(డు నగుబె చరాజు క్‌ 


. రాజు అనియున్న ది. భాష. అరవము. 


మూడవది:_కాలముదావహృతముశకా లేదు, ఆంధ్రమున “అం త్తెం 


_ పరగండ వురగోలసురధాణ బై చరాజ తిమ్మరాజ శిలాశాననము ” 


అనియున్నది. 


122 ఆంధకవితరంగిణి 


పంచతంత' కర్తయగు వేంకటనాథకవికి తాతకుం దండి) తిరు 
మలరాజయినట్లును నాతనితండి) బై చరాజయినట్టును, ' పంచతంత్రము 
నందున్నది, ఆతిరమలరొజే దానకాౌసనక_రయగు తిమ్మశాజని నిశ్చ 
యింపవచ్చును, తిమ్మరాజు, తిరమలరాజు నామము లొకవ్య క్షికె 
పలుతావులలో. గవులు వోడియున్నారు. కావునం బేరునందు భేద 
మున్నదని తలంపనక్క_ర లేదు, పై శాసనములలోం జెప్పంబడిన “ఉర 
గోలి” నిజాము రాష్ట్రామునందలి వరంగల్లు అను. పట్టణమే కాని వేటు 
కాదు,  'వేంకటనాథకవి దానశాసనకర్తకు మునిమనుమండగుట చే 
క్రీ). శ. పదునాఅవ శ తాబ్టి ను త్తరార్థమున నున్నవాండని నిశ్చయింప 
వచ్చును, చేంకటనాఫకవి పంచతంత మున దిరుమలరాజును వరి చిన 
పద్యము సీక్లింద ప 


క, అలై చథీ.తిపతి 
యం భోగపరతం|త్రునకున్‌ 
గలిగె నిరమలధరణీ 

. తలన్నాభుండ్ను నిర్భర ప్రతాపోజ్జ్వలుండై. 


డాక్టతు చిలుకూరి నారాయణరాను పంతులుగారు వేంకట 
నాథకవి మాతామహుని శొసనములనుబట్టి యీతండు: క్రీ శ, 1550. 
1560 solల నడుము పంచతంత్రమును. రచియిం చెనసి - నిర్ణయించి 
నార, కావునం గవికాలము 15001570 అని నిశ్శయింతము? 


ఈతడు తస గగంథమున సమయము వచ్చినప్పుడెల్ల వై. ద్య 
శోన్హ విషయములను తేఖచుగాం జెప్పుచుండుటను బట్టియును, 


ఎవరి 


(2 


వైద్యులను: 

చ, ఫలిత చికిత్సరోగములం చాప శుభ [క్రియల న్టహాఘము 
-.ల్పొలుపజింజేయ నసీతిధనము ల్బహుభంగులం గూడ బెట్టి గే 
వలపరతం(త్రులై మెజయు నై ద్యవిపశ్చిదమాత్యులుం ధరా. 

తలపతిం బాసిపోవుదు రతండు కలా గాకయుండినన్‌, 


A _ 


టా 


గా 


బై చరాజు 'వేంకటనాథకవి 1౨8. 


అను పద్యమున౦ గొనియాడాటను బట్టియు, సీకవి యాయు 
ర్వేదమునం బక కలవా డైనట్లు కస్పట్టుచున్నది, 
ఈతనిక వితము మనోహరమై సవ్భాదయాహ్లాద కరముగా 
నుండును, కవిత్వశైలి చూపుట క్రీతని (గ్రంథమునుండి యాశ్వాసమున 
క్రొకొ_క పద్యము నుదాహరించుచున్నా(డను, 
చః అనుచితవృ త్రి తి 6 బురుపాంతర చింత వహింప నిన్ను నో 
క్కని గడవం బతివృతను గాని యొక ప్పుడుం గాను బుంశ్చలిన్‌ 
విను. డిడె లోక పాలకులు వేయును నేటికి సాధి చేని నం 
జనిత కృపన్ళ దాననము6 జక్క_గం 'జేయుండు కీర్మి3క్కంగన్‌. 1ఆ 
చ తిమిర నివారణకి )యకు దీపము వారిధి ని సృరింప బో 
తము చలింబాప వహ్ని రవితాపభరంబడగింష నాతేప 
త్రము కలువంబులం బెబుప ధర్మము చాల్పడియుండు గాని య 
క్క మలజుయన్సుఖోద్యముండు గాయ దురాత్ళునిం జక జక_-జేయంగన్‌ 
చ, సముచిత భావణంబులకు జాతురి సాలకోయున్న reson 
_త్తమము. పరాంగనూగమన తత్పరుండయ్యెడు దానికం"టు వం 
నగ. మేలు వాడికి నొడంబడియుండెడి వృ _త్తీకన్నం జూ 
వు మిగుల లెన్స యన్యవసువు న్రొనుకంయెను భితు మొప్పుగున్‌' ' ౪2 
సీ, ఘనరూపనిధి యనంగున కా ? యనంగత్వ 
ముచితమే బలికహివ్యూవావసతి 
పాండునందనుల కా ?.బహుకాల వనవాస 
మిభవురాధిఫపునకా యేటిచొరవ 
యదుకులాధ్యతున కా? శాపమఠణంబు . 
జావ్యాపీసుతునకా శన గ్ర్రశయ్య 
నలరాజు కా? మహానశ పాక భజనంబు 
నహుషునకా? ఘోరనాగమూూ ర్రి 
తే మరిత్రిశంకునకా? పచ్చిమాలతనము 
దృపద నందస'కా? రాచతొత్తుపాటు 


124 ఆంధకవితరంగిణి 


మనుజుండెవ్వడు? కర్శస్వతం[త్రుండరయ | 
సీశ్వరుడు కాక సమకూర్చ నిట్టిపనులు, _ ఆశీ 
చ. కడపట భార్యనిల్క_ డకుంగాం జెలీకానికి నెళ్ణునేత యె 
క్కు_డు దురితంబు కాంవురము గూల జూచుట యున్మభోఘమి 
ప్పడతుకపట్టున న్పఖుని పట్టున నింతి విశేపు మింతనై_ 
చెడుపనియ్మేనియుం దగిలి చేయక మానణగరాదు గొబ్బునన్‌, ఆ 4 
చ్‌, ప)శమన రేఖ 'చాదమున బాామి యహో యపశేవరోషసం 
వనుండగుచున్‌ ధరాస్థ లినవారణ నెవ్వండు చేగిరించి నం 
భృశతర కార్యము ల్సలువుం 'బెద్దయు వేయును నేల సర్వదు 
ర్షశలు గలంచువానిం ధముదా గుణలుస్థులం బొందునంపదల్‌, అ 5 


165 నర్వదేవు(డు 
ఇతం డెవరో ఎప్పటివాండో ఎచ్చటివాడో వమియుం చెలి 


యదు, -ఈతనియాదివురాణము లోనివని'రెండుపద్యములును, విరాటము. 


లోనిదని యొకప పద్యమును ఆంధ) సాహిత్య పరివత్తునం దున్నయుదావా 

రణగ)ంథములో నున్నవి, “ఏరాటము” అనంగా విరాటపర్వము అని 

యూహింపవచ్చును, ప/బంధర త్నావళినుండి గై 7 కొని యాప పద్యముల 
నీక్రి)ంద నుదావారించుచున్నా (డను, ' 

ఆదివురాణము= . 

మ, సరనీజాతరిరాగకారి వుర యోషావక్త వ్యా ద్యాతిసుం 
దరశాంతిన్‌ దజిగించుంబో యని మదిం దర్కి.ంచి దోపాకరున్‌ 
బుర ముద్దండకరంబు, "లెత్తి చజవం బొన్తైన యట్లావ్వును . 
ద్దురసౌధాగనిబడ్డ కేతువు | మహోడో లాభిరాముంబుగన్‌ , 

క, వారినీలమణివిరాజిత . 
సురుచిరగోవురము దగిలి! చూచి శస. 
కరుండు విధుంతుదమండల 
పరిశంకం జేసి వురముమై € జననోడున్‌,, 


{ i 


» 


th 


(+ 


82] సర్వ దేవుండు 126 


విరాటము:== 
నీ, ఇతర సాష్టి సీ కెట్టిగో యని మది 
నూహీంచి యువ్విళు లూరకుండ 
విరసంవుముదిమికీ[ బరివారం బగురసా 
యనము మోాందికిం జిత్త మరుగకుండ 
దిపిరి చేవామ్ము వేధించుసిద్ధరసంబు (2) 
కందువ యచ్చోటి కందకుండ '' 
నాయువ్లం జిరతరస్థాయిగాం జేయు ను 
థారనంబున వేడ్క_ దగులకుండ 
గీ, నఖలజనులకుం బం కేరుహాసనుండు 
చేర్చియన్ని ంటిరుచు లొడంహర్చి తెచ్చి 
నంచితంబులుగా సంగ)హించెననయ 
భరితజలముైై వురసరోవరము లొప్పు, 


మెల ణ ర ల రచించిన పెదపాటి యెజ్జనకవి, పూర్వ 


కవులను నురించిన పద్యములో నీసర్వ బేవునిం శేర్చియన్నాంయు. ఎట్టన 


కవి పదునాజవ శ తావి బ)ధమపాదమువా(ప, క. సీతండంలేషం 
వు నిశ్చయము; 


156 పొన్నతోట యౌ బళోక్షవి. 


ఇతండు మార్కండేయ. పురాణమును, వామన పురాణమును, 
రచించి రాణా జగచేవభూపతి ' కంకిత మొనచ్చెను, కృతిపతి కవిని 
గూర్చి పలికినట్లు రచింపబడిన ' వామన వురాణమందలి" Pas 
పద్యమువలసను గ)ంథాంత గద్యమువలనను గవి"పేరును తండి) చేరును 
నీ, ఊవాగావింపుచునున్న చో శాణ వం 
శాగ్రణిమై. 'తేజమంది వెలయు 


126 ఆ 0 ధృ) క్విశతరంగిణి న సట్‌ 


జగ బేవరాయ భూజాని చందు)ండు నన్నుట ..- ౧౫+ 
'జేరంగం బిలిచి గంభీర ఫణిత్తి 

నోపాన్న తోంట్లాన్వ యాజ్ఞ వీల. అపా = 
కవివర్య! నీవు మున్గడంగి మాకు _ 

నంకితంబుగC _జేసినట్టి మార్కండేయ 


వెసంగచున్నవి "గాన నీవిపుడొనర్చు 

వామనపురాణమ్మును జగద్వర్షి తముగ 

మాశె యుంక్షిత మొనరింపు మధురరసని 

గుంభ జృంభిత కవన సంఠంభమునను,. _. 

గద్యః. ఇది (శ్రీమెద్వేంక టరమణ పరిచరణ భురంధర హృదయ 
నిఖలక విరాజ వర్ల నీయవ రాం(ధ్రకవి తావి శేష నర్వంకపే భాషానిరాఘాట 
పొన్నంతోట షలాపాథోనిధిరాకానిశారాజురాబ డాబశ్లార్య తనూభ 
వౌబశకవిప్పణేతంచై స న ree ee దశమా 
సము ఖ్‌ క్ల 7 
. -దీనిసొట్టి కవీతండ్రి న పాల me యన్ని  లియు 
మన్నది. కాని యితే డేకులమువాడో తెలియుట లేదు | గోత్రము 
గాని సూత )ముగాని చెప్పలేదు. సె సీస నీసప పద్యములోని మూడవ 
పాదాంతమునం గొంతభాగము శిధిల్లమైనద్‌. అభాస్లమ్లున నికనొక 
గ)ంథనామ యమురడియడినట్లు తోంయత్రున్నాప్‌ కకత స్ప గ్రంథము 
చేవియ్డ ముద్చింబబడలేదు. మదరఠాసునందలి పాగచ్యలిఖత్య్స పుస్తక 
భాండాగ్ధారమున వామన పురాణముయొక్క_ యముద్రిత (ప్రతి యొకటి 
ధాన్ని, ష్లూర్య,0ంజేయపురాణ మిప్పూడెచ్చటను. గన్బట్టుట లేదు, 

- కృతిపతిమయైన. రాణా -జగ చేవభూపతి శూదు (డై నట్లును, 
పష్ణువర్థన నోతుండై నట్లును నీకి)ందిపద్యము వలన. "నెజుంగనగును, 


స శౌరిపదమున సనాలవజాతి. వొడమి " .- ౮౫ 
యభినుతి వహించి: విఖ్యాత మయ్యన9ధు 


fy 


Ca 


బొ:న్న తోట యాబళ కవి “127 


విమ్ణువర్ధనగోత 9౦బు. వెలసె మీగుల ] 

సర్వసాభాగ్య మైభవ స్థానమగుచు. .' వ. య 

ఈరాణావంశ మువారు మైహూరురాష్ట్ర్రముననున్న చెన్న పట్టణ 

అ లు , లు 

మునకు జబాలకులుగానుండి, 'యుద్ధములలోం ' గక హల 
దోడుపడియున్న ట్లు కన్పట్టుచున్నది, . -ఈవంశభునకు మూలవ్పురుముండు 
తిమ్మ రాజు ఇతనికొడుకు సింగ రోజు, ఇతనికిం దిమ్మ రాజు, మాద 
రాజు చెన్నమరాజు, లన్నీ న. అని- నలుగుళు తనయులు,"ఇందులో 


- ఇెద్దవాంైన తిమ్మరాజు బరీదు. మొదలగువారిని గెలిచి, -జగ దేవుం 


డను బీరు _వహీంచిన ట్రీక్రింది పద్యములో జెప్పి యున్నా యం 
గ వారలలోం దిమ నృపతి గభీరచెన్న 
మాంకు శేందు9ండు తోడుగా నడరంగడగి 
యలబరీదపురాణ వురాధిపతుల 
నణంచి తాంగాంచె జగ దేవుడను సమాఖ్య. 


ఈతనికి. 'బెదజగ దేవ్రయు, ఇమ్మడి. జగచేవుడ్కు  చిన్నజగ 
'చేవుడు, అంకుశేం[ద్రుడు అను నల్లురు కుమాళ్లు, . ౨.౧. 
సీ, వారిలో రణరంగథీరుండై. యిమడి 
జగ దేవరాయ భూజానిచం(ద్రుం 
డసమబాప హా క్రి కి నలరారి మృత్యుజా 
స్‌ ఖానుచిత్తాఖాను కరినభావ 
| ఖనినూనిఖానుని ఖండించి వెస్తందదీ ఫ్‌ 
య్యానుచరాక్రమి. .....! 
డాడి సమన్వితముగ వికమ వ. 
క )మలీల నెంతయు. గమముమోజు స 
స్‌ నార రాజన్యమాతుఏండే యాత్మనీన ne oe 
_ఛాటిక్షాన్త స్తంభ జవనిరాఘాటఘోట క 
రకాూటఖురపుట సంభూత చటులభూాప 
'రాగసంభృత దశదిశాభాగుండగుచు. ' 


£ 


Re 


128 అఆ౦ధ్ర'కవిత్రఠర౦గిణి 


ఈపద్యమైనవిమ్మట ఆక్వీటి బుక్క రాయలవంశ ములోని శ్రీరంగ 
రాయల కుమాళ్లను వర్ణించు నీక్రీందిపద్య మొకటి యీ([గ్రంథ కృత్యా 
దియందు( 'జేర్చంబడ్‌నది, (1 : 

గీ, అళియరామావనీఘం దిర్భలన్భ పాల 
వరుల (శ్రీరంగ రాయల సంనుకై న 
, వీరవేంకట, రాయని వెలయరాయ 

_ పట్టభదు)లం బడసె. నప్పార్థివుండు, | 

ఈపద్యమునకిటం బస కి లేదు, ఈపద్యము 'వేటుగ)ంథములో 
నిదయి యుండును. విలేఖకుండిక్క డం 'జేర్చియుంకును, 

క అయిమ్ముడిజగ దేవన 

కాయతవై భవ మెసంగ నవరజుం డగుచున్‌ 

ధీయున్మి_ వెలసె నంకుళ 

రాయధరితీ)విభుండు రమ్యూకృతిమొ. 

-ఈయంకుళ రాయలకు నెంగమాంబయను భార్యయందు మాదయ 
కుమార ' జగ దేవుయడు,. ఇంకుళ రాజు, వెంకటపతి యను నల్గురు తనయు 
లున్నట్లిందు తెలుపబడినది. ఈజగదేవుండే కృతిభ_ర' ' 

తిరుపతి చేవస్థానమువారు పికటించిన వంశవృశు ములలో నీవం 
శవృవము మూాపంబడినది, 4 దానికిని వామనపఫు రాణమునం టై_పద్య 
ములలో వర్ణింపబడిన దానికిని గొంచెము భేదమున్న ది. _ అంక శరా 
యలకు లింగాంబ, విఠలాంబ, లక ్ళంబ అను మువ్వురు భార్యలని తికు 
పతివారి నంశవృషములోం 'జెప్పంబడినది, . ఇందు. వెంగళాంబ యని 
యున్నది. వెంగళాంబకు బదులుగా పొరపాటున లింగమాంబయని 
పడిన దేమోా।!' ఇంకను గొన్ని భేదములున్న వి, కాని వానితో మనకం 
తగాం బస క్రి లేదు, ఈగ)ంథ కృతిపతిమైన జగ దేవఠాయని_ తమ్ము. 
డైన రెండవ యంకుళ రాయలకుం గొండవీడునందలి సుష్రసిద్ధ _కొవికేఖ 

ఫే సంపుటము 6 నంఖ్య,.160. న 


ir 


(¢ 


88] పాన్నతోట యాబశళ్శకవి' 129 


- ఈుండైన 'యేకామ్రనాథకవి సంస్క తేమున జాంబవతీ క ళ్యాణమును 
. గృతియొనంగెనంట, - 


-ఈకృతిషతిమైన "జగ చేవరాయలు ఆంధ్రకవి యగుట "నాతని 
చారిత మును వేటుగ వ 
ఈకవికాలమును గనుంగొనుటకు. గ౦ంధమున నొక యాథారము 


డొరకినది. ఈగవి- కండాళ భావనా చార్యుని - తనయుండగు. (శ్రీరంగ 
గురుని శిష్యుండై నా ట్రీక్రింది పద్యములోం అ 


“గ (శీనివాస పడాంభోజసేవనాని ' | 
రూఢ మాననఘనజాతరూపకుధర 
భర్య. గందాళ భావనాచార్య తనయు 
గురుశిఖామణి (శ్రీరంగగురునిం దలయ, : 


సుదకణా పరిణయమున్తు రచించిన తెనాలిఅన్నయ.యు, విను 
పురాణమును. జేసిన కలిదిండి భావనారాయణయుం గూడ నీ( శ్రీరంగ 
గురుని శిమ్యు లే. కావున నీనాాబళకవి 'వారితో నమశాలికు. డను 
టకు సందియములేదు. కావున నీతండు క్రీ). శ. 1540 కలకు 
వాండని నిశ్చయింతేము, . 


(గ్రంథమునుబట్టి కవి నివాసమేది యో నిర్ణయిరపు వీలుకలుగ'లేదు, 
కృతిపతి "మైసూరు వా_స్తవ్యుండు. సహాధ్యాయి. గుంటూరు మండల 
నివాసి, గురువు తిరుపతియందున్న వా(డు. పొన్నతోట కడపమండ 
లమున జములవుడుగు 'తాలూ కాలోనున్నది, ఆగా/మమును బట్టి 
యీకవి గృవానామ మేర్చడియుం"పను, ఈత(డాయూారి వాడేమో | 
పొన్నతోటలో నీగ్భావానామముగలవారెవ్వగును. నిప్పుడు లేరని తెలి 
యవచ్చినది. 


ఈతని కవిత్వశైలి చూపుటకు వామన వురాణమందలి పద్య 
ములు నాకు లఖింపనందునం ఖ్వైనివాసిన మూండు :నాలుగు పద్యముల 
తోడనే తృ వ్మిపడవచ్చినది, 


న. న శ 
180 అంధక వోతరంగిణి 


“వై నీనపద్యమునం 'దుపోవ్యాతులై న' 'మృత్యుజాఖాను, చితా 


ఖాన్‌, నూనిఖాను "లెవ్వరో చెలిసినది కాదు, చిత్తాఖాననలో చితా 
"పఖానుణకాడుకదా! 'ఈవిమయమింకను బరిశోధనీయము. 


157 పొన్నాడ పె ద్దిరా జు 
౬ ఈకప ప్రద్యుమ్న చరిత్రమును ప్రబంధమును రచియించినట్లు 
'రామాపెగ్గడ జగ్గనకవి' 'వ్రబంధర త్నాక రమున. గొన్ని పద్యము” లుదా 
హరించియుండుటనుబట్టి తెలియుచున్నది. అప్పకవి యీతని పద్యు 
మ్న చరిత )మునుండి లవ మును | డైకొనియున్నా (డ్వు ఈగ )ంథమి 
ప్పుడు లభించుట లేదు, ద్‌ 
ప్రబంధర త్నాచళియం దీతని. పద్యము : లిరువదివటికు 'నుడావ్ఫూ 
. తములయియున్నవి, అందు. గొన్నిటి సీకి)ంధనిచ్చు చున్నా+డను, 
"శా నావా ాయామపురారు లమభిత “పారావారు లశీణప్రు 
a) లగ్భవాణ చంచాదిత్యు లస్థావర 
గహృవ్టకామర “భూరువాంబు- లచశళూర్భా వాననబ్రవ్మా లా 
దివ్య ద్వారవతీపురిం గలుగుధా (త్రీపాలు 'కెల్లప్పూడున్‌ 
మ 


బిహువ'స్తుక ) యవిక యక యలు సంషస్లా వి-నై కాకయున్‌ 

నవిహిఃతాచారము ఖై "నాచరదముల వర్మిర్వవంగ నిరతంత॥ఃనా' 

- -మెహిలోరాదని చప్ప నోప్పుదురు ఛేమంతుల్‌. 'కు బే రాథికుల్‌ 

౧ --చహివెరదాహరణంబులప్పూరము”కోమ 'క్లైబ్లలతీ, ఫితన్‌. 

౪ ఉ్రరణగోపుళశిఖరంబులం ge . 
ర ముద పద్భరాగక లశము' లహముడున్‌ 

జరమాచరమాదు)ల పై 

సరి బున్నమం దోంయసూర్య చందు లభంలగిన్‌. 3 

ల "సీం నలతుకచయూడ్కి. వెళ్ళి అంగాసినల మారు" 

వీచణాంభోనిధి వెల్ల్‌పో్తోయం ' 


(స్ట్‌ 


వ 

గీ 

స్తీ 
శ్ర 

గీ, 
స్త 


ట్రూ ( 


పొన్నాడ పె ది రాజు 


బతిచూడ్కి. తొమరల్‌ పఠకునంబు నొందల దొ. 
య్యాలిచూవు "టలులు చిట్టూడుచుండ 
సుదతిచూ పమృతంపుసోనయొ "కురిసిన 
నరుదృష్టి యనిమిషత్యమున బొంద 
నధిపుద్భవీ 'వవావాంబు సెల్లడరిన 
నింతిదృజ్మీనంబు లీంతలాడ 
నరుసం గాతుక కల్లోలవలన మొలయ 
'రాగమకరందమ త్తత పృ్రజ్యరిల్ల 
సంచితధ్యావమను (ప్రకాశము తలిర్చ 
శజిజుతసిగ్గను నలలోనం జిక్కు_ వడక, 


. గజయాన మెలగినగతి మైనం బై పడ 


గద్దించి తర్కించి కలయక నొందు 
మానిని యల్గినమాడ్కి.. దోంచినం చేర్చ 

నుంకించి భావించి యుమ్ములించుం 
జపలావీ శమోసావిం జవిగొన్నయ క్షైయినం 


'జెమరించి డర్పించి చిన్నవోవు 


-మదవతి కాణగిలి గదిసినయ క్షుయిన. 


బులకించి శేతి నంచలత న్లొందుం 
దన్ను నొజసినం నోర్కుులు కగులుగొలువు 
నోలిం దనలోన .నన్న ర పాలసుతుయ 
మాన నూటాడ్‌ గంఫీరమహిమ సడల "” 
లజ్ఞ గడివోవ డై_ర్యంబు లావు .డిగ౫ 


( శాతియ్‌ యిం గల్లులేం వెన్నెల: నిగ్గు 
౧ ౧ 


లగు నెకుద నీకు నూరకుండు 
“౧ AM 


మునువుగా: నీకిత్తు ముదురు వెన్నాలసోయ 


నంతస్తంబున నుండు, జాలిమాని 


182 "ఆంధికవితరంగిణి 


వేగిరింపకు. నీకు వెలది వెన్నెలకొవ్వు 
గుడివీింతుం జిన్నారికడువునిండ 
నిట్టిముచ చ్చటవాయ నిందింతుం బండువె ' 
న్నెల వెల్లి ౯ బలుమాటు: నిన్ను శ 
గీ కూయకుండు మూరు సంతి. గూరినపుడు 
శీతలం బగువెన్నెల చిగురు బాన్ను( 
నందు నిదఫుచ్చెద ననుచు నాద, 
రించె బిడ్డల నొక చకోకీపురంధి) - 
గీ, రాయుచున్న ఘనపయోధర ములు గలిగి 
నడుము లొక కొంత బయలయి 'బెడంగు -మిగిలి 
చూవనొప్పారు రేఖల సొంపు మెజసి , 
కోటకొమ లమరు వీటికొమ్మలట్లు 
గి రత్న గర్భిగర్భరత్న ంబులవ్వీట = 
నర్థి6 బుట్టుచు. గొనియాఢ మరగి _ 
వీధివీధి నెపుశు విలసిల్లు నానాప _ 
ణముల నివిధరత్న సమితి వెలుగ ' me 
జగ్గనకవి By. శ 1560 పా్రాంతమువాండగుట చే సీసెద్దిరా జం 
తకుంబూర్వుం తగుటనికిదాము Wr విశాఖపట్టణ 
మండలము లోనిది, 


|| వం. 5 (— 


158 _ కొటికెలపూ(డి 'సోమనాధోవి 


అంతయూ 


ఈకవిచరిత)మును (శ్రీకొణిదెన బాలకృన్ణయ్యగారు. (శ్రీముఖ 


నంవత్స రాదిసంచికలో నిట్లు 'వ్రానీయున్నారు, 

“విన్న ఫ్రశకవిసమాజమునకు జేరినవారిలో సోమనాథుండొక్క_ం 
డై. యున్నా(డు, ఈతనిచ్రరిత)ము కీ. శే ఏశేశలింగముపంచులుగారి 
కవిచరిత)మున శక్కయుండ లేదు, కీ", గుంటుపల్లి సోమయ్య గారు 


(4 


84 ) వొటికలపూండి సోమనాథకపి 1838 


తమచేం బ్ర)కటింపయిడిన “ప9బంధక ల్పవల్ల 68” యనుమాసతి)కయం 
దీతనికృతి నొక దానిని ప్రక టించుదనుక నీతనిన్భత్వాంత మాంధ్రలోక 
'మెొజుంగదు. సమగ) మగునా.ధ్ర)కవుల చరిత్రమును రచింపందలంచు 
వారి కిది యుపకరించుననుతలంవున సోమనాథకవివిషయము సిటవివ 
రించుచున్నాను, 


సోమనాథుడు. నియోగిబా9హ్మృణుంప్య ఆప స్తంబసూత్రుయు; 
ఆ(లేయసనోత్రుడ్యు సోమయామాత్యపౌతు9య్యు కోటీశ్వర భట్టారక 
పుత్రుడు. ఇతనికి “శారదాభరణాంకి” యను బిరుద మున్నట్లు వత 
త్క_వివిరచిత మగు విష్ణుమితో ) పాఖ్యానపు గద్యమునందలి “నిఖిల 
విద్యాని రాంతక , తార దాభరణాంక, సక లవిద్వజ్జ్ఞనవి భేయ” యనువాక ని 
మువల్ల "దెస మగుచున్నది, నిజముగ నిత డిట్టినద్వత్క_విసార్వభొాముం 
డని యాతనిగ)ంభము లే "మొగంబుల. జాటసమర్థంబై యెప్పుచున్న 
యది. ఈతసియింటిపేరు నివాసగా)మము ననుసరించి * కొటిశెల 
పూండి” యని పెట్టుకొనబడియుండును. ల్తది యాంధ్ర బేశజుల సంప) 
దాయమునకు వ్యతి రేకము గాదు, _ కొటికెలపూ(డి యను[గ్రామమొ 
కటి గుంటూరుమండలమునందలి ఒంగోలు తాలూకాలోను, మరియొ 
కటి కృష్ణామండలమునందలి నందిగామ తాలూకాల్లోను నున్నవి, ఈ 
'రెంట నెయ్యది సోమనాథుని నివాసగా)మముగ నుండెనో తెలిసికొన 
నాధారము గానరాదు. ఇమ్మహాకవి విముమితో ) పాఖ్యాన మను 
పౌగఢ కావ్యము నొక దానిని రచించియున్నా యడ, 


ఈయు రేను కావ్య మునకు6" గా మెపట్ల్‌ (గుంటుపల్లి) క్‌ మంతం 
కృతినాయకుండ్రై యంకితముం గొనియున్నా (డు, తనకీగ 9ంథము నంకి 
త మొనర్చః దిప్పన పా్రొర్థిం చినవిపయము సీకి)ందిపద్యములవలనం గవి 
థి 
తనగ ంథమునం దెలుపుడు సేసియున్నాండ్యు 


మ, సరసాగ్రోనర! కోటనార్యునితనూజా! సోమ! విద్వత్పురం 
దర! నీణాటున చోవిజృంభణము లుధ్ధాటించు, స్టేందు. శే 


~ 


184 అంధ్ర)కవితరంగిణి 


ఖరకోటీరకుటీర కోటరలుతద్దంగోర్భిధా రాశివం 

కర ఘుంఘుంఘుమచ క్ర చం |క్రమచమ త్కార(ప్రగల్భార్భటిన్‌ , 
చ. కొటిశెలపూండి సోమవిభుకోటయసోమ! నరస్యతీశిరః ' 
'కటకకిరీటరత్న ఘటికామహనీయధగద్ధగ ప్రభా 

పటలతిరస్కి )యాధిగత పాటవము ల్భృవదీయవాశ్యము 

_ల్కుటిలవిరోధి యాధక విలోకక కోరవవీకుకారముల్‌, 
క... కావున నీవి _లెజలనం 

గావింప నుష్మక్రమిం-చు కావ్యము నాకున్‌ 

గావింపు మంకితముగాం 

"బ్రావీణ్యము మెజసి కవిసుపర్వవ రేణ్యా! 

సోమనాథునికవితా(ప్రాగల్భ మున కీపద్య ములునునిదర్శనములు 
క'పొకాలము + 
సోమనాథుని కాలమును డెలిసికొనవలె నన్న చో విమ్ణమితో) 

పాఖ + గిన కృతిభ_ర్తయగు గుంటుపల్లి తిప్పనామాత్యుని చరిత మును 
బరిలీలించినణగాని తెలియబడదు. కావున దిప్పమంతి)ని గుణించి 
యించుక విమర్శింతము, -ఈతిప్పమం(తి యింటిపేరు తొలుతం “గాశే 
పల్లి ”యసనియుండి కాలక్రమమున నది ో గుంటుపల్లి *” గా మారినది" 
వీరునందవరవంళే జులు, గుంటూఠుముండలమునం దీగుంబుపల్లి వారు. సు[ప 
సల విద్యావితరణాది సుగుణవిరాజమాను.ల “కీ గ్ర SO 
వరిలో వినుకొండ దండనాథపదవి నలంకరించి యానీమను బరిపా 
లించిన ము_త్తమం(క్రియు, నాంధ) దేశమున నాజాలగోపాలమునకు విప్ర 
వినోదుల చేజ్ఞ వీ వ్వీకిదేబడుచున్న గుంటుపల్లి భాస్కరుంయను, విద్యల 
భాస్క్టధుండునుపే పేరెన్నిక గన్న వారు, తిప్పనతండి) 'తాతలందటును 
నాకాలమున గుంటుపల్లి నగ్రహారముగాం బరిపాలన సేయుచుండిరి, 
ఈగుంటుపల్లి వినుకొండకుం జకార్యదిగ్నాగమున్ద. నున్నది, క)మముగా 
వీఠికి ము_త్తమం(త్రి కాలమున వినుకొండ పరగణాకు దండనాథ పదవి 
లభించినటి. (క్రీ, శ, పదునాజవ శతాబ్బమున మల్కి_భరామ పాదుషా 


= 


(1 


కొటికేలపూయడి సోమునాథకవి 185 


గోలకొండ బాలించుచుండెను,  ఈమల్కి ఛభరామునిం బొన్ని గంటి తెల 
గనార్యు. డీక్రంందిపద్యమున వర్ణించియున్నాండు, 
నీ తెలిపి సింగంపు గద్దియల రా తెజగంటి 
దొర లెల్ల మోడ్పు. 'జేతులనె కొల 
బూని యేంబదియాలు మౌనిసినెలవుల 
పుడమి అేండ్రూడిగంబులకుం జొరలో 
రీవి మున్నీ టిలో దీవులన్ని యు నేలు 
మన్నీలు మెట్టు! చామరల కరం 
దన తేజుసుడిగట్టు వెనుక చీశటి నెల్ల 
ఎరిరం పత ముల నిందుగాగ 
గీ, వెలయు మలికిభరామునిం గొలిచి...... 
యయాతి చరి(త్రము, 
ఈయిబ్రహీము ఫాదుశాహి [క్రీ శ. 1550-1581 వణకు 
రాజ్యముచేసి యున్నాండు.. (అం.కచ,న్వి.భా. వుట 256) ఈతనికి 
సామంతురా వినుకొండపర గణాను పాలించుచున్న రామలింగ భాస్మ్క_ 
రుండను నాతడు వై6 కబేర్కొనంబడిన ముత్తమంతిిని దత్తూడుగ న్వీక 
రించను, క్రీ, శ, 15781589 (౫ శ, 1500-1511) వణకు 
బరిపాలన కార్యమునందు ముత్తీన తనడత్తుతండి)కి సాయపడుచుం 
డెను, (మా, గుంటుపల్లి ము త్తమంతి) చరితము.) దీనినిబట్టి యాకా 
లమునకు ము త్తమంధత్రి దాదాపు ఇరువదేండ్ల (పాయముగలవాండసి 
యూహింప నవకాశముగలదు. ఈము_త్తన వై ననేకులగు కవులు రచిం 
చిన చాటువులు గలవు, వాటిలో నొకటిరెండు మా్రమి క్రింద నుదా 
హరించుచున్నాను. 
మ, శతమన్యూం డమరావ తేల సురల్పతాలపాలెరి, సం 
గతి బాతాళము శేమండేల౫ ఫణుల్లాలే వటిం చేది, యీ 
థీతి నీవేల వీరముత్త! మనుజుల్ఫీ) గ్రంథము న్చువ్వులం 
చితరాజాన్న ములు న్షకూల చయము లైకొందు శెల్లప్పుడున్‌ , 


a 


186 ఆంధకవితరంగిణి 


శ్రా, నావిద్వత్క_వితా విశ్ళంఖల వచోనై పుణ్య ఛా రాళధథా 
నావ 1 విజృంభణంబునకు నోరా! వీరము త్తీప్రధా 
నావిర్భూత వితీర్ణి. గల్లవలే, "లేదా యన్యుల న్వేడనా? 
“| వాచార్భటి! ఛి! కవిత్వమ! చిఛీభీయర్థ కాంయోరతు 


ఉ, అంగ కళింగ వంగ మగభాదులు నెన్వనివ్రాత కమ్మీ 
వింగనుపట్టి గుంటుపల్లీ వీరయము చేని (వ్రాలు జూచికా 
'వాంగిలి 'ముచ్చుమం(త్రు లిళనేటికి సిగ్గు మొగాన6 జేర్సరో 
బంగరువంటి యాకులను బల్బురుగోరుదు రాత్టనామముల్‌ , 


ఈవదాన్య శిరోమణి,  మహావీదడయు, దాశార్హ చరిత )మను 
కృతికి నాయకుండు, దాతయునై కవులపాగ_డ్రల నజరామర౦బగు 
యశళ్ళ్శరీర ము చే నాంధ్రలోకమున( (ప్రకాశించుచున్నాండు. 


విముమిత్రోపాఖ్యానకృతిపతి తిప్పన కీము త్తన అన్నకుమారుండు, 
తిప్పమంత్రి యన్నయగు సెదవీరంరాజునకు గల. నల్గురు పుత్రులలో 
ము_త్తన మూండవవాండు. (క్రీ శ, 1578 వ సంవత్సరము నాంటికి 
ము_త్తేన కిరువచేండ్ర(ప్రాయము కలిగియుండునని మై నసూ చించిన దానిని 
బట్టి జనక స్థానముననీతనికిగల యుతువ్వర న్న లతో (అలరు, సీతనికండి 
వీనతం(డ్రి (తిప్పమంత్రి యొక్క_ యు వయఃపరిమితిని ఒక్కొ-క్కరిమధ్య 
మూడేండ్ల వ్యత్యాసముతో లెక్కించి తండ్రికి. కుమారునకు నడుమ 
నిరువచేండ్ల కాలముండునని నిశ్చయించిన చో జెదవీరం' రాజు తమ్ము 
డగు తిప్పామాత్యుండు క్రీ). శ, 1585 వ సంవత్సరపు (ప్రాంతమున 
నున్నాండని స్పష్టమగుచున్నది. కావున విమ్ణమి[త్రోపాఖ్యాన కృతిక_ర్త 
యగు సోమనాథుంయను క్రీ, శ, 1585 వ సంవత్సరపు ప్రాంతమున 
నున్నాండని నిశ్చయింపనగును, ఒక'వేళం జై టెప్పంబడిన కాలని ర 
యము నరిమెనది కాదనితలంచినను విమ్హుమిత్రోపాఖ్యానము 1580 
సంవత్సర మునక6 బిమ్ముట ననయణా మనుచరి(తమున కించుక తరువాతను 
వసుచీరి[త్రమునకుంబూర్వమునను ర చింపంబ జెననునది నిర్వివాదాంశముః 


(ట్వ 


(= 


Ca 


3 యున్నా, చూడుడు! 


85 ] 'కొటికలవూ(డి సోమనాథకవి 187 


*... సోమనాధుడు గీర్వాణకవుల నుతించి, పిదపం ''గవి(త్రయమును 
నాచనసోమునిం తనతం[డ్రియగు కోట నచివునిమా[త్రము _స్గ్వవమొనర్చి 


గ్‌ సాహితీభుర్యు' నన్న పాచార్యవర్యు pen 
నుభయకవిమి(తు 'సుమనపయోజమి(త్రు " | 
శబ్దగుంభాధికోల్లాను శంభుదాసు త ల 
సుకవి కువలయ గుణసోము సోముందలతు, 


ర ప్రాతిభట విద్వత్క_ని. సం 
వాతికరటి ఫఘటామృేంద్రు నన్ఫృద్దురు నూ 
ర్లిత నిర్ణిత ఫణిపతి గీ 
ప్పతి కొటికలపూండి కోటనచివునిం దలంతున్న్‌, 


సోమనాథుని తండి) కోటసఛివుడును గొప్పపండితుండనియుం 
గుకవికుంజర ఘటాపంచానన్తుం డనియు దీనినిబట్టి పశదమగుచున్నది. 
౫9 థరచనము 
ప 
విమ్లుమిలో ) పాఖ్యాన మైధాశ్వాసములు గల _ప్రాఢ కావ్యముః 
ఇందలియితివృ త్త మొకవురాణగాథకు సంబంధించినది.  ఇందుణథా 
భాగమున శెక్కువ పా్రొధాన్యము నిచ్చి సముచిత వర్ణనా సమంచిత 
ముగ సోమనాథుడు రచించియున్నా (డు, రచనాపద్దతి చవాలదనుక 
మనుచరిత్రమునకు. బూర్వమునలల' శ్రీనాథ వీనవీరనాదులఫక్కి. నను 
సఠించియున్నది. ఇతని కవనధాటి నిజమున “నిందు కేఖర కోటీరకుటీర 


, కోటరలుఠద్లగోర్టు ధారాష్రగల్భార్భటికిల దీసిపోని రీతిని "మిగులం 


బాధమైయున్నది. నైలికఠినమని వేజుగం జెప్పబనియుండదు. కాన్య 
మంతయు నాఠభటీవృ _త్త్స ప్రాముఖ్యము వహీంచియున్న ది, గ)ంభమం . 
తయు. జాలదనుక సంస్కృృతేపద బంధుర మై . పెద్దనార్యుని మృదంగ 
నిస్వన సాదృశ్యమును దలపింపంజేయు-చున్న ది, శందు నుషమాది (పళ 
స్తాలంకారములు జితి)ంపంబడియున్న వి, సోమనాథుని రచనాకౌశలము 


188 ఆం ధ్ర కవి.త.ర ం-గిణి 


లెణింగింసఘల గొన్ని పద్యముల నాతని. వివ్షుమితో పా కన టై 
యటనుధాహరించి చీనిని. నముగించుచున్నా ను, 


శా, ధరణీశాగ ణి తారకాతరళ ముక్రారత్న చితా్రాతప 
త )రుచివ్రాతము దిగ్దరీవలధసగార్యంపళ్య గాథాంధ :సు 
స్టురమై సర్వశ శాంకమండల్ల. సవ్యాభ్ర .(శ్రీసముల్లాస త 
స్ట్హ్‌్రమె పర్వలణగ నొప్పె సర్వజనదృ గ్వా్యాపౌరపర్వంబుగన్‌. ౧ఆ 
. సమరట్ట ఘోట్టాణ సంఘట్టిత కోండ 
ఖురవుటిపవ సంత్లుభిత మగు చు. 
పృథివీధర స్పర్థ వృథురథ వధితప) 
దారాభిఘాత మేదస్వి యగుచు 
పటుతరోధృ్భట్ల వీధభట చకర్రివాళ . 
నిష్థుర పదాస్ఫోటనస్సురిత నుగుచు. 
గాఢకంధర నద్భకు స్మ_౦ధ గంధ సిం ' 
భురకర్ల 'తాళవర్తులిత మగుచుం 


రా 


గీ, ' దరుణదాశరకంత కందళకడార 
'మేదురాశార రణరంగ 'మేదినీప 
"రాగ నికురుంబ కంబంబరముక శెగసి 
తరు గబళించె స స... జోలె, ఆ ౨౨ 


ఉ, . చందన. లవాతకులిశవీ తివే నతిఛి త్త వైత్ర)సం 
కందనుః డల్క_మై నగ నగచ్చు అగును లు _త్తరింప నం 
ధందసముద్భ్మ విల్లు .ర్లుద్గిరావలిః. ge వనంబులందు నా. 
నందము నంఘటించె. నయనంబులకు న్షరుణప9వాళముల్‌ , ఆ ౩ 


మబచటులాస్ఫోట తకాట్టహాన లహారీ[ుంపాన్నిరాఘాట ప 
రష్టట నాడంబఠ,. 'భిన్నది..క్కటకటావాకోగడ్ల వాజం౦బుగా- 
నటన క్రీడ. యొనర్పు కాలగకకత రస్టూల కాక్రోలరు-. _ 


| ఫ్థుటికాబాలము.. బడ్వినట్లు నిగిడెన్‌.. ఫూోలోంధశారచ్చటల్‌ ఆర 


1 
2 


( 


(4 


కొటికెలపూయడి సోమనాథకవి 189 


చ, తనమది వివ్షుగుస్రు డు పదంపడి యచ్చెఠువంద నందివా 
' వాన సరనీరఠుహోసన, బలానురశాసన పోవణేననం 
దన, దనుజూబినాయక, నదాగతి 'వె శ్రవణాది దేవతా | 
జనసహితంబుగా నసురశ (తుం డదృళ్యత నొందెనంతటస్‌, ఆ? 
మచ్చునకుంగా సోమనాథుం డాంథశబ్ద బాహ్యుళ్యముగ రచిం 
చిన నీసవద్యము నోకడాన నీదిగువ నుదావారించుచున్నా ను, 


. సీ జిగిమోజు నడుగు లేంజిగురు నిబ్బగ్గంవుడా 


'లరసంజ కెంజాయ. కదురోసూప 
కొ0క్కారు మెటుంగు నిగ్గులకు సిగ్గులుగుల్కు 

మెయితేళ్ము_. లపరంజి మిసిమి. జిల్క . 
నవయవంబుల తావు లచ్చంపు పచ్చక 

ప్లూరపు వాసనలకు బీరుదుగట్ట 
సొలపుటల్లార్చు మాపుల దువాళములు చమూ 

ఫులవింటిజోదు తూవులనదల్ప 


గీ, వివధభూపణ భూషణ భవదగణ్య . 
వుణ్యలావణ్యరూప వె పుణ్యలగుచు 
కౌశిక ద్వార వేదికాంగణము లందు 
నిర్ణరాంగన లే తెంచి నిలచిరప్రుడూః మ! 


ఈతని “వేళొళకృతి ప్ర బంధవల్ల రియం బే (పకటిక మైనదని విని 
యున్నాండను... "కానీ. నాకది లభింప లేదు, లభిరచినప్పు' .డనముబంధ.- 
ముగా నందల్సివిషయములం (బకటించెదను; . 

గుంటుపల్లి, ముత్త్సమంతి్రి ' శాననములు శా, శ, 15281580 " 
(కీ. శ, 16062౬1608) సంవత్సరములలో " గుంటూరుమండలమునో " 
గన్పట్టుచున్నవి, ఇందు మొదటిశాసనములో ము _ర్హమంతి) మల్లీ 
ఖార్జున పండి తారాధ్యుని వంశములోనివాండై న రామలింగగురుని 
శిమ్యుం డని యున్నది. --రెండవ“-శాసనములో గుంటుపల్ల్‌ భాన్క_ 


ఇ 


188 కం. ధ్ర కవిత రం౦.గి.ణి 


Fh 


రయ్య చర .క్రోసూరునంద్లు. బజారును. సరా భనుట్లుకు 'బవార్తా , నాగ 
న్నకు కాలునకిచ్చి నట్లున్న ద్ధి, _ఈభాస్మరయ్య ము _త్లమంతి); కుమారు 
డనుటకు సంశ్రయింపం. బని లేదు. . . ఈతాసనమున్నందు _. ఠాజూధిరాజ 
మహారాజశ్రీ గుంటుపల్లి ము శ్రనంతి) అనియున్న ది, 


_ ఈగుంటుపల్లి ల్లి వారినిగూర్చి _ చింతగుంట , కోదండరాముకవి చారి 
తమున మెతీకొః విషయములు, వాయయదల్లచ్చి యిటనదనికిని. 
ముత్తమంతికిం 3 శ్ర, 1608 నాటికి 60 వత్సరముల వయసుం 
డునని తలంపవచ్చును, అయిన నాతని జననము 1560 పా)ంతమ 
గును, ఆతనికి జనకవీతమైన తిప్పరాజు “1510 ప్రాంతమున జన్టించీ 
తనముప్పదియవయేటననంగా 1540 (ప్రాంతమున విష్ణుమిత్రో పాఖ్యా 
నమును గృతినొందియురడు ననుటకు 'నంశయము లేదు, ఈ[(గ్రంథము 
నాకు లభింపలేదు. తిస్పరాజు కుమారుల నందు వర్ణించెనో "లేదో 
ము_త్తమంతి) ద _చృప్వీకార మందు దాహృతమళ్యునో లేదో చెప్పం 
జూలను, వ... wre స ' 

అగ్రంథమును 'జదివీ'ఈపం'దేమేని విశేషాంశములు గ నుషట్టిన 
మున్ముందు అనుబంధమున. బక టించెదను, 


- ఆరి ౦ రూ 


159 తులసి బనువయ్య- . 


,... ఇతండు సావిత్రి కథను'బ్రబరధధముగా రచియించెనంట! రామా 


"ప్రగ్గడజగ్ధనకవి యాగ )ంథమందలి 0ికవదిమైదు “వద్యముతిను 'తన ' 


(ప్రబంధర'త్నా కరమున, సమకూన్చెనంటః (శ్రీవ ప్రభాకర శా స్త్రులుగారా 
పద్యములను ప్రబంధ ర త్మావళిల్తల్లం కేరి నారు, అందలి పడిపద్య ముల 


సీ క్రిందం భొందుపణచుచున్నాండను _ | ఇంతకం్లు .. శనినిగూర్చి. ఖే 


ME: tw ఆ 
మును, దెలియలేదు. Bp |! య. 
| “స్కీ, సంతతి లేన నంసారంబు నిస్సార.- హు మ టు న 


ఇ 
- ore 
+ 


శ మొగ్గి నర్భకల్ను లేనియొప్పుత్త ప్ప; Gea 3 a 


(ట్లు 


(1 


(శ 


86] తులసి బనువయ్య 141 


కొడుకుతోయగూడని కూడు కీడుతనూజు 

లెపుడు క్రీడింపని యిల్లుపొల్లు, 
ఫుత్రరత్న ము లేని భోగంబు రోగంబు, 

తనయుంగాననిదాని తగవు నగవు 
పిన్న బిడ్డలు లేని సెక్కు_వ తక్కువ, 

సూనుమై సోశనిమేను మాను ః 

గీ, కానయెబ్బంగినై న సంతానలన్టి 

కాననగు (త్రోవంబరికించి కానవలయు 
గాని యూరకయునస్మి_ యు_క్షంబుకాదు, 
జగతిసంతతి లేకున్న జనుహోని 


ఉ. పోకులబోయి యన్యసతిం పొందినవాడు శదాకళంకి, దో 


మోకరుం డుగ్రమూూర్హి సముద[గ్ర విషాగ్ని సహోదరుండు ప 
దై ఆ వరోధి సంతత జినాత్ముంయ మాసరిగాం డటంచు ను 
"త్సేకముతోడ రాజు సిరసింతురు రాజకుమారు 'లప్పురిన్‌, 


చ, పనివడి పాకగశానను నెవంబునం బంకజ సంభన్రండు ని 
తనువుం దొజంగంబేనె సతిదారుణశాంభవరోవ వహ్ని చే 
మనమున నాంటియా[గహము మానకనీవును సంఘటించితా 
ఫఘనునిళిర బు. దు)ంచుతేమకం వితరుల్‌ 'దెలియంగ నేర్తురేః 


గ్‌ గగనలశీ బ్రనధ్యూటికిం గలశవార్థి 
యెలమితోడ నుపాయనం బిచ్చినట్టి 
కొ తకటాణి ముంగఅము తె మన 
—3 6) ఆని 
జూడన్‌"ప్పారి వేగురుంజాక్క వొడి చె, 


ఉ. మాయపు(దుంటవి ల్లు వెడమాయల మానినులార ప్రాణముల్‌ 
వోయెడు నాండునాంటి కికంబోవిడుం డీయలుకల్‌ నిజేనులన్‌ 
చాయకుయడీ ' యటంచు. బరిభావలం జాకెడుభంగిం గొక్కొరో - 
కోయని కూంత వేసె దొలికోడి పురాంతర గేవాదేవాళిన్‌ , 


- 


142: ఆ'ం'ధ్ర కవిత ర 6 గ ణీ 


ఉ, అన్నగరంబు వర్శ్య్యములయందు ఘటించిన. 'పద్మశాగర 
త్నోన్నత కాంతినుండభము లోక్క_ మొగిన్‌ జదలేటం బర్బినన్‌- 
కిన్నర కాంత లాళ్ళుం దలకింతురు జంబునదీప్రవావా: మి 
గ్రైన్నండు వచ్చె: నింగిశని యొ. త్తినసంశయ' సరభ్ర)మమ్ములన్‌ , 
క, నారితురగము నరుణాంముని | 

వహావీలుం గవగూడెనేని యగు సరీ“ లేదా 
నరిగావని యితర వాయో 
త్క_రముల నగు నప్పురమునం గలహరులెబ్ల న్‌, 

చ. ఉరగవధూజనంబులు' పయోధఠ._ నరభృత కుంకుమూంకముల్‌ 
గరలో నిరంతరంబు నవగావాన మర్ణ నొనర్చు చుండగా 
నరుణరుచిం:. గనుంగొనలో' నందమగుం బరిఖాంబుతో య, మః 
ప్పురి- దన ఘోర వీరరసముం.. [బ్రకటించుయ నున్న వై“వడిన్‌:, 

చ, కరుణదలిర్చ నిన్‌ గుటిలుగా మక్షిం జూడక ' జూట కోటిలో ' 
నిరుషమలీలం చేర్చికొని "నెమ్మది" నున్నఫురారి. చాండురు' 
గృరితశరీర్యు జేసితివి- కంతున్నివై రము. బట్టియక్కఒటా! 
సరసిజ వై ర్టీ.యావినవు జూతికి( 'చాంధవధంబు...పెద్దయే -[. ్ర 


(టు 


ఈకవికాలము (క్రీ శ; 1560 (ప్రాంతమునకు? . బూర్వమనుట 
కంటు'నియక. నేమియు. దెలియదూ.. 





160 కలిదిండి భావనారాయణకవి . 


ఇతడు నియోగి (బ్రావ్మాణంయుు ఆప _న్తంబసూత్ర్రండు; సాలం 
కాయనగోతుండు; ఇతనితండిఫో వెంకోటాది); తల్లి సూరమూంబ;- తాత జై 
మంతి రాజు... ముక్తాత..రాచయమంశత్రి.. | 

ఈతండు. వినవు రాణమందలి.:నాలుగంకేటను: నాలుగా శ్వానము 
లుగా సాంధ్ర్రీకరించిి: జగన్నాథస్వామి కంకితము చేసెను, .తననుగూంర్చి 
కవి యా[గ్రంథమునందిట్లు చెప్పుకొనియుస్నా (డు.. 


జౌ 


(ఫ 


(ఫీ 


కలిదిండి భావనారాయణ కవి 1438, : 


వీ, నమధికస్ఫూర్మిం గృష్టాగాతమిమధ్యః 

చేశంబునకు. భవ్యతిలకమగుచుం 
బొగడొందు కలిదిండి పురమునకధిపతి 

సుగుణుం డాప_స్గంబసూ(త్రుం డధికుం 
డనమసాలంకాయననగో త్రుం డడవిరా 

చయమంతి) వెలయు నయ్య లఘుమతిక్షిం 
దనయుండు మం(తిరాజనఘు. డాతండు గాంచె 

విమలవారిత్రుని వేంకటాద్రి, 


నమ్ముహాయ్యునకును సూరమాంబికకును 
నందనుండం బూరపో త్తమ నాథపాద 
వందనానంద మహితజీవాతుజీవ 
నాథ్యుండను భావనారాయణాభిదుండను, 


పద్యమునుబట్టి యీకవివంశ మువారు కలిదిండి (నామమునకు 
గరణములనియు, నందుచే నీతండు గలిడిండిభావనారాయణ యని వీలు 
వంబడుచుండెననియు, వీరిగృహానామము, అడపివారనియు( బెలియు 
చున్నది, అడపివారు నియాగి(్రాహ్న్మణులలోనున్నాళు, వారును 
సాలంకాయన గోత్ఫు లే. . 


కలిదిండియను గ్రామము కృష్ణామండలములో+ 7 కలూరు 
'తాలూకాలోనున్నది. ఇది బందరు పట్టణమునకు" సుమా రిడువది మైళ్ళ 
దూరము? గలదని విమ్ణుప్రురాణ- Tees వ్యాసియున్నా రు 
గుడివాడ కీశాన్యమూల న్న్న మైళ్ల దూరములో? గలిదిండి యున్నద 
నియు నచ్చట మహమ దీయులే గట్టంబడిన మట్టికోట గలదనియు 


- స్యూయల్‌్‌ పండితుడు వ్రాసియుండెను. (నం -1 వుట 52) 


ఈకవి వై వ్లవమకాభిమానము కలవాండని యికి9ంది నీసపద్య 
ములో, వై ప్లవాచార్యులను భక్తులను గొనియాడుటచేం ధలంపనగు 
చున్నది, 


144" ' ఆ'రధ్ర కపొత ర ంగిణి 


సీ పూర్ణభ క్కి భజింతుం బొయిగపూద త్త మే. ౫. 
యాళువారుల చరణాంబుజములు 
సేవింతుమదిలోన (శ్రీభ క్కి సార భ 
ట్టాధిప కుల్లశేఖ రార్యవరులం 
బ్రణుతింతు మునివాహభక్రాంఘీ) శేణుద్వి 
వద్దండధరుల నిశ్చలమనీవ 
వరిపస్యగూర్తు మధురకవి. శఠనోప 
భామ్యక _ర్తలకు సౌభాగ్య నేఖ 
గీ నాథయామున మునికూరనాథపుండరీక 
దృగాగమ మిశా)ది లోకవిఘ) స్ట 
తాద్యగురు సంఘములకు సాస్ట్రాంగనతులు 
చీయుదు మదీయకృతికి 'మేల్సేయుకొ అకు, 


-ఈశవికి వాధూలస, గోతం న కందాళ భావనారాయణ 
కుమారుడగు (శ్రీరంగగురుయ, గురువైన ట్ల్రింసివద్యములో వర్మి వర్షించి. 
en 


నీ తనకు. ుక్కీ-న యొక్క. జనురనోక వావిని 
ర్షళన ప్రచండ పరశళ్వధంబు 
_తేనసేవ పాతకోదక గభీరత్వ దు 
నృర సంనరణ వార్డి తరణ తరణి 
శ్రన(శ్రీనదంఘి)లీర్ణము ముక్తి సొమ్మాజ్య 
పట్టాభి పేక సంభార జలము 
తనసంశ 9 శణము సౌధాయిత మవాసీయ 
3 చై_వల్య నికేణి కాళ )యంబు. 
గీ గాల వాధూలగోత) సాగర శశాంక . 
- "భావనాచార్య తనయుడై ప్రబలు నపర 
వారిని కందాళ (శ్రీరంగగుడని. . య. 
మద్దురుని భజింతు నభీష్టార్థరూఢికొ టకు, 


శ్‌ 


Ch 


87] కలిదిండి భావనారాయణకోవి 145 


ఈకందాళ (శ్రీరంగగురుండే, నుదకీణా పరిణయ కృతికర్త 
యగు తెనాలి యన్నయకును, హరిభట్ట కృత నరసీంవాపురాణ కృతి 
పతియగు రంగన మంతి)కిని గురువై యున్నాండు. కావున నీకవ 
వారితో సమకాలికుయ ఈ (శ్రీరంగగురులప తీఠపతి చేవస్థానమునం 
దాచార్య వురుముయడై. శ్రీ వేంకకేశ్వర స్వామికి 1500 పణము 
లర్పించి క్షీ, శ, 1545 నంవత్సరము జ్యూలె నెల -5వ శేదీని శిలాశా 
సనము వేయించినాండు. కావున భావనారాయణకవి యాశాలము 


వాండనుటకు నంశయము లేదు. 


ఇతందు జగన్నా థమందలి సుభదా) చేప కరుణాకటాయ వీత్‌ణ 
లబ్ద కవితాథార కలవాండనని గద్యయందు. ప్పుకోనియున్నా (డు, 
సన్మతమున నాజంశ ములుగల విమ్ణుప్రురాణములోని నాలుగంశల 
నీతండాంధీ95కరిం చెను, వెన్నెలకంటి సూరన్న యెనిమిదా శ్వానము 
లలో నాజంశలను చెను౮లప వేసెను, భావనారాయణ కవిత్వము 
నర్వవిధముల నుత్తమమయిన బే, కాన సూరనాథ్యని కవిత్వముతో 
తులతూగదు, భావనారాయణ క విత్వమునందచ్చటచచ్చట వ్యాకరణ 
దోవములు గ న్పట్టుచున్నవి, కాని యవి యనేకుల కపిత్వమునందును 
గ న్పట్టుచయుండుట చే నజ్ఞాన కృత ములు గావనియు, మాధుర్య ర సాధిక్యము 
లను తలంవున నట్టివి కవి ప/యోగించియుండుననియుం దలంపవలసి 
యున్నది, iE 

ఈ|గంభమును మదరాసు విశ్వవిద్యాలయమువారు తమ విద్యా 
లయమందలి పండితులు రచించిన వివ్రలమగు వీఠికతో ముది)ంపించి 
యున్నారు. 


ఈకొవి పురుపో త్రమఖండమునుగాడ 'నాంధీ9కరించి యున్న 
ట్లీక్రిందిపద్యములో నుడివియున్నాండుు 3" 
౧౧ ల | 


గీ మనత (గ్రీవురుపో త్తమఖిండ మాంధ) *. 
నవ్య పదబంధముల- బ)బంధంబు. చేసి సై 


Wu 


146 : -_అఆ.౦ ధ్ర-క;వి తరంగిణి 


- యెన్నంగల దైనమైయున్న. వెన్నముద్ద 
ముద్దుకృష్ణున కంకితంబుగ నొనర్చి. 
ఈ[ద్రంథమున ,జగన్నా ఛ.శ్నేత) వమాహళళ్ళ వము వర్షి తమైనట్లు 
కనుసట్టుచున్నది. ' ఇది నామావ'శేపమయినది, ఈకవి విష్ణుపురాణము 
నంచు, జగనన్నా థశ్చేత్రొముననుండు నొక గోసాయి సీక్రిది వద్యమున 
స 
'మ, దినమున్‌ (శ్రీఫురుపోత్తమాధి పతికిం బేదీష్యమాన ప్రసూ 
నన వోద్యద్వనమాలికా ఫల విమానంబుల్‌ సమగ/ంబులై 
త్రనర్లన్‌ దోటలు న్నేశ్రరాజమునం 'జెంతన్నిల్సి 'యప్పద్భులో 
చన్లుణో శాన రానుకృన్నభటుగోపాయిం (బశరిసించేచన్‌. 
నరకృతి సేయుటకంయెం .బరమేశ్వరున శే కృతి నర్పించుట (శేష్ట్ర 
మనియు దప్పులను విడచి యొప్పులను 7 కొనుటయే సత్మవి లక్షణ 
మనియు రెండువద్యములను "ెప్పియున్నా (డు. 
చ, సరనతయున్‌" నగా జక్క_దనంబు .నలంకి 9యాపరి 
న్ఫురణముూల్లి (శ్ర్రీవిభునిం బొందివ-చోం గృలి సాధ్మణందు. రా 


సర్వసష్టతఃయ్లున్‌ మృదుత్వమును. జక్క_దనంబు. నలం[్రియాపరి' 
సుర ణముగ్గబ్హయుం బరులం బొంధిన, దుమ్మృరలియందు శెందునన్‌” 


ఉం లాలిత కావ్య సీమ నొకలశకుణ మొప్పకయున్న సత్క_వుల్‌ 


_ మ్రేల్యుగ్రహింసం గోరుదురు. మించిన. సత్క్బృపం గాకవుల్‌ గడున్‌ _. 


(ీళుధురిం తెగాక నవరింపలు: నేర్యరె యంచవై వడిన్‌. 
చాలును సీర'నేర్పజచు పాకము కాకము పొందనేర్చునే.. 


ఈతని కనిత్వృళ్శిలి తెలియుటనై. వివ్హువురాణమునుండి: నాలుగు 
పద్యముల నురాతంల మున్నా ణకు. 


చ, అనిశము నిత్యకర్శపకులై,. విజులేషద్రీయునై 'వినిష్ట నే 
_ర్తన బుతుకాలదార సతమ లక దయాల్లుగ్రకై' మనం 


గ 
ఫై 
గ 


(“ 


(ఈ 


rd 


"కలీదిండి ఛావసారాయణకవి 148 


బున పరహింసమూోని' 'జనపూాజ్య కనోందు గృవాస్థలోందునా 
రనుపమమొన ” (ట్రవ్మానిలియంబు 'పనిర్హుల థర్మవిల్త తమా, ౧ఆ 


శా, భాతర దూప్పుననుండి 'దతీ ణదిశాపత్యస్థిశోది శా. 


న్ఫీతద్యోత వితానుండై. వటుధనుఃకిప్తాకుగకుకయల్‌ 
చేతోమాదముగాం ప్రుదషిణయుగాం జీత్‌ స్థలం దిమ్ము హన్‌ 
జ్యోతిశ్వగ్ర సమేతుడై యెపుడు ఖ్‌ సతత వ త్రమో[ అఆ 
మ, జెననాథో త్త కమ! ప్వచ్చద నిను శోజాచారంబు నిత్యంబు స 
ద్దు లత్యాదృతి నాచరించుట సదాహారం బనంజైల్లు న 
ద్ఞనసంజ్ఞల్‌ మునువుల్‌ ప్రచాపతులు నాసీ ప్తద్దలుం జువ్వె త్‌ 
ద్వినుతౌచార పరాయయిుడు గను' రీవన్‌ = శముల*కసీముతున్‌, 3ఆ 
ఉ, తామసుండై యశకాలేము గదాయని యెంచేక మిరచినీదుమా 
'తామహుండల్లి యశ్చ నతిదారుణశాపము నీఫ్ర సొజరా 
భూమిక పూని "నాకొసం ' భోగ్యభవన్నవ యూావనంబు ని 
త్యామిత భోగ ముల్లని సపాస్ర సమా_ప్లిగ సిత్తుం నుమ అన్‌, 4ఆ 
ఈకవికాలము' క). శ 1520-1580 ఆన్‌ టు 
స్యాయమున నిర. ర్లయింపవచ్చురు. ఇతండు జగస్నాథస్వామి భక రేడు, 
ఇతని కవిత్వము  కదళీపోకీమున మనోవారమై యొప్పానచున్నదీ. 
ఈకవి గృహనామము కలిదోడివారని యష్పోడు మారినదో 
"తెలియదు. ముత్తాత కాలరమయసటిక్‌ “తడవిపోర”, నోజావరీమండల 
మున బట్టభ డ్రై సు. అడవి' శంకరరాప్రగార 
సీవమయి[మె' కశుగానలాగాం దమపూడ్వులు కొలీదిండి నిపాసులేయనయు 
అడవ, మాచర్ల యను” గ్రామములు సల్గూర' ' మండిల్‌హలో ; నున్న 
వనియే అడవిగ్యావమమనునో కలిడిండ్‌' వచ్చేరసీయు[ జేళ్ళుక కలి 
దిండి యను గృవానోమము'కలేహిట్‌ పశ్చోమసోదావరి ' మండలమున 
నియోగి ను చెక్కుదుస్నోరు; . 
భావసనోరోయణ కవికృతే మైన వజ్టువ్రళాణ తఈశవత్రి యు 
కటే'మదా సూ ప్రోచ్యల్‌ఖళ ఫు పుస్తక భారీడాగారవపేనకేదున్న దీ అగ్రం 


& 


.148 ఆంధ్ర కవి తరంగిణి 


థాంతమునం బ్రతివి లేఖకుం డిట్లు వా?సికొనియుం డెను, 
“ప re నిజఫాల్లుణ ౫ మఘ ౩ సోమవారం రోజునర్కి 
. .కందాళం' అప్పడు(వాసీ విన్న కోట. జగ్గన్న కు అత్యంత శే స్నెహ 
పూర్వకంగా యును >? | 
ప్రతివి లేఖకుండిచ్చిన్‌ .శాలమునుబట్టి విమ్షువురాణ రచనాకాల 
, మింతేకృంకు సునిశ్చితముగాం్య 'జెలియునేమో' చూడవలసియున్న ది' 


గ్రంథములో కందాళం శ్రీరంగాణ్యార్యుల ని నామ ; ;ముదాహృతమైయుం , 


_డుటవే క్రీ, శ, 1500 కుం బూర్వము (గ్రంథము ;రచితీముకా లేదనుట 
స్పష్టము, | స్వామికన్ను విల్లెగారి పంచాంగము ననుసరించి, 


.(౧) $81481 మొదలు 19_8_1482. వణకు పవ 


(2) 221541 5. 181548 ౩ 
(3) 258-1601 జ 148_1602 ,, ,, 
(ర) 21_8_1661 .,, 108_1662..,, ,, 
A(t) 1781721 0 8.817229 ,, ,, 
(ఇ) 25681781 .,, 1581782 .,; ,. 
(బ్ర, ..1841 , . 1842 , ,... 
(CJ, mw UM, జంతు AO yp 3 


ప్త ప్త వనంవత్సరము లావిధముగా నున్నవి, 

. ఇందులో మొదటిప్ప వకం కుం. బూర్వవు_ ప్తవనాంటికి గ)ంథమే 
రృచితముకా లేదు, ౧ కావున నంతకుం బూర్వవుప్ల వలతో మనకుం బని 
'లేదు.. మొదటివ్షవనాటికీం గూడ ఫిషుపురాణము రచితము కాలేదు, 
అప్హవలో . నాహాఢమాస , మధ్ధికమెనదె, కావున: మనకాప్లవతోను 
నాపళ్యకము లేదు, "రెండవస్ల వలో? చై_త)మాసమధికమై “ది, తక్కిన" 
య్లాజున్ల వలలోను నధిక మానములు లేనే లేను. _క్సావ్రన సీరెండవప్లువను. 
గహూర్చితప్ప తక్కిన ప్ర ప్పవలనుగూర్చి యాలోచింపనక్క_అ లేదు, జాతి 
వసిద్ధాంతముననుసరించి, మార్గశిర, ఫుష్య, మాఖ. 'ఫాల్లుకణాము లెప్పు 
డును De సములు గారావు, స ప. నిజఫాల్లుణము 


ఎచె 


88 | '*ఎ'లకు ర్తి రావు రాజు 149 


అని 'యెట్లువా)సెనో “తెలియకున్నది. వ్‌ప్ల వలోను.ఫాట్టుణమాస మధి 
కము లేకపోవుటచే నిలేఖకుండు సంవత్సర మా, మూసమో పారపా 
టుపడి యుండునని యూహీకలుగుచున్న ది. . 
అధిక మాస గణనములో సీదా తులలో Sr Chen 
గలుగుచుండుటకూడ పరిపాటిమైన ఏ, ' అపాఢమధిక మని కోందటును 
శావణమ్యక మని కొందతును' వాదించుట మన' 'మెటుగుదుము. అశ్లే 
ప్లవసంనత్సర శై (త మధికమని కొందటును, శార్వరి సంవత్సర ఫాల్లుణ 
మధికమని కొందజును (క్రీ.శ, 1549 లో “సిద్ధాంతులభిప్రాయపడి 
“రేమోయని మయొకయూవా గలుగుచున్నది. 
స్వామికన్ను వీళ్ళే గారి పంచాంగము ననునరిరిచి, స్స వ సంవత్సర 
అధికై (త్ర శుక్ల తృతీయ సోమవారమే. మొనది. అది శశ సంవత్సర 
ల కళ్ల తృలీయగా విలేఖకుండు 'ఛాపంచెనేమో! 
ఈచర్చ కొనసాగించుటవలనం బ్రయోజనము ' కాన్సింపదు. 
ప్పవసంవత్సర ఫాల్దుణ మధికమగుట యనంభవము. వీలేఖకుని, (వాత 
లోం బొర పాటుక లదని భావించి, కాం మును నిశ్థారణము యుత 
నుట వృధాయాసము, | ' ye re 
| ఈవి లేఖకుండు పృసిద్ధాచార్య ఫురువుండై. జో కరదాళం అప్పలా 
'చార్యులై యుండుననియు, 'తంజే పొండురంగ ముహాళ్లే వక తిపతి 
మొన విరూరి వేదాదిి గురువనియు అక్ఞయాచాత్యునీ తనయుండ 
నియు. నేనూహించుచున్నా (డను, ' నాయూవా సత్యమయ్య నేన 
వె కాలనిర్ల యమును చాధింపదు, | 


/ 


So Wi యాం పటి! 

“161 వలకు రొారోమరా జో' 
"కవి “శాజవాంస రథాంగ (శ్రీరామలింగ””” యను మకుట 
ముతో 'సోక' 'సీసపద్యశతకమును' రచియించినట్లు.. శామాప్రగ్గడ జగ్లన 
“తన (వబంథ య 08 Sa ప ద్యమవలిన 


FOS TOE QS 


150 ఇఆంధ్రకవితరంగిణి 


మీ గ 9గాప)వావాంబు.. కన్నెగోడంగి. చేకు 
౩ _ నమ్మ కాంశుకేఖ ముత్యాలశేస ; అ 
యురీం[ద్రహారంబు కురుసిందముల చేరు 
విసము. కప్పురముతో వీడియంబు 
-(పాంతళంకటికాలు పంక నంజాతంబు 
జింక పిల్ల యు రాచచిలుక.భోడ 
_ యిభచర్మ చేలంబు నిం|ద్ర నోపపులబట్టు 
భూతిప్రంబము నవ్యవుష్నర జము 
' ఊమగోత? కోదండంబు వియుధనువు. 
గ్రలుగునర్థ నారీశ్వ రా కారమునను 
భువనజాలంబు భక్తులగబోవుమయ్య 
రాజవాంసర థాంగ్గ 'శ్రీరామలింగ, 
ఈకవి రామాసె ప్రెగ్గడ జగ్గనకం మం బూరుగు, అనలా 
క్ర, శ, 1560 సంవత్సరనునకు బూర్వ్రుంయ: శతక ముచ్చటను లభిం 
చుట లేధు, కవి వివరము లేమియు 'దెలియనవ్లు, 
కృష్ణామండలమునందలి బందరు (మచిలీపట్టణము నకు సమిప 
ములో ఎలకుజ్జు అనున[గ్రహోరమున్నది, అందు “ఎలకు ర్తి "వార ఆరాధ్య 
నియోగి బ్లావ్మాణులుస్నా రు, ఈకవి యావంళశములోనివాండేమో॥। 
ఈతడు “రామలింగేశ్టరుని మోద శతకమును రచియించియుంట 
నారాన్యుండేమా యసియు 'రామరాజనామమునుబట్టి యారాధ్యుండు 
కాంయజేమాోాయనియు నంకయము గలిగుచున్న ది, 


————_—_—_— 


162. కై.త.రాజు.ముమ్మయ 
, ఈకవి చరిత మించు కేనియు. దెలియ లేదు. రామా (పైెగ్గడ 
జన (ప్రబంధ రత్నా కరమునందున్ను, ఆంధ్యసాహిత్య పరివత్తునందున్న 
యుదాహరణ ౫గ)ంథమునందున్ను. ముమ్మయకవి “నిప్రక్‌ థానిశ్ఞానమ్లు 
లోనివిగా' నుదాహకింపంబడినట్టివి తల నలువది (క ద టు 


గ్గ 


(hc 


(a 


జైతరాజు ము మ్మ య 151 


ప9బంధర త్నావళిలోం (బకటితము లై నవి. విష్టమాయానాటకములోని 

కథలే యిందు? 'జెప్పబడీన వేమ! ఈ(గంథభము. లభించుట లేదు. గృంథ 

వి_న్వరఖీతిచే నందలి పది పద్యముల నింట నుదాహరించుచున్నాండనుః 
కవిత్వము సరనమై నూతనభావములతో నొప్పారుచున్నది 

చ, వలసెటువంటిదో ముసలివాం డనవచ్చు నె! యద్దిరయ్య! ప 
ల్కుల జవరాలు డాం జదువులోన జపంబులలోనం భాయ ద 
గ్లలముగ నెల్ల (పొద్దును మొగంబునం గట్టినయట్ల యుండు నీ 
ఛలువకు నంచు. గా ముకులు. 'నవ్వువిధాత శుభంబు లీశ్రతన్‌ , 

చ, వనుకకుంబోక యీ యనక వేనటయబూందక పం కి క్నిషం క్రికిన్‌ 
జెనుపక కానమిన్‌ బ్రమసి 'బెగిల కంతీయు మున్నచూచుచున్‌ 
కనుగొని యవకరాతురము కందువ దప్పక యేకచిత్తుండై 
యనుపమ భక్తితోం జదువునాతని వాచకుండం[డ్రు భూవరా! 


శా, ఆహా! కావ్యము మేలు మేలనమి యన్యాయంబు వోశొరదా! 
(దోహాం బేటికిం గట్టువోన నుచు సంభోమించునట్లుండు న 
య్యూహాదుల్‌ విని సత్కవీంద్రుం డితరుండొచ్చం బపేశ్నీంచు సం 
"దేహించుం దననొమ్ము పోయినగతిన్‌ దీనత్వముం బొందుచున్‌ = 


చ, అమృతమువంటి తల్లి కమలాసను షట్టప్పు దేవి వేదశా 
(న్రుముల విహారభూమి 'కల(ప్రాణులశెల్ల ను పల్కు_;దోడు వి 
శఛ్వమున సమ _స్థవిద్యల విశారద శారద నాదువ కప. 
ద్దుమున వసించి మత్కృతిం జమత్క్భృతి .వట్టుగం జేయు గావుతన్‌. 


చ, తమక ముతోడం దల్లియును దండి)యు నొక్క_ట ముద్దువేడ సం 
భ)నముమున వచ్చి తలి ల్లీ ముఖపద్మముం ధం(డ్రిముఖంబులైదు వే 
గమ తన యాజుమోములను 7 కొని ముద్ధిడు మేటి వేలుపుం 
గొమరుండు నాదువాణికి నకుంరిత శబ్దము ల్‌చ్చులావుతన్‌. 


ఉ. పూర్వకవీంద్రులం గొలుచు పూనికి నిష్పటివారిం గొల్లు ని 
ర్లర్భత నిక్క-వీంద్రులు పురాణ కవీండ్రులకంకెం దక్కు వే ? 


152 "ఆరధ్గకవితరోంనిణి 


- _యరర్వినీ -నేంట్‌వారగుట యు'చ్చే మె? "సేయను దామగపర్లి పరిలోం * 
ల్‌ న. ము త్తియంబులను బోలినమా క్రి కిక రాజి శేదాకో gi" 


షు ఫ్‌ వ 
థి." గరా క లక డు స్ట త 


క “సుత్వూడుం బేటా క దేవా క 
యతనమొు నల్లి ల్లు నిధియు నారామము న 
: త్మ ఎ్రితియు' ననుసుతతోలయం 
' _దతిశయము 'ప్రబంధమెవుడు నక్షయమగుటన్‌, 


"aes 


స “చనులవం బభ్యెద జాటంగ .జాజంగం 
న సే గరమూలముననంటం గదిమి కదిమి 
జ. శేనల్సి పేద్దివెడ వీడంగ వీడంగ 
వ. | 1. | .. నెలమిమ్యూవునం జూల నిటీకి యిటికి 
మదుటివై .నలకలు నెదరంగ 'జెదరంగ 
నల్లన ముంజేత నదిమి యదీము 
షూడ తెంచు చెమటలు?" 'పాదలరిగ౭ బొదలంగ 


నెడరు ,నూర్చుల్ల చేత నడంచి' యడంచి ' 


0 చన్నులున్తు జేరికలశంబు. సరసమాడ . 
నవ్వు నమృతంబుం దమలోన నవ్వులాడ 
సిగ్గుతమకంటు వినయంబుం జెంగల్‌ంవ : 
'వెలంది కా వడ్డించ విబుధతతికి 


ఉత్తుంగ కర్కశవృత్తన్త తేన. నంబుల. గ . Se ee 
నదె వళ యతిళయిల్ల క 
క్యు ళూన్యతాయ, "త్తమధ్యంహన | 
_న్నూస్తి స్తత చ కంబు వి+క్షరీల్ల . 
“న్నిగ్ధారణాదణ, ముగ్గాధ్గరర్రబున్ల న 
మతా పూర్వకోభ వ. 
మా muss కటకకుంబుల ౫ = వకవ న్‌ 


అలో 


DE a ఫ్త్య్టతంటు యు 3 fae 


ty 


(tr 


Gh 


89 ] చెందలూరి చిక్క య్య 158 


గీ, మేనవై శేవికప్రభ గానంబడల 
నొప్పుదురు వారకామిను లిప్పురమునం 
దలంపం గేవల కామశా న్ర్రంబె కాదు 
నిఖల శా న్ర్రంబులును నిందు నెగడుననల, 
నీ, లసదురస్సల్థమున( బననై న గళమున 
విలసితలీల (శ్రీ) నిలిపినారు, * 
చరణంబుపట్టున జడలలో చుట్టిన 
ననువొందం గాగంగ నులిచినారు, 
భవ్యగుణంబున దివ్య దేహంబున 
నొజువుమోజుల భూతి మెబసినారు 
తిరముగా మూ(పున గర మొప్పురూపునం 
బొలువొాందంగా ధాత్రి. బూనినారు, 
గ్‌. తెల్ల గలయిండ్ల నిలిచి రం 
ఇరువు రిరువుర భార్యల చేలినారు 
"పెక్కు. మొగముల కొడుకుల. 'బెనిచినారు 
హారిహరులు వీరు సర్వలోకాధిపతులు, 


కాక 


168 చెందలూరి చిక్కయ్య' 
ఈత(డేకాలమువాడో, వకులమువాండో, ఎచ్చటివాండో వమి 
యుంబెలియదు. ష్లిబంధర త్నాకర క_ర్భయగు రామా(పెగ్షడ జగ్గన నేక 
రించినవానిలో ెందలూరి చిక్క్యయ నాసి శేతోపాఖ్యానము లోనివని 
యీకి9ంది పద్యములు (శ్రీ) వేటూరి (ప్రభాకర శాస్త్రి గారిచే ప్రబంధ 
రత్నావళీయం దు దాహరింపంవబడిన వి, 
సీ, అమృతోపమానంబు లగునన్నములతోడం 
బహువిధశాకసూ పములతోడం 
"చాయసాపూప జూం బాలికంబులతోడ 
విమల హయ్యంగ వీనములతోడ 


15:4 


ల్‌ 


ఆంధకవితరంగిణి 


పాడబంబులతో రసావళ్ల తోడను. . 
ఘనశర్క_రా పానకములలోడం 

గదలికా[చామోాది మృదుఫలంబులతోడ 
వడియాలతోడం బచ్చగులతోడ 


బ్ర)కటముగ దుగ్ధమధితతక )ములతో డం 
బి)యము తళుఖో త్త త్త వ[డసోపీతము గను 
భాసురంబుగ నారగింపంగం జేసె 
వారఘుత్‌ోణివిభుయ '్రాహ్మణుల నెల్ల, 


(పా లేయకిరణ బింబస్ఫూర్మిం దలవీంచు 
విశదంపుందనుకాంతి దిశలు (వ్రాత 
జిగినిండం డొలలకైెడు చిగురుటాకుల సొంపు 
వాటించు ఘనజటాభరము మలయ 
గాంచినమాంజీవికాసంబు గెడగూడి 
చెలువుసూపుచు .మృగాజినమూ దనరం 
గమసనీయ కోమల కరపయోరువహామునం 
(ట్రకటితంబగు విపంచిక దలిర్ప 


వారికథాలాప శోభిత్తవైంచయట్టి 
యాననమ్ము ప్రసన్నత ; doe so 
గగినముననుండి నమన ర క్విక్‌ డకువష్పు " 


నమరనంయమి. నరుండు res 


బహావిథ ప .భరితోదకంబులః 
EE శోభిల్ల జలకమార్చి 
నిండారు పండువెన్నెల సోయగమునవ్వు 
పసిండి కమ్మల, వెల ల్ల పట్టం గట్టి 
క బరిభారంబునం గ న్నెచచెంగలువలు 
' పసమోలు€ గొనలు దో౭పంగలజెరివి 


(క్షు 


[స 


(మీ 


er 


చెందలూరి చిక్క య్య 


త్రీండి)ంచు పనీండిదీధితుల చే నమ' రెడు 
నవరత్నమయ భూషణములు దొడిగి 


మృగమదము గుంకుముంబును మేళవించి 
గంథసారంబు మెదీ్‌గగలయనలంది 
(శ్రీలుమెజయంగం బరిణయోచితము గాగ 
సఖులు నై కేసి తెచ్చిరి చం[దముఖని, 


గ్‌ రాజితరత్న దర్పణతోరణంబులం 


గదుకోభితము లై న కలువడముల 
మానితగనకరంభా _న్తంభ పంక్తుల 

భానురోజ జల పకా శానమృద్దై 
నిర్భలన్సురిత మాణిక్యకుంభంబుల 

మెండైన చిత)ంపు 'మేలుకట్లం 
బ్రకటితనూత్న మా కి క రంగవలుల 

అంటి ౧m 
రమణీయ పరిమళ ద్రవ్య నమితిం 


దనరు నగరంబునుతనిరంతర విభూతి 
నతిశయంబుగం దగనలంకృతులొానర్చి 
బహువదార్థంబు లొడంగూర్చి పరిణయమున 
కాయితముసేసిరంత వారనుపమముగ. 


లశ స్‌ గొల్లాపురిలంక శాంకరివిశా 
లా&ీగాశికను వింధ్య మున దుర్గం 
గన్యలగన్యాకుబ్దం గామురూపంబునం 
గామాతీం గాంచిని గామకోటి 
మండలి బుం|[డ్రక మౌాణిక్యద _త్తవా 
టమున నాఠ్యావర్తక మున ది)ఫుర 
జాలంధరంబున జ్వాల హేమచ్న క 
ఫురిమహాయోగ (శ్రీగిరినిభ మర 


156 ఆంధికవితర౦గిణి 


క, విరజ విరజహుంకృతిపీత (1) సీంవా 
భమున నరసింహిశను గాశ్తిరమున వాణి 
నుజ్జయిని మహాకాళిని నున్నతముగం 
జూచువారలు జముపురి-జూడ రెందు, 
సీ, వర్ణితప్రాకార వప్రరత్న ప)భా 
న్యూవాకిమ్మోరిత వో్యోమతలము 
వీవిధవాదిత ) ఇఛెరవ రావపూరిత 
ప్రవిమాన తరదిశా ఛాగసమితి 
బహుళ దంతావళ పాలంబ ఘంటికా 
టంకృతోల్లాసి ఫఘంటాపథంబు 
కమనీయరూప౭ేఖా క శావిభ )మ 
ప9కటిఆాస్టైన నారత్న పేటి 


శ సహజధర్భార్ధ కామమోత.ప్రసిద్ధి 
సన్ను తె" చార్య ఖేలనాజన్థుభూమి 
సకల నంపద్విలాన విస్తారహాసితి 
రాజరాజ ఫురంబు వారణపురంబు, | 
దగ్గుబల్లి దుగ్గన రచియించిన నాసికేతోపాఖ్యాన మొండుగలదు, 
అది చెందలూరి గంగనామాత్యున కంకితమీోాయంబడినది, ఈగవి 
యింటి పేరుకూడ చెందలూారివారగుట చే, ప్రబంధర క్నానళిలో నేసిష 
| ద్యములను ముదటం జూచినప్పుడు చిక్క_య  చెందలూరివారి నంశ్లీ 
యుండగు నొక లేఖర్‌ యయియుండుననియు, ' నీపద్యములు దుగ్గన 
ప్రణీతములై యుంశుననియు ” ననుకొంటిని కాని దుగ్గన నాసి శేతో 
పాఖ్యానమును జూడంగా నందీపద్య ములు లేవు. ' వ్రెనివ్రాసిన పద్యము 
లలో వైర టన నువంలి పద్య-మొక టి యు? న్నది, తక్కిన పద్యము 
లనుబోలిన పద్యముల నను నందు లేవు, రెండు గంథములయందలి 
యితివ్భ త్తము నొక టియు, కాన్ని చిక్కయ నాసి కేతోపాఖ ్య్యనమున 
పర్ణ నాంశము లధికముగానుండునని న. 


(౫ 


(ఘే 


40 ] భద్రకవి లింగకవి ' 1567 


ఇంతకంకు కవినిగూర్చిగాని గ)ంథమునుగూర్చిగాని నాశే 
మియుం దెలియ లేదు. ఉదాహృత పద్యములనుబట్టి ఈతని కవిత్వము 
పా్ర-చీనకవుల కవిత్వమువలె వృాద్యమై నిద్హహ్ష్హమె యుండునని తోంచు 

ఇతనికాలమునుగూర్చి వమి ము చెలియనందున సానిమర్శనా 
భారమును భావిపరిశోధకుల వై (బెట్టి ప్రస్తతమిోతనిని పదునై దవ శతా 
బ్లియందున్న వానినిగా నెంచుచున్నాండను, 


164 భద్రకవి లింగకవి 


నంద - చరిత్రుమను నూండాశ్వాసముల ద్విపదకావ్య మొ 
కటియు, దేవాంగపురాణమను నేడాశ్వాసములద్విపద కావ్య మెక టియు 
నీతస రచనములు, ఈరెండు గ )ంథములుకూడ ముది )తములుశకా లేదు. 
చేవాంగ ఫురాణమున కొక పతియు, సానంద చరిత ) మునకు దొమ్మిది 
పృతులును మదరాను పా)చ్యలిఖత ఫు_న్తక భాండాగారము నందును 
సానంద చరిత్రమున కే నాల్గుషప్రతులు తంజావూరు ఫపున్తక భాండాగా 
రమునందును గ వు, శివపంచాతరీ మాహాత్స స్టమున సానందు(డను 
బుషి యమలోక వాసులను నరక "బాధలనుండి తేవ్పించినకథ సానంద 
చరి[త్రమునం జెప్పంపడినది, కోట శివరామయ్యయు మజియొకకవియు 
నీకథను బద్య కావ్యములుగా రచించియున్నారు. చేవాంగపురాణము 
నందు మనువంళ ముననొకమహార్షి జనించి, దేవతలకు వన్ర్రముల నేయుట 
మొదలుగా చేవాంగుల పుట్టుక పూర్యో_త్త రములు వర్ణింపబడినవి ' 

ఈకవి జంగమ కులజుండయినట్లును, 'రామయకును, అవులాం 

బకును బుతు.డై నట్లును, కాళవా_స్టియందలి నంగ మేశ్వర గురుని 
శిష్య (డై నట్లును, నీక్రింది ద్విపదలవలనం డెలియుచున్నది, 

జంగమకులవార్తి చందో9దయుండు 

లింైైక నిష్లావిలీన మాననుండు 

వాసనగల వుణ్యవ_ర్శనుం డన 


158 ఆంధ్రకవితర'౦గిణి 


భాసిల్లు రామయ ప౦భువ'కేణ్యుండు 
తనదు పాతివిత్య ధర్భుమార్లమున 
ననసూయనశెనమైన యమలాంబవలన. 
గనిన వుత్తు9ండు భద్ర)కపి లింగవిభుండు 
వినుతభాసుర కావ్య. విద్యాధికుండు 
*. * , 
చిరపుణ్యశోభితి (శ్రీకాళవాస్తి 
గురుసంగ మేశ్వర కోమలచరణ . 
జలజాత _గంధఫుప్పంధయమాన .. 
కలితమానస భద్ర)కవి లింగధీర 
విరచిత సానంద విమలశారిత) 
మరు'డై న భవల తాయతలవిత్రంబు, 
సానంద చరిత్రమును నరుణాచలమున కు_త్తరముననున్న యరు 
ణాది) మంగళవుర వా _నవ్యుండును, సంగయచేవర కుమారు(డునగు 
వీరభ(ద్రయ్యయను జంగమ చేవర కంకీతము చేసిన ట్లీక్రింది se 
గానవచ్చు చున్నది, వ 
అరుదండ్రకోణాది)కట న ను_త్తరమున 
' - నరుణా(ద్రిమంగళం బనుపురంబునను 
(శ్రీరు[ద్రగణమూూ ర్తి శివయోగి చెన్న. 
వీరభ 'బే్రేశ్వర విమలనద్దురుండు ' 
మన్నింప నిజశిష్య మండలిలోన 
సన్ను తికెక్కిన సత్యసంధుండు 
అంగగుణాతీతేండగు శివయోగి 
సంగయ'దేవర సత్కు_మారుండు 
కలడు జంగమరూష కనక్కళె లంబు 
విలసిల్లు శివయోగి వీరభద్రయ్య 
* * ఖ్‌ 


Ce 


(ar 


(A 


'ఛభద్ర)కవి లింగకవి 


అనిన దముునిమాట లంగీకరించి 
విని మమ్మురప్పించి వేడ్క నిట్లనియె 
అనఘాత్త సానందుండను మహోమాాని 
ఘనపుణ్యచరితంబు' కవులు గీ ర్రింప 
వావీరి ద్విపద కావ్య 'ప్రబంధంబు 
గావింపు మ్రా:బరక. గర మర్గిన్రనుచు 
శివయాగిరాయం డా[శితరతుకుండు 
(ప్రసమలభూతి మ తృాలభాగమున 
ధరియించి కనకరత్న (ప్రభాకలిత 
వరభూవగణాదులు వరుసతోనొనంగి 
భునసార తాంబూల గంధాతుతములు 
మునుకొని పాలించి ముడముతో ననుప 
మనమున నంతోష మహిమ కోభిల్ల 
ఘనవుణ్య కృతి సేయం గడణితినేను, 


169 


ఈ|గంభమును కాళవా స్త్రి నివాసుండై న గుళ్ల్‌ పల్లి లింగార్యుయ 
(బ్రాసినట్లీ క్రింది దిషిషదలలోో? జెప్పియున్నా యు, 


క్ఞాన(ప్రసూన విజ్ఞాన ప్రదీప 
(శ్రీనిధియగుస్వ సి (శ్రీకాళవా స్కి 
ఫుఠవానుండై నట్టి భూ కేళుపాద 
నరసిజమక రంద సచ్చిదానంద 
భ్రమరుండై తగు గుళ్ళపల్లి లింగార్యు. 
డమర[(వాయింపం 'జెల్వులరినయట్టి 

లు 
యీపుణ్యవారిత్య మెవ్యరు వినిన 


గ 9ంథవి లేఖకుడును గవియొక్క_ గురువును గాళవా స్కి నివాసు 


లగుట చే 
యున్నది. 


గవి నివాసముకూడం. గాళవాసియని యూహింపం 


జాం 


దగి 


160 ఈం ధ్ర కవిత-ర.-0 గణి 


ఈకవి రచించిన చేవాంగపురాణము ముదునూరునందలి రామే 
శ్వర స్వామికంకిత మైనది. _ఈపఫురాణమున మనుమహర్షి యిరాళరునకు 
"జేవాంగబుమీ.గా జనించి చేవతావస్న) | నిర్మా తకళు చేయుటయుి 
నాతండే విద్యాధర, పుష్పదంత, భేతాళ, bois దివసాళి, దేవర 
దాసి యను నామములతో " నాజవతారముల నెత్తుటయు, చేవరదాసి 
యవతారము చేవాంగకులమం దగుటయు, నాత(గు జై నమతమును 


ఖండించి శె వమతము నభినృద్ధి చేయుటయు . ముదలు వా లిందు ' 


వ్యర్థితములు, ఈ(గంథములోం గవి'తాను చేవరచాసమయ్య కులములోని 
పాండనని చెప్పుకొని యున్నాండు, 

వరయశోధను(డు "దేవర దాసమయ్య 

కులపయో రాశి కుముద'బాంధవు(డు 

తెలుళపకునెరవాది ద్విపదకు రాజు 

గుణగణాభరణుండు గూడలినలిని 

గణుతింపందగు భద)కవి లింగవిభుండు 

కడునర్థి నతని నిక్క_డకు రప్పించి 

యెడపక చెప్పింపు డీప్రబంధంబు, 

అని పడవీడు పట్టణమందున్న 'దేవాంగు లనుకొనిరంట, ఈచేవర 

దాసమయ్య చేవాంగులకు మూలపురుషుడు. ేవాంగులలో డాసమ 
నోతులున్నారు, దీనినిబట్టి యీకవి చేవాంగులకులజుండని స్పష్టమగు 
చున్నది, కాని వై నివాీసిన ద్విపదలలో "పంగమకులజుండనియున్న ది. 
వీర్శళె వమును కొనిననా నేకులమువారై నను జంగముల మనియీ 
చెప్పుకొనుచుందురు. _ కావున నాసూత)ము ననుసరించి యీతండు 
జంగముండనని వెప్పుకొనియుండును, పడవీటినగరము నీశవి యిీకి9ంది 
ద్విపదలలో నిట్లువర్ణి ంచియున్నా (డు, _ 

భూనారికిని శిరోభూవణంమై న 

_మానిత ద్రావిడ మధ్య దేశమున =." 

నడరు మర్భ్యృస్వర్లమగు మధురరన .. 

పడవపీకు సక లసంపదలకు వీడు 


(అ 


w 


(శీ 


41] 'భద్య్ర)కవి లింగకవి 161 


4 4 4 
ఇరవొప్పం గాళవా_స్తీశ్వరుం డనెడి 
ఫురుపాగ్రగణ్యుం డప్పురి కధీశ్వరుండు 
4 + + 
పరగిన కళ్య ప బ్రవ్మానోత్రజులు 
స్థిర వీలం బడవీటి చేవాంగఘనులు 
పరమసమ్మదముతో, బది వేలకులము 
%* x * 
బనివడి పిలిపించి బహుమాన మొనంగి 
పలికిరి కొల్వులోపల నొక్క నాండు 
నెలకొని బుధు'లెల్ల నీకాన్యమహీమ 
గొనియాడుచున్నారు రకుంభినిమిోంద 
ననఘాళ్ళ సంతోషమయ్యెడిమూకు 
మాకులమునకు నీమవాసనీయ చరిత 
(శ్రీకరాభరణమై చెలువు దీవీంచు 
"కావున "దేవాంగఘన చరిత్రంబు 
వావిరి ద్విపద కావ్యంబు .గావింవు, 
గంథాంతేమున కొమరేందు డను చేవాంగుని వంశమును గవి 
వర్ణించియున్నా (డు, 
ఉదావ్భాతద్విపదలనుబట్టి యిూతనిక విత్తము సరనమై వాదయం 
గమముగా నుండునని గన్పట్టుచున్నది. ఈకని కాలమును నిర్గ యించుచు | 
(శ్రీ నిడదవోలు వెంకటరావు పంతులుగారొక వ్యాసమును (వ్రాసియు 
న్నారు. (భారతి _ విరోధి _ ఆషాఢము _ వుట 2228) కవికాల 
మునుగూర్చి (శ్రీపంతులుగారి వాక్యములందలివి యీ [క్రింద బొందుపర 
చుచున్నా(డను, 
“కాలము' _ లింగకవి తన చదేవాంగపురాణమును రచియించు 
నాయ పడవీడున కధిపతియగు. (శ్రీ కాళహ_న్తీళుడను మహావుడువుం 
డథీశ్వరుండుగా నున్నట్లుగా నిట్లు వెప్పినాండు, 


162 ఆంధ్రకవితరంగిణి 


ఇరవొప్ప 'కాళహ స్తీ శ్వరుండనెడి 
పురుషాగ )గణ్యు డప్పూరి కద్రీశ్వరుండు 
పట్టణంబులకెల్ల బరగినతల్ని 
పట్టణంబయినట్టి పడవీటియందు, 

వె నివేర్కొ.నయిడిన కాళవా స్త్రీశ్వరుండు కృష్ణ చేవరాయని వెనుక 
పీజయనగర రాజ్నుమును పరిపాలించిన యచ్యుత దేవరాయల కాలము 
వాడు ( క్రీ శ. 1580-1542) ఈతంయాకాలమున పడవీ"సనుపాలించు 
చున్నట్లీ క్రింది శాసనములు కన్పట్టుచున్నపి, 

ఉ_త్తరార్మా_డుజిల్లా దేవకీఫురమున బృహదంవా దేవియాలయ 
మున శాసనములు, 

శా. శ, 1452 శ్రీ శ, 1580 పడవీడు లివమ'లేశ్వరని వసంత 
మండపనిమి_త్తము భూదానము, 

14521580 చేవకీపురము "దేవాలయము ee ర్శృత్వము 
: (శ్రీకాళవా _సినాయకుడు, 

1454_1582 ఇందులో స్పష్టముగా ఫొండమనాయకుండను 
వాడాకాలమున గొల్లలను దేవాలయమునకు సేవశై_ వినియోగించు 
టకు పడవీడును పాలించుచున్న కాళహ _శీశ్వరనాయకని యనుమతిని 
బొందెనని కలదు, 

14541582 చేవాలయమునకు (ప్రతిమగ్గము వై ని 12 పణములు 
పన్ను కట్టుటకు శాసనము. ఇందు కాళవా్రీశ్వడుయ  వేర్కొనం 
బడిందాడు, 

(EP. Reports 1913 Page 44-45 Nos. 364, 374, 
873, 377). 

ఇతండు తన కవిత్వమునుగూర్చి;- 

*వ్రెనుగుకు నెజువాది ద్వివదకు రాజు 
వినుతేశబ్ద ra నిరూాఢి 
భుకతమిందిన ఛ(ద్రకపిలింగ విభుడ 


a 


పెమ్మన శావన 168 


రమణీయ శివకవి రాజన్యవ్యాదయ 

కమలమి(త్రుండు భద్రకవిలింగ విభుయ 

నెజయ నాతనికంక నేర్పరి కలడె 
అని 'తెలుపుకొనినాండు, 


(ఫి 


165 పెమ్మన బావన 


-ఈతంస రచించిన “అనిరుద్ధ చరి [త్ర ప్వుడెచ్చటను గస్పిం, 
చుటలేదు, కాని యీతనినామమును న్టృరించుటకు మనకు, రామా 
"పగ్గ్దడ జగ్గన. తన్యప్రబంథర క్నాక రమునం దుదావారించిన పద్యము లే 
యాధారముులై నవి, ప్రబంధ ర త్నానళియం ద్‌తసి పద్యములణువది 
వణకు బక టితేములయినవి, గ9ంథప_స్పరభీతిచే వానినన్ని (టి నిందు 
దాహరింపంజూలక పది పద్యములను మాతే )మోదిగువ వ్రాయుచున్నా. 
డను. ఈకవులచరిత్ర (బ్రాయుసందర్భమున నేగ9ంథమునందో “శావన 
కవి నామమును జూచియున్నట్లు నావృాదయమునకు. దట్టుచున్నది' 
కాన యాగ ంథనామమును జెప్ప లేకున్నా (డను, ఇంతకంకు నసీకవీనిం 
గూర్చి 'యేమియుం దెలియరా లేదు. ఉపాపరిణయకథ యిందు వర్ణిత 
మనది, యుద్ధమున జయింపంబడిన పిమ్మట బాణుడుపాక నను 
గన్యా దాన మొనర్చిన ట్రిందు గవి గల్పించినాండు, 


సీ, కునుముకోదండుండు గుణవంతు. డగుెబల్ల 
యళులార! మోా(ప్రావుకలిమిం గాబె! 
మరుని యెక్కు_డుపెంపు మహిోామోం౯దం చెప్పుట 


oh 


శీరంబులార మిసేరంగాడె 
సంక ల్పజన్ముండు స్యవాయిండగు మెల్ల 
మలయానిలంబ నమహీమంగా దె 
మోన శేతనుకీ రి మిన్నందుకొనుశుల్ల 
శీత్రమయూఖ! నీశెలిబిగాడె . 


164 అంధ్రకవితర౦గిణి 


గీ, బాలం గారింపం దగదని పలుకందగబె! 
'యేడుగ డయును మోర కా దెంత(ద్రవ్వు 
నూకు బువ్పాస్త్ర/డంచు న వేకగతుల 
మధుప శుకమందపనమాన విధులం దలంచి. 


గీ, గురులపుపున వమోజభరము గదలం 
జెలువు వీశీంచి యొక్కింత సిగువడుచుం 
Cy 
గంక ణంబులురయుణర్యూ ణత్కాార మెసల 
నతివ లాజలువోగె సప్తార్బియందు. 


చ, చెలునములొప్ప రాజనపుంజేలకుం గానలియున్న కాంపుంాం 
తుల నిడివాలుగన్ను లును దోరవుంజన్ను లు6 జూచి ధైర్యము 
ల్పలపల నైన మందగతులన్‌ జనుచుండుదు రంగజా స్త్రముల్‌ 
దలముగ6 దాశ నధ్వగులు దన్న గరాంతిక మార్లభూములన్‌ . 

కసీ ధూర్జటి కోపాన్ని ధూళిగాం |గ్రా౭గిన 
నాంజేల నీయమ్మ వాండి లేదు! 
వాండికోరలరాహు వడిందోలి కజచిన 
నాండేల సీరన్ని "వేండి లేదు? 
శాపంబు (శ్రీరామభూపాలుండిచ్చిన 
నాంజేల కూయవో పోండిగాను? 
చనుషకములకర్షి కనుకని డుల్లి న 
నాంజేలా మయమోయరో? నేడుమోద 
గీ, మగువం వాయు కుటింగి మగటిమి వాటించి 
'యేయంగాయణలూయ (మైూయనగునె? 
మదన! చంద)! వికమ! కదమతుమ్మెదలార! 
నాండు నాయడు నాయడు నాడు లేర? 
శా, ధన్యంబై వీత చేవ తానివహ ముద్య(ల్పీతి నర్శింపం బ _ 
- ర్థన్యాచార్యుండు. భార్లవుండు (శ్రుతిమం(త్రంబుల్‌ పఠింపంగం (శ్రా 


[శ 


42 ) | పెమ్మ న బావన 165 


ధాన్యం బొప్పంగ శై లరాజసుత యత్యాసకి వీషీంపంగాం 
గన్యాదాన మొన'ర్చే చాణుండను రాగస్ఫూ రిం బాద్యుమ్నికిన్‌ , 


మ. తెరయి త్రించిరి చేవదానవగురు లీతాకళాకోవిదుల్‌ 
తరుణీరాజతనూభవాంతరమునన్‌ దట్టంపు( గా కేయమున్‌ 
'తెరయెత్తించెను వారలిద్దజ మనో బేశంబులన్‌ గాముండున్‌ 
సరి నన్యోన్య ముఖేందుమండల విదృష్లూ కాతుకాంభోసనిధిన్‌ , 


సీ, వరుణుండు కానిక పురుహూతునకుం దెచ్చి 
పోవిడ్డనవరత్న పుంజ మనంగ 
నుదయాది) తటములో నున్నాశమై మున్ను 
వికసించు రకారవింద మన 
గాళ్టీరరసపూర కమనీయనుగు శచీ " 
సఖి చేసిక శ్యాణ చవకమనలోం 
(బాచికందుక శేళి పరతమింటిక్షివె వం 
బొల్పారు మండారపుపవ్పమనలో 


గ్‌ నడరు శెంజాయమండలం బతిశయిల్ల ' 
నఖిలభూసురద త్త సంధ్యార్థ కతోయ " 
దళితమం బేహుండై జగంబులు వెలుంగ 
భానుండుదయిం చె 'దేదీష్యమానుండగుచు, 


ఉ, “వేగుచువచ్చె నాసి నిదె వెన్నెల 'యిన్నెలవింక నుండగా 
-వేగునెవూకు వీక్షణము వేండినెలుంగుదయించు నంచును 
"ద్వేగమునం దదీయ పదవీపరివ_ర్తవ ముజ్జగింపవే 
వేగమునం దొలంగుగతి విచ్చెనుడు(వ్రజమంబరంబునన్‌, 


గీ, వారుణీస్పర్శమున నాదువా,డి దజీిగ ' 
సకలతీర్థనిదాన మిాజలవిధాన 
మేనొన ర్చెదం బావనస్నానమనుచు 
మునుంగుగతి. బశ్సి మాంబుధి యని నినుంయు, 


186: ఆం ధక వితరంగిణి 


గీ. పియముంహార్చి 'ముస్తోధువ “వేరంటాలు- 
నలువపట్టంపుదేవి శేనన్‌వ్రు నగుచు' 
నగనుతొ'పర్భ లీకీంఫ బిగియముడిచె 
దంపతులయు Yau 
ఈకవి క్రీ, శ...1560 8౭ -బూరు(డు, 


~ 





166 కుంటముక్కుల తిరుమలనాథకవి 

ఇతండు నియోగి ట్రావ్మాణుయ పరాశరనోతు్రలపు; అసో 
బలామాత్యపుత్తు) (డు కుంటముక్క._ల గా)మవా_స్షవ్యు(డు, దున్దాంది 
'కావర(ప్రసాదాసాదిత, కవితావిలాన భాసురుడుః 

ఈకవి శై వాచార నం|గవా మను .న్నూడాశ్వానముల పద్య 
ర రచియించి, పిల్ల అమి గన్నయామాత్యున కంకితము 
చేసెను, " ఈ[గ్రంథము మడాను గవర్న మెంటువాలి ప్రాచ్య (గంథా 
వళిలో ముదిత మైనది 'దీనికాంధ విశ్వవిద్యాలయ పండితా గ్రసరు 
లగు (క్రీగంటి జోగిసోమయాజులు, M. A. 1. T. గారాంగ్లాంథ)ము 
లలో విపులములగు వీఠికలను వ్యాసియున్నారు, 

ఈకనినిగూర్చీ పైనివ్రాసినపషయము లీగ్రంభమందలి యీ (క్రింది 
పద్యగద్యములవలన. దెలియుచున్న వి. 

క, అనుపమచరితు. బరాశర 

మునిగోత్రజు నన్ను గుంటముక్కు_ల మ 

ఘనుని నహోబలమం (శ్రీం 

(ద్రుని నందను దిమ్మ నార్యు_.మతగాంభీడ్యున్‌ 

గద్య, “కిది '(శ్రీదున్రాంచికా.వర్యప్రసాదాసాదిత కవితాపిలాస 
భాసుర (శ్రీమహోబలామాత్యపుత్ర,నుకవిజనమి!త్ర, సకల విడ్యానిధాన 
తిరుమలనాథాభిధాన (ప్రణీతంై న చే.నాబార.నం(గహంబనుక్యతి., . .” 

గ)ంథమందెచ్చటను 'కవి-యింట్సి పేరును డలీసికొనుట కాధా 
రము లేదు, మదశాసు' విశ్వవిద్యాలయ పండిత్తవర్యులగ- (శ్రీనిడదవోలు 


(we 


యు 


Ys 


కుంటముక్క_ల తిడమలనాథకవి 167 


వేంకటరానుపంతులు, M.A గాకు అంధ్ర)పతిక రజితోత్సవసంచిక 
1617 వుటలలో, ోశివాగమముల ననుసరించి తెనులసన శివపూ 
జావిధానాడికేమును చెల్పు నీకృతి కుంటముక్క_ల తిరుములనాథకవి 
విరచితము” అనియు, సీకవి ఎజ్జనకవికృత “లొకోో_కమునకు గృతిపతి 
యగు భై రవమం(|త్రి యన్నయగు నౌాబళమం|త్రి కుమారుడు” అనియు 
వాాసియున్నారు, కొక్కో_క కృతిపతి కుంటముక్క_ల మల్ల మంత్రి కాని 
భెరవమంతి) కాండ, బై రవమంతి) మల్ల మంతిగకి, అన్నకుమారుండుః 
ఈ భె రవమంత్రికిం బైనిచెప్పిన యజ్ఞనకవియే సకల సీతికభానమను 
(ంథము నంకితము వేసియుండెను, ఈవిషయ మి'క్రింది పద్య పాద_ 
ములనలన స్పష్టమగుచున్నది. 

“మౌాపినతం డై 9న మల్ల మంతి)కిని నా 

కోో_కంబు చెప్పిన కోవిదుండవు.” 

వీరినంబంధము సులభముగాం 'దెలియుటకైై కుంటముక్క_ల 
వారి వంశవృష.ము సీకి)ంద నిచ్చు చున్నా(డను, 
పెరుమూ శ్రాజు 


+ 





కమ్మృురాజు 
| 
మనుమయ్య 
| 
ఓబళమంత్రి 
| 
తెలగయ్య 
ws Tell te Ce ER 
|. | ! 1] . | 
కాబళుడు భై రవామా నాచన సోమన కాళహస్తి గోపన సింగన 
తిరుమలనాథ త్యుండు ' మంతి 
"కవి క్షైవా = 


బార నంగ అక్కమాంబ 
హక ర్త ల్ల 


168 అంధ)కవితరరిగిణి 


ఆక్కుమాంబ 


| 


| | స్ట్‌ 
గంగన పెదమల్లన మల్లన ఖై ఠవుండు 
| కొర్కోక 
పినభె రవ కృతిభర్హ 
మంత్రి 
సపంఅనితికధావ 
కృతిభర్త 
| 
మల్లన మంతి 
ఈనంశవృశుమునకు శై వాబార సంగ్రవాపీఠికలో, నుదాహృ 
తములెన తంజావూరు తాళపత్ర (ప్రతియందలి పద్య ములును, క్రొకో_ 
కము(దిత (ప్రతియందలి పద్యములును నాధారములు, ఈముది)తే ప్రతి 
క్రిని ఆ'తాళపతే) ప్రతికిని భేదము. కనబడుచున్నది, డానిసీకి గండ 
నిచ్చెదను, + | 


ము ద్శి త ప్ర తి, 
గీ, ఘనులు నాచన సోమన కాళహస్తి 
మంతి? గ గోపన సింగనామాత్య వరులు 
తమ్ములుగ రూప కీర ప్రి తాపములను 
ప్రబీలెనిలలపంటముక్క ల భె రవుండు, 
తంజావూరుపాత్ర ముం 
గ, ఇెబళుండు. తోడయణుట్టిన యన్నగాంగ 
మంత్తిగోపయ్య సింగయామాత్యేనకులు 
తమ్ములుగ రూపకీ ర్తి ప్రతాషములను 
బ్రబలె" నలం గుంటముక్క_ల ఖై రవుండు, 
ఈళతపద్యమందలి తుది రెండు పాదములు శెండు పాఠముల 
యందును సమానమే, మొడటి. రెండు పాదములయంచే పాఠ్తభేద 
మున్నది. టి న) 
ముది) తపతి పాఠము నంగీకరించితిమేని, డై వంశవృకోహలో 
ైరవామాత్యుని యన్నయగు ౧ర్చార్చల్టున్ని, 'శాశాదలూ పంచిన 


(ue 


/ w 


(a 


Ch 


48 ] కుంటముక్కు_ల తిరుమలనాథకవీ 169 


యాతని కుమారుడగు తిరుమలనాథక విని తీసి వేయవలసియుండును, 
తంజావూరు పాఠము నంగీకరించితిమేని .వైయిరువురను నందుంచి, 
నాచన, సోమన, కాళవాస్పి మంతు9లను మువ్వురను దీనీ వేయవలసి 
యుండును, ఆపతములో ౮ వావార సంగ్రహక _రయగు తిరుమలనా 
థర్‌వి, కొకోో_క కృతిషతియైన మల్ల మంతి )కి బెదతండి) కుమారు 
డును, సక లనీలిక థాన కృతిభ ర్హష్హెన పిన ఖై రవమంతత్రికిం బెద తాతకుమా 
రుంయ నగును. 


ఈకవి శకాలనిర్ణయము _ చేయవలసివచ్చినప్పు డుపకరించు 
చేమోయనుటకం"కు సీ బాంధవ్య చర్చకు (బ్రయోజనము లేదు. ఈవంశ . 
వృశుములోని మల్ల మంతి )నెగూర్చి కాని వీనభె రవమంతినిగూర్చి కాని 
మటి యెవరినిగూర్చి కాని, చే.వాచార గ )ంథమించుక ంతేయును డెలు 


'వుటలేదు. ఎజ్జన కవికృత [గ్రంథము లీశై వాచార సంగ్రవామును గుటీం 


చియుం దత్క_ ర్భనుగూర్చియు మూక్రీభావము వహించినవి, తుదకీతిు 
మలనాథకవి తండ్రియెన యహోబలమంత్రి పై వంశవృవములోని ఛైర 
వామాక్యునికగ)సోదరు(డగు నోబళమంతి9యని నిశ్చయముగా జెప్పు 
టకు గ్రంథస్థ నిదర్శనములు లభింపలేదు. అందుచే సీపాఠద్వయ 
చర్చయ్యు, సీచాంధవ్య విమర్శనమును నివ్బ)యోజనములు, కావున 
వదలి వేయుదము, 


కవి యింటిచేరు కుంటముక్కు_లవారని. నిర యించుటకుం కుంట 
ముక్కు_లనిలయుడననియుం బరాశరనోత)జుండననియు, గవి చెప్పుకో 
నిన పై కందప పద్యమే చాలును. కుంటముక్కు_లవారిది పరాశర గోత) 
మని “ఫాల్కే కాది గ్రంథములు నుకువుచునే యున్నవి, 


ఈకవి శె వాణచార సంగ)వామును బిల్ల లమజీ గన్న మంతికిం 
గృతియిచ్చెను, ఇతనితండి) విస్పామాత్యుండనియుం దాత గన్న 
సె పై న్యపతియనియు నితడు యాజ సాను ఖాఫ్వాం గోతు9ండు 
ననియు సీకి)ంది పద్యములో జెప్పియున్నా (డు, 


170 అంధ్రకవితర.ంగిణి 


శా, భారద్వాజ పవిత్రగోతు9ండు జగత్ప్రఖ సతుడు ద్యద్యశః 
పారంభుండగు గన్న వై న్యపతి సత్పౌతు)ం: (శ్రీయాజ్ఞవ 
ల్కాారూభాన్వయ దీషకుం డయిన ' విస్సామాత్య ఫుతుుండు వి 
ధ్యా రాజీపభవుండు గన్నయ మహోడారుండు ధీరుండిలన్‌ , 


కృతిపలినివర్ణి చుచు కవిరచించిన పద్యములింక ను గొన్ని 
కలవు, కాని వానియందుం జరిత్ర)కుపయోగించు నంశములు లేవు, 
కృతిపతి తాతమయైన గన్న నై న్యపతి యేరాజువై న్యమున కధిపతిగా 
నుండెనో చెప్పలేదు. శ్రైమిని భారతమును రచించిన పిల్ల లమజ్హై పిన 
వఏరనయు, నీగన్న మంత్ర్రియు సనో (శ్రీయులే, వీనవీరనకృత (గ్రంథము 
లలోంగాని, ఆతని వంశీయుండనని చెప్పుకొనిన పెనుమళ్ల్ల సోమమంతి) 
చేసిన వంశ వర్ణ నములోంగాని, యీాగ న్నమంతి), విస్సామోత్య, గన్న 
సైన్యపతి నామములు కన్పింప లేదు. పినవీరన్న చరిత్రమును (వ్రాయు 
సప్పుడు నాకాతండు తాస్హపల్యు, నియోగిబాావ్మా బుండని ss 
టకుం దగిన యాధారములు లభింప లేదు, 


_ఈగన్నమంతికి వీరభదు9ండను నొక న్నేపితుండు గలండట | 
ఈవిషయమికి ఫంది "రెండు. పద్యము లలోం జెప్పియున్నా(డు, ' 


వీ అఖిల oe 
(శ్రీనగాధిపునకు సీద్దిలిలగ 
తనునకు మల్లి కార్జున మహాదేవున 
కపరావతారమై యఖిలదిళశలం 
'జెలంగి వాశాణనీసిద భియోవృతత్సి = 
యతినాథునాల్మృజుండై ధరితి) 
వీర శై వాచార విభవంబు విశదంబు 
గాం బ్రతివ్యించి యక్కంజముగాయ 


లే 


సకల గర్భంబులును నవ పష్మనంతతులును " 
నాశ్రిత పోవతంపేం | 


a 


(జా 


h 


(a 


కుంటముక్క_అ తిరువలనాథకవి 171 


బ9ణుతికెక్కిన గేమయ (ప్రభునిసుతుండు 
వీరభదు9ండు స్వంపాందు విమలకీ ర్తి, 
క్‌, ఆవీరభదు)నకు హితుండైై వెలసినయట్టిపుణ్యు.' డనవరతంబున్‌ 
ఎ వార్చన సంపన్నుండుభూవినుతుంయుగ న్నమం।క్రివుంగవుండొప్పున్‌ , 
G, నిత్యయశోవిశాలుం డురునీతియుగంధరు6 డద్రిధీరుండా 
దిత్యసమావ తేజుయ సుధీనుతుం డున్నత ధర్ముశీలుయన్‌- 
సత్యవి'వేక భూరి గుణసాం (ద్రుడు వీల్ల లమజ్జీగ న్ననా 
మాత్యుండు చెప్పనొప్పు మహిమ న్విలసిబ్లుచు నెల్ల దిక్కులన్‌ , 
క్‌ సం, కృ త్యాది, 
ఈకవికాలమును నిర్ణయించుటనై_ పీరికాకారులగు (శ్రీసోమ 
యాజిపండితులు మిగుల శ9మపడి కృతికర, బంధువులగు కుంటము 
క్కు.ల మల్ల మంత్రి, షినఛె రనమం|[త్రుల కాలమును (శ్రీశైల భియోవృత్సి 
మఠాధిపతులగు శాంతభితావృ తీ, గు మొదలగువారి శాస 
నములనుబట్టియును “మొతృముమిోదం దిమ్మకపి కృష్ణ రాయల కాలము 
వాండ్రై యుండియుండవచ్చునని తోంచుచున్నది. (క్రీ, శ, 1510 నం[ర 
సమిపమున నీగ)ంథము రచియింపంబడినట్లు తోచుచున్నది,” అని 
నిర్భ్హయించినారు. _ (శ్రీనిడదవోలు వెంకట్ర*వుపంతులు MA, గారు 
WE సెద్దభివొవృత్ని (శ్రీశ ల శాసనమువలన (శ్రీ, శ, ౧ర౬౫ి పాంతము 
వాడు, అతని మనుమనికాలమున కీ, శ, ౧౮౮౦ ప్రాంతమున గన్న 
మంతి )యు, కుంటముక్కు_ల కవ కసియు నుందురని చెప్పవచ్చును.” 9 
ఈశకాలమునుబట్టి చూచినను కృతిక రృ కృతిభర్శ లిరువురు కృష్ణదేవ 
'రాయలకిం-చుక పూర్వులగుదురు, 
ఇ్రంతేకంశు నీకవికాలమును సునిశ్సితముగా నిర్ణయించుటకు | 
నాకు (గా) త్త త్స యాధారములేమియు లభింపలేదు, కృతిభర్సకు హితుం 
డైన వీరభదు)ని కాత వారాణసీ సీసిద్ధ భికావ్భృ_్లి, నై చై సీసపద్యములోం 
"జెప్పిన యీతని వర్ణ నమునుబట్టి మ శ్రీ లమునందున్న భికా 
వృత్తి మఠ పరిపాలకుండని చెప్పవచ్చును, సిద్ధభిశ్షూవృ తి: వీరశె వసి 


172 _ ఆఅంధ)కవితరంగిణి 


భియోవృ ల్సి, అజూతివీరనె వ సిద్ధభిశావృ త్రి అనువారల శాసనములు 
గన్చట్టుచున్నవి, ఈశాసనకాలములు పీఠికలో నీయంబడినవి, కాని 
వారాణసీ సిద్ధి యోవ్చ త్రి శాసనములు గన్పింపలేదు, ఈసిద్ధభియా 
వృత్తి (శ్రీశైల మతపాలనముననై కాశీనుండి వచ్చియుదకునని 
తోంచుచున్నది. అందుచే నాతనిని ప్రజలు వారాణసీ నిద్ధభియో 
నృత్తియని- వీలుచుచు వచ్చిరేమా! శాసనములలో నీవారాణసీ 
పదము విడువంబడి యుండవచ్చు నని యూహాక లుగుచున్న ది. అది 
సత్య మయ్యె నేని సిద్ధభిశ్షూవృ్మీ శాననములు శా, శ, 1470_1475 
ల్లోనున్నని, _ శావ్రన నాతని మనుమనికి హీతుండై న కృతిపతి క్రీ, శ, 
1550-1560 పాాంతమున నుండెనిని నిశ్చయింపవచ్చును. కాని 
యిది యూహామాత్య్ర మే, 


ఇ చ్రైనాణార సంగ్రహ ద్వితీయా ఇ్వాసాంతమున ; ఫ్యా 
కం, లింగావధాన సంతత 

సాంగత్య 'పవిత ఎ మాఎస్సు టలీలా 
జంగమమయయుతేలింగా! 

అంగికృత వినయ వి[క్రుతొడార్యనిధీ! 


దం వవ 


టం నుపద్యములో. గృతిపతియెన గన్నామాత్యుండు మ్‌ 
నుండను. pes 'నంతత . సాంగత్యముచే( బవిత )మానను౯డై నట్లు చెప్పి 
యున్నా (డు, - దీనినిబట్టి లింగావధానులు పవిత్రవృాదయు.డై న. గొప్ప 
వుణ్యపుడముండై యుండునని మనమనుగొనవచ్చును.  ఇతండు ఎన్ని క 
ప్రరుములలో నొకండ్రై యుండన్నివోం బ్ర త్యేక మాతనిని జేర్కొ.నుట 
సంభవింపదు. కావున నీలింగావధాను "భెవరో యాతనినిబట్టి కవికా 
లము నిర్ల యించుటశకేమయిన యాభారము లభించునేమో “తెలిసికొన 
వ్రలసియున్నది, | ' a 


:  గ్రీరామన్తవరాజమ్కుత త్త _త్త్వ చంద్రోదయము నను గ్రంథములను 
రచియించిన ముమ్మడి మల్ల నకవికిని ఆం(ధ్ర భగవద్గీతను రచించిన 
కంభంపాటి నారపామాత్యునకును గురువైన 'ధేనువుకొండ :.తిమ్మయా 


(శో 


(dx 


44 | కుంటముక్కు_ల తిరుమలనాథకవి 178 


చార్యునకును, అళ్ళ్యక బోధాది గ )ంధక_ర్హయగు యోాగానందావ 
భూతకును గురువడ్యుండ్రై న చింతల లింగావధాను లొకండు కలడు, 
సుప్రసిద్ధ యోగిపుంగవుడై న దక్తా(ేయ యాగీం(దునకు శిష్యుండ్రై 
యనేక వేదాంత గ)ంథములను పరమానంద శత కాదులను రచించిన 
పరమానంద యతీంద్రుండీ కంగావభానులకు గురువు, ఈగురుశిష్య 
సంబంధమునుబట్టి లింగావధానులు నుతిపా(త్రుండగు మహాపురుముండని 
స్పష్రమగుచున్నది. కావున నీతండే శైవాచార సంగ)వామునC జెప్ప 


బడిన లింగావభానులని నాయూహా, 


విదమలనాథకవి కాలనిర్ణయమునకు లభించిన యాధారముల 
న్నియు. మొత్తముమోంద సంశయగ) నృములేయెనవి, వైనివ్రాసిన 
పద్యమునందలి లింగావధానులు, చింతల లింగావధాను లే మొనను: 
ఆతని కాలముగాని ఆతని శిష్యప/శిష్యుల , కాలముగాని సునిశ్చితము 
కాలేదు, ముమ్మడి మల్లన కంభముపాటి నార పామాత్యూల కాలములు 
తెలియరాలేదు. లింగావధానుల గురువై న పరమానంద యతీం[దుని 
కాలమును 'దెల్‌సినది కాదు, 

చంద్రభాను చరిత్రమును రచించిన తరిగొప్పుల మల్లన తన 
గురువు దత్తా_తేయ యోగివుంగవుండని చెప్పుకొని. యున్నాడు. ఈ 
మల్లన (క్రీ శ. 1085-1614 నడుమ రాజ్యముచేసిన వెంకటపతి 
రాయల యాస్థానక ఏ. ఈతనిగురువగు దతా(తేయ యోగియు6 
బైనిచెప్పిన దళ్తాకేయయోాగియు _ నేకవ్యక్రియేయని తలంచితిమే 
నియుం జంద్రభాను చరిత్ర రచనాకాలమునకు మల్లన వయసు $0_60 
సంవత్సరములుండునని యూహించితి మేనియు దత్తా త్రేయ యోగి 
వు” వుని కాలము (శ్రీ శ, 1520-1570 అని 'నిశ్చయింపపచ్చును, 
ఈ కాలములోనే పరమానంద యతీందు ) డును జింతల లింగావధానులు 
నుండియుందురు, దీనినిబట్టిచూచినను శైవాచారి నంగ్రవా కృతికర్త 
కృతిభ_రృలిరువురును పదునాటవశళ ఆబ్బె వూక మున _నుండిరనియు 


నాకాలముననే శైవాణార సంగ్రవాము స్రుట్టియుండుననియు గుటిక 
చారెడు న్యాయమున నిర్ణ యింపవచ్చును, 


మ్‌ ._అ౦ధ్య్రక్కవిత ర౦గీణి 


. ఈ(గ్రంథనున భన్మృభ్రార్లణవిధి,: రు(దాతుధారణవిధి, ముగ్గుల 
విధానము, పూజావుష్పు నిర్గ యము, 'నె నై. వేద్యవిధి, జపవిధానము 
మొదలుగా -కె' నై వులాచరించవలసీన యచనేశాబారములను (శ్రుతిస్టృతి 
వురాజేతి వోసాది. పబీహు[గ్రంధములనుండి సేకరించి .చాచావు 850 
పద్యములలోం జక్క-ని ₹లిలోం, boo న్‌ స 
ఆగు a కులకిడి మిగుల నుపయోగించును. 


వీరా వాచార నంగ ఏవామనువేర నిటిజే ద్విపద కావ్య మొకటి 
We 4 లు; > ల 
కలదు, - 


-తిదుచులనాథకవి కవిత్వము సలతుణమై “సరసముగానున్నదిః 


శాలి ఛూవుటకై మూండాశ్వాసములనుండియు: నూండు యా 
సీక్రింది నిచ్చు చున్నాను. - 


4, అఆయతభ క్రి యు క్రి ది9వుకాంతకు శంకరు నల ల్లగల్వలన్‌ 
వేయును సూట నెన్మిదిట విశ్రుతభంగి భజింప మానవుం 
డాయ్యభవుండు "తానయయి యులను అవనంబడి ల ల 
చాయుక' శెంభునన్ని ధి ఎనపారసుఖంబుల నొందు నెప్పుడున్‌ : 


క్ర రుద్రాతు దొజకకున్నను | జ 
రుద్రాక్షను మంటిదై న రోయక దాల్పన్‌ వం 
విదుతదుప్కృృతుః డ డగుచును | 
రుదు)నిలోక ౦బు వడయా రూఢి డలిర్చన్‌ , మ 
చ...కరము వినీతి సీశునకుః గా _రికమాసము దీపమాలికల్‌ 
పరగు ఘృుతంబు నించి. తగుపా[త్రల నెన్నిట నెత్తునన్ని వేల్‌ _ 
_ వరయుగముల్‌ వసించు దనవంక్రమువారును డానులహాడి శం 
-కేరుప్రురిం గోటినూత్యుల యఖండరుచిన్‌" మనుజుండు "ెంప్రునన్‌. 


see gr 


(ww 


w 


(a 


(త్తు 


167 కంచిరాజు నూరయ్య 


ఈకవిచేరు మనక. చెలియుటకు పెదపాటి జగ్గన కృతప)బంధ' 
రత్నాకరమే "కారణము, ఈతండు కన్న ప్ప చరిత మను(ప్రబంధమును రచి 
యించెన(ట! అందలి పద్యములను ప)బంధరక్నా వళినుండి తీసి యిట 
బొందుపజచుచున్నాండను. కవిచరిత్రము దెలియుడు. కన్నప చరిత్ర 
మును చెలియదు. 


ఈ|క్రిందిపద్యములను జదివి యానందించుటయు, ,నీగ్రంథమును 
సంపాదించుట కై. ప్రయత్ని ంచుటయు పాఠకుల క రృవ్యము, 


ఉ. కారణమేమి? రక్క_ను నఖంబుల (వచ్చితినాండు పక్షం "బెం 
పారం గుఠార వబ్బదొ ఫురారి విరించులు చేరి 'యేటికిం 
గోరునంబోవు సేతలకు గొడ్డలియన్న. దొజంగితో? ఏనం 
గోరెద నన్న యిందిరకు. గోర్కు.లనిచ్చుముకుందు6 గొల్బెదన్‌ , 


ఉ, కొమ్మును దొండమున్‌ కఠరినకుంభయుగంబును నయ్యుమాక వో 
లమ్ములచారు కాంతి దొడలన్‌ నలిచన్ను లః బోలెం బుత్త్రకుం 
డిమ్ములం డల్లి బోలి జనియించిన నంచిత భాగ్యవంతుంయా 
నమ్మ! యటంచు సిద్ధసతు లక్కు_నంజేర్చు గజాస్యుం గొల్బెదన్‌ . 

మ్‌, తమసాభాగ్యము లంగసంభనవుని ఛ(ద్రభ్రీల "సేవింపంగాం 
వమద్భగ్జాలము లాలతాంత శరకుంత క్ట)ణం బూలింపంగాం 
దమన త్త సృనభారముల్‌ మరుని చి _త్తస్పూర్సి సూచింపలా. 

దమకం బార జేకి చూచిరి వుళిందగా)మణిన్‌ జే)ముడిన్‌ , 
నీ, (శ్రుతినుథామ్నై భక్త సురజన నీవధూ - 
మల్ల శంకర థర్జుమహితబుద్ధిం 
గగకక కిటేలర మృగకుబ్ద రామ రా | 
ల మూనంత భక లాఖ్యిన్వ్యాతాముల 
నముచి మందర కుదానవబలార్డునపం క్షీ, 
ముఖమున శ్రీనిము కృఖలుల 


176 ఆంధ్బకవితరంగిణి 


దల్భుచ్భకర్పర దంషప్రాాగ్ర నఖపద 
పరశు బాణవాలాంగ ఖరఫుటములం. 
గీ, ఇరివి కాల్పియెక్తి చీకి బంధించి ని 
రించి మేసి మేర్చి 'బెజిచి మట్టం 
జ లు 
గాడంగుచున్న శే ఠి కరుణావి భేయుం(డ్రై 
మనల. నోర్కులిచ్చి మనుచుగాత, 


లందలి "మొదటిపద్యమును. కూచిమంచి తిమ్మకవి: తనలకణ 
సారసం(గహాముని నుదావారించియున్నా (డు కవిచరిత )మును 'జెలిసి 
కొనుట కీపద్యములలో సూచన బేమియు లేవు, కన్నప చరి[త్రమందలి 
కథావివరమును దెలియ లేదు కన్నప చరిత్రమును రచించినకవి వేలా 
కండు కలండసి కుక ముగ నువ్వుర్‌ “కాని యాకవి సామమిప్పుు 
స్ఫురించుట లేదు. 


— థల -- 
“ 168 లింగమకుంట రామకవి. 
ఇతయ 'ప్రథమకాఖా నియోగిపబ్రవ్మాలుయ్య;. కాత్యాయన 
సూ(్యత్రుయ,; కాన్టపసనోత్రుండు; నర్వకవి సార్వభామపాత్రుంయ; లక్ష 
యామాత్య తిరుములాంబల వుత్తు)డు; 'సులక్షణసారమును రచియిం 
చిన లింగమకుంట్త_ తనని bw “తెనాలి: రామకృమ్షునకు 
జామాత, | వ 
ఈకని ఆనందకానన మాహాళ్మ నము చతుర్వాటి కామాహో 
త ఖ్ట్‌ము, వేంకట మాహళళ్ళు న్ద్రము మత్స న్రసురాణము, వామనపఫురా 
ణము అను (గ్రంధములను రచించెను, ఇతడు తంపీతావావగా. న 
సర్వకవి నీ క్రంద పద్యములో స్తుతించియున్నా (డు, క 
సీ, (శ్రవల్లభోపేంద్ర చేవేంద్ర జనక క: 
' శ్యపబువిగోాచ్ధి. 'చం[ద్రుండగుచు 


ల 


(జు 


(స్త్ర 


(కీ 


ఉన్‌ ) లింగమకుంట రామక వి 177 


వృద్ధకుండిక పొంత "వెలయులీంగమకుంట 
నేకభోగముగాగ చేలినట్టి 
చెన్నయామాత్యుని (శ్రీ రామమం|త్రినం 
దను డన్న పకును దద్ధర్శ్శపక్ని 
కమలమ్ముకు సుతుంయను నంభవుండును ది 
మ్లృువకుం గాదనకుం గస్వనకుం 'బెద్ద 
న భవ్య భాగీరధీనతీ పా్రాణవిభుండు 
ఘనుండు బనస్వన 'రామలక్ష్మణులతండ్రి 
మహితవిద్యుండు. మత్సితామహుండునై న 
సర్వకవి సార్వభొముని సన్ను తింతు, 
ఈక విసార్టభాము(డు రచించిన గ)ంథము లేవియో నిందు 
చెప్ప లేదు, -ఈకవి లక్ష్ముయామాత్యు నకుం బుత్తు9ండయినను నితనికి 
రామమం॥త్రి పాలక పితయెన ట్రీక్రింది పద్యములోం జెప్పియున్నా (డు. 
నామమం్రి కవికి. 'భెదతం(డ్రి, లింగమకుంట గా)మమునుబట్టి వీరి 
గృహనామ మేర్పడియుండును, 
సీ, (శ్రీకృష్ణమం త్ర ప్రసిద్ధుండు సర్వస 
త్క_ఏసార్వభామన ౦దనుండు ఘనుడు 
కలిత భాగీరథీగర్భ సంభూతుండ 
త్యనఘుండు బన్వన కవరజుండు 
లమవ్మణా(గ్రజుండు నలష్‌ణ నాగమా 
పా్రాణవల్లభుయ విరాజి చరితుళ 
డనుపమదీప సమారాధన ప్రీత 
రమ్యచతుశ్వాటి రామవిభుండు 
గీ మంథత్ర రాజ రామమంత్రోప చేష్ట యా 
గురుడు పాలక పితృనరుండు (పమ 
'రామమం|తి కరుణరంజిల్ల స్వవ్నంబు 
నందు. గానువీంచీ యంచితముగ, 


178 : ఆంధ్ర కవితెరంగిణి' 


కవి తననుగూర్చీ 'యా క్రిగదిపద్యములో. జెప్పుకొని కాన్న 


mn 


; (క్రీరామసేవా ప్రసిద్దుం గాస్యపగోత్రు 
ము స్టయన 'నసూత్రపొోత్రు 
లలిత చారితు)? గాళయమంత్యికిని గోన 
వును డాహితు) సర్వకవి పొత్తు 
దిరుమలాంచాగర్న 'వరచారీ పూూళోరదు 
ధన్యాత్ము చమ్మైపభానపుతు 
నిజపాలక జనక నిష్థూగరిష్ట "రా 
వ్‌ 'సచీవలిబ్ఞ శామజపధుర్యు 
Es 'రామకృస్ణాఖ్యు జామాత. బ్రకటవిభవు 
అ శుక్ల యుజారథ్య యను బేరసూరమా చ 
యానుజినిం “దమ్మథీనిధి క Ss 
-నసఘుల్‌ంగువముకుంట ప. 
వి “ామకృష్ణున. క్లుండైవట్లు ' జ “చి పద్యములో నున్నది. 
ఈరామకృమ్ణుంయు పలి విజయాది ' "పృబంధక _ర్హమయైన "తెనాలి 
రామకృన్లు(డే, అతడ భట్టరు చిక్కాాచార్యుల శిష్యు(డై నట్లాతని 
చారిత ) మన వాసియురటిని. లింగమకుంట రామకవికూడ6 చాను 
భట్టరు చిక్కా_ చార్యుల శివ్యుండనని “యీకి9ంది పద్య ములో6 జెప్పి 
యాన్నా (డు, | 
క. గురురాయ పట్టభదు౮ని 
నరవారు -(ఢ్రీ/రంగనాయకాంశభవున్‌ 'భ 
టవ చిక్కా-చార్యుల మ 
ద్దురుం దల(దుచు 'నడుగులకు నతుల్లావింతున్‌ , 
చిక్కా-చార్యులకు యౌావనదళలోం 'జెసాలీ శామక్యష్ణుకును 
వయసుమో తిన వీమ్మట రాముకి మోయు, శిష్యులై యుందురని తలంప 
వచ్చును. రామకృష్ణ స యూజ్ఞన జ్లైనల్కు్యు నియోగి 
బా న 


(శః 


(| 


ar 


వీ 


లింగమకుంట రామకవి 179 


ఈకవి రచించిన చకతుశ్వాటికా యావోళ్మ్య్య మైదాశ్వాన 
ములు కలది. ఇందు వర్ష్మింపంబడిన చతుర్వాటికయే నవెదలువాడ, ఎకె 


పగడ వంలీయులకు .నివానమయినదికూడ నీచెదలువాడయీ, ఈ 


చెదలువాడయు, లింగమగుంటయుకూడ గెల్లూరు మండలములోషనివి. 


. వృద్ధకుండికయని నై నీసపద్యములో వర్శితమైనది. దానినిష్పుడు గుండ్ల 


కమ్మ యందురు. చదలువాడలోనున్న "ధ్రీకామచందు? సీక్రింది 
పద్యములో? గవి నుతించియున్నా (డు, 


చ, కలళభవుండు పంకరువా గర్భునిచేం గొసితెచ్చి వేడ్క. సం 
ధిలభువనంబులౌననః బ్రతిష్టితుం జేసిన లీల నొప్పు స 
న్ములయజకీ ర్తి ర శోభితున మత్కుల చేవత నాది బేవుం గే 
చల కరుణాంబుధిన్‌ *జదలువాడ స. బ్రస్తుతించెదన్‌. 


చెదలువాడ - నివాసీయు( బండితుందు నగు ననంతాచార్యుండను 
మైథూనసుండీకవిని చీతుర్వాటికా మాహోత్మ్యమును రచియింవుమని 
పోత్సహించిన ట్రీక్రిందిపద్యములలోం గవి చెప్పియున్నాండు. 


నీ, వకముఖంబున నింది రావల్లభో 
నర్చించుటక 6 దానయవతరించి 
విఘనసబ్యవ్మా నా వెలసిన బ్రవ్మానం 
శంబున జనియించి జవీతయగచు 
'నమయత రాజాన చతుడుండై. దూరఠశ) 
లీ దృష్టి త్రావజ్ఞుండగుచుం 
గలియుగ వ్యాసుని * శరణి స గ 
'ాచార్యవర్యుం డుదారయళుండు 
గి నర్వవై ఘానసకులాబ్ధి చందు9ండగుచుం 
-జదలువాడ స్థలంబున. నుదయాభా,.ను 
చందముననుండి, యొకనాండు నముచిఠళాతి 
శయముతోం నన్ను. బికివించి సరణి ననియె, 


180 ఆ౦ ధ్ర:క-వితిర౦గణి 


ఆ, -రమణం జదలువాడ రామునకీల్లడ 
వారు మ్‌ారు సీదుచేరివాండు 
. రామసుకవి! కవితచే మెచ్చుంగను నతం 
డఖిలబుధజనంబు నౌననంగ, 

_ ఈతండురచించిన, "వేంకటమాహాత +5 మ్స [ఫురాణ, వామన 
వురాణము లివుడెచ్చటను గాన్పించుట లేదు, లభించిన రెండు[గంథము 
లును నముది్రితములు, వాని తాళపత)ప)తులు మదరాసు ప్రాచ్య 
లిఖత పు-స్తక: 'భాండాగారమునంద్న వి. 

ఆనందకానన మాహోళ్ళ్యము కోనమంతి) 'మేరణముచే రచించి 

(శ్రీ వెంక కేశ్వడునకంకితము చేసెను. ఆనంద కాననమన్తగా కాళీ కాశీ 

శత 9మహిమమిందు' వర్ణితమయినది.- ఈకోనమంతి) శుక్ల యజుశ్ళాఖీ 

యుండు, నిశా మిత్రగోత్త్రయి; . కలువకూరు వా నృవ్యుడుః ఈతండు 
కవిసీక్షింది వాక ఫ్రములతోం బో9త్సాహాపరి చెను, కెలునకూరు చిత్తూరు 
మండలమున. గాళవాస్తి "తాలూకాలో నున్నది. 
“గ, వినుము మత్స్యవురాణ వామనపురాణ 

ములును 'వేంకటమహోళ్ళు న్ర్రమును ఫలప) 

దము చతుర్వాటిశా మహాత్త (మును డెను“ 

చేసి' వెల నీతి నవని బ్రసిద్ధి దనర, 

వ, కావున నీవ ఫురాణంబులు 'తెలుంగునేయ సమభుండన్రు వాయు 
వురాణంబునంద€ లశ నంహితోక్తానంద ప్ర మాహాత్మ్యం 
చాంధ్ర)ిభాపావి'శేషంబున రచియించి 'వేంక కేశ్వర పూజూంతికం: 
బు సేయుమని యానతిచ్చిన నియ్యకొని. ..” 


ఈతండు తెనాలి 'రామకృష్షుని కల్లుండుః కావున బదునాజవ 
త 'తాబ్లి బీ మథ్యభాగము నందున్న వాడని చెప్పుటకు సంశయింపనక్క_అ 
లేదు ఈతని కవిత్వము నలతతమై నరనముగాను మనోహరముగాను 
నున్నది. శ్వా ఇ లితెలియుటకె శై_ కొన్ని పద్యముల నుదావ్యాయేచున్నాండను, 


(క్‌? 


శె 


46 


శ 


ఉం 


| లీంగమకుంట రామకవ 181 


శంకాటంకను తేక తారసిలి యా శాచిత్తులల్లాడలా 
లంకానాథుండు వీరవికంమ కళాలంకారు(దై శింజినీ 
టంకారధ్వను లుల్లసిల్ల శరవీఠంబుల్‌ సదింటన్‌ మహా 
పహాంకారంబులు సేసె బౌణనికరం బాభీలమై కప్పంగాన్‌. ౧౪ 
కడువడీి 'నివ్వందేని శుచిగాకయు నూరక (ట్రహ్మాకుండి లో 
నడుగులు దోంచినంత నే వియన్నది పాదమునందుం గల్లుమేన్‌ 
దడువుచు రామచం(ద్రునకుం దండము పెట్టిన వాని పుణ్యముల్‌ 
నుడువణగ శక్యమానె పదినూటుదలల్‌ గలపాంపటేనికిన్‌ , ౧ అ, 
పాదములంటి భూలలన భాగ్యమునొందంగం (దోవం[బోచుచున్‌ 
శాదర జఃక ణంబున నే పాపము శాపముసూడ్చి ఫుణ్యకృ 
'త్పాదుండవై మునీశ్వరుని వై దలిం బావని 'జేసినట్టి సి 

పాదమె దిక్కుగా (బదుక (దాన్మాణునన్‌ దిననాడంెల్లునే, > 


రాముండు పోవునచ్చటికి రామునికన్నను మున్నుపోయి నే 
రాముని వాసయోగ్య కుథరంబగుచుండెద నంచు వచ్చి యా 
భూమిధరాకృతిన్‌ నిలిచి పోళల్చెనదో వెలిదీవినాగ ని 
'త్యామిత శుభ్ర కాంతి యుత్నమెన సితాగముంగాం చెనంతటన్‌, రఆ 
కనియెన్‌ నారదమాని సింవాము లసత్క_ల్పదు)మానీకమున్‌ 
ఘనసౌధా[గ పతాకమున్‌ సురనదీకల్లోల వాఠరీకమున్‌ 
జనిత(క్రీ)క ము చైత్యభీకర ముసనోజు శూర తా(దేకమా 
త్సనభఘానంద రసపవావా సుర సంఘాస్తోక మున్‌ నాకమున్‌, ఈఆ 
కోమల పారిజాతములు కొప్పుననున్నవి వానికంకు నీ 
భూమిరుహూప్రుసూనములు బుద్ధిం దలంప నతలిపి)యంబులా 
కోమలిరమ్మటచు నొకకుంజమునీడకుం చార్చె నొక్క_సు 
'తా్రానుభటుండు వేగనొకతన్వి ననంగవిహార శేళికిన్‌, 

నీ వదరు తొయ్యలి తలవాకిట నెమ్బితో 

నుండవాగ్వల్ల భుం డొగ్క_వంక్‌ 


182 అంధ్రకవితరంగిణి 


వలి"బంకి పట్టి డాపలనవంకం గనుప టి 
యుండ సదాశివం శథొక్కవంక 
“ఫొలోమి. వామారక భాగ మధ్యంబున' 
ఇ నుండ పురంధరుం 'శొక్కునంక్‌ .-. 
'శమతమ చిన్ని'ళెంతయా వి(భ్రబుంవుచు , 
నుండు సుశాసురు లొక్కవంక 
శీ నురగ లోకాధినాయకు లొక్క_నంక 
యక్క_లును జందమామయు నొక్క_నంక 
సూవ్యరశ్లియు గ9)వాములు నొక్క_వంక 
సంగ ముల నుండ నుండె నాభంగయమేండు। 


ge 


డా అగథుశాఖ లేర్పరచి యాగమత శ్వ రహస్యము ముల్‌ మహా 
భాగ్గుండనన్‌ జనుళ్రైలియ భారతనహీతయుదుం బల్కి యున్‌ 

వేగచెంచిశ్ర త శాంతి “యుదవింపగ యున్న బరాశ రాత్ముజున్‌ 

" ఛాగవతందు నీయుమని పళ్కీ-కృ ఆాద్ధనిం -జేయవే. దయన్‌, 


| ఎఈకపిశాలము క్రీ, ఈ, 1520_15:80 అయియుంక్రుననియు 'నీతని 
గ/ంథముటు 15501570 నడుమ ' రచియింపంబడి యుండుననియు6€ 
దలంచుచుస్నాండను. ' ఆనందశకానన మహళాళ్ళ్మ వ్టలతి పంరకుండై న 
కోసమంత్రినిసార్చి (వాయుట meee Sores 
"నేమియు. బెలిసినది కాదు, : 


డిస ధ్లుం- 


au 


(జ 


య 


169 చిరుమూరి గంగరాజు 


ఈక వినిగూర్చి యేమియు బెలియరా లేదు. ఈతండు కుకలవో 


పాఖ్యానమును ఠచియించినట్లందులోనివని "రెండు. పద్యములు రామా 
"ప్రగ్గడ 'జగ్గనయు, ' ఆంధ్రసాహిత్య పరిషత్తునండున్న యుడాహరణ 
గంధ 'సంధాతయు ' నుచాహారించి యుండుట చే.  సీకవిసామమును 
గ్రంథసామము. నెటుంగలోీగితిమి.. ఆపద్యనుల సీటనుదొవారిరోచు 
చున్నాండను, 


; క, 


ఫై 


హరిడానున వనవానుని 
బరిచితపరమోవవాను 'భొసురబోసున్‌ 
నుదచిరనిగమాభ్యానున్‌ 
పేరచితకాళ్‌నిపాను వేదవ్యానున్‌ , 
పద పద్దుర జమున 'చాహాణవుత్రికం 
బూంబో౭డిం జేసిన ఫుణ్యు డితడు 
కాలుండ్రై వారధనుర్శంగంబు నీతకు 
నుయవసేయు నిళ్శంకుం డతడు 
మణిమయం'బై. యున్న మాయాకురంగంబుం 
గడంయగి చంపిన వేటకాం డితండు 
కట్టా.శిముత్యంబుకై వడి మున్నీరు 
శాణాగ)మున నిల్చు పౌఢుం డెతండు 
పృబలదశ కంథపటు కంఠనిబిడవివిన 
దహనకీలాయమాన దోర్లండ చండ 
చటులకోదండనిర్భు కృశరనికాయు? 
డీతండు గాకుత్‌ స్థవంశాబ్గీహిమక రుండు, 


ఈకవి (శ్ర శ, 1560 వ సంవత్సరముక౦ కు బూర్యుండు, ఇంత 


కంయె కవినిగూర్చినవివరము "లేమియు. చెలియరా లేదు 


క — 


170 లింగమకు౦ట తిమ్మకవి 


'ఈతంకు ప్రధమ కాఖాని యోగి చ్రావ్మాణుండు, కాత్యాయన 
సూతుడు; కాశ్యపగోతు)(డు; నర్వకవిపాతుయు; ; లక్షుణామాత్య 
తిమాసంబలకుం బుత్ర్రండుు మత్స న్రనురాణ వామనవురాణాది గ్రంథ 
క_ర్తయగు లీంగమకుంట రామకవికిం తమ్ముడు; అవురాణ గ్రంథ లేఖ 
కుండు చిక్కయభట్టరు శిమ్యుండు,' 


= ఈకవి సులవతణసారమను లశణ([[౦థమును రచించెను, లక్షణ 
గ్రంథము లచేకము లున్నన్సు -ఈతనిలయణసారము సజల లోకమున 
నెక్కువపొవారముం గాంచినది, కవి తననుగూర్చియు శాన్‌. రచింప 
బోవు లతణగ్రంథమును గూర్చియు -నీక్సిందిపడ్య ములను రచించి 
యున్నా (డు, 
నీ (శీవెప్ల వవహితుండం జిక్కయభట్టరు . ల 
శిష్యుండం గవితావి శేవశేవ 
తులితనర్వార్య పౌతు)ండ లవ్మృయకుం ది 
మ్మాంబికు సుతుడం బేరనకు మాచ 
నకు రావముశకపివరునకు ననుజన్ముండ 
నారామక వి చెప్పినట్టిమహిత 


స్య a 


మత్స ్రనుంాణ వామనపురాణ్రాఏ'స  . 
త్క_వితల శెల్ళ లేఖకుండ వృద్ధ 


కుండి కాలీరలింగ మకుంటనోమ 
పట్టణస్థితకుండ సౌభాగ్యయుతు డ 
నాదిశాఖాప్రనర్త రన మమరువాండం . 
గాళ్యపగోతు్రండను న. నయ 


క," లమణిశార్రము' "లెల్ల బా 
కీశ్నించుటం గాంతకొాత' 'ఈజిగనవాండన్‌ 


జి 


(శ్రా 


ఇ 


te 


‘A 


47 ] లింగమకుంట తిమ్మ. "వి 185 


లాశణకాదులు మెచ్చసు | 
లతణసారం బొనర్ను లక్ష్యము లమరన్‌ , 


శే, కొందజెంచు లతణములం గొందణెంచ 

రందబును నెంచునవి గొన్ని యవియు నవియు. 

దొరయంగా గూర్చి కవిసమ్మతులను వ్రాయు 

దొకటి కొకటికీ సంన్క్బృ తాంధో క్తులెనయ 
తే, (గ్రంథసామ([్రి సలుగుటం (బ్రతిపదమున 

కన్ని లక్షణములు (వాయు దనిన సందు 

(గ్రంథవిస్తారమగుం గానం గవితసూ|త్ర 

మెన్నిటను 'దేంటపకు నన్ని యే లిఖంతు, 

ఈకవి నివానము నెల్లూరు మండలములోని లింగమగుంట 

గ్రామము, గుండ్లకమ్మ నదితీరమున నున్నది, దీనినే వృద్ధకుండిక 
యనెదరు, ఈకవియు సోదరునివలెనే తనగ)ంథమును 'చెదలువాడ 
యందలి (శ్రీరామచందు)న కంకితము చేసెను, 


"తెనాలి 'రామకృష్ణక వియు నితయను చిక్క భట్టరు శిష్యులు, 
కావున నీకవులిరువుడును సమకాలికులును బంధువులునై యున్నారు, 
-ఈపిమయమున రామకవివారిత్రమునం గొంత |వ్రాసియున్నా డను, ఈ 
కవి పదునాటువ శ'తాస్ట్రయందు మధ్య కాలమున నున్నవాండని నిన్సంళి 
యముగా 'జెప్పవచ్చును, 

ఈకపికాలమునుగార్చి (శ్రీవీశేశలింగముపంతులుగారు “రాము 
కృన్ణునిణోడి సమకాలీనుం డగుటచేత లింగమకుంట తిమ్మకవి 1620 
సంవత్సర పా)ంతములయందున్న వాయు, ఇతండు నం గాకు 
నూరి యప్పకవికాలములో సహిత ముండియుండవచ్చును” అనివా?సి 
యున్నారు. ఈయభిపాంయముతో 'నేనేకీభవింపంాలను, అనేక కార 
ణములను జూపుచు రామకృష్ణకవి శ్రీ శ, 1500_1560 నడుమ 
నున్న వాం డనియాతని చాశకిత)మున వ్రాసియుంటిని, (ఆ, క, త 8 నం, 


Sr 


186' ఆంధ్రకవితిరంగిణి 


పుట 17) శావున సీకిమ్మకవియు సీతనియ(గజుం "డగురామకవియు 
'రామకృవ్లకవికంకు 20_25 సంవత్సం ములు వయసున చిన్నవానైై 
రామకృష్ణకవితో సమశాలికల 1550 పా)ంతమున(డమ తమ 
గ)ంథములను రచియించియుందురసి నిర్ణయింపవచ్చును. 


ఇప్పుడు. మనకు లభించుచున సులమణసార ముదితపితి సరి స 
మైనదికాదు. ఈపమయమున (శ్రీపంతులు గారాంధ్రకవులచరితే 9మున 
“కప్పుడు ముద్రితమై యున్న సులక్షణసారమునకును నాయొద్దనున్న 
యముదితేపు _నకమునకును మిక్కిలి వ్యత్యాసము క నబడుచున్నది”అని 
వా)సియున్నారు, తిమ్మకవివికాని పద్యము లనేకము లిందు6జేరినవిః 
తాళపత్రప్రతులు పరిశోధించి, తిమ్మకవి సులశక్షైణసారమును సిద్ధష్టముగ 
బక టించుటకు మిగుల నావళ్యక మై యున్నది, 


ఈ గగంథమున. కముది)తప్రత్రియొకటి మదరాసు పా్రాచ్యలిఖత 
ఫు స్తక భాంజాగారమునం దున్నది.. 


శ 


అప్రతిలో గంథాంతముననున్న $= = (Re No. 11) 


గ, భీమసయు, ననంతేయయును 'బెద్దన యును 

జ దాతెనయు? త్‌ ఇందమలుగూర్చి 
(ప్రకరణము లొప్పం నెను (బ్రహ్మాగరఖగ 
నొనర లింగమకుంట త్‌మ్ముసుక వియు 


అనుపద్యమునుబట్టి యోోాకోవి సులతుణసారమును దొమ్మిదిప్రకర 
ణముల్లుగా రచియింఛినట్లు గన్ఫట్టుచున్ని ది. ము[ద్రత(ప్రతిలో (ప్రకరణ పై 
విభాగమే కాన్పింపదు ఈపద్యమందలి పెద్దన చిత్రకవి పెద్దనయ - 
యుండును, ఆ పెద్దన తిమ్మ: వితో సమకాలికుండు. ఆతనిలక్షణ(గంథము ' 
సీతండు చూచి యందలి లక్షణములను గొన్నిటిని 'జేకొనియుండును: 
" ఈతని కవిత్వేశైలి చూపుటికై' శ్రీవశేశలింగముపంతులుగా రుదాహా- 
రించిన "రెండు పద్యముల సీక్రింద నిచ్చుచున్నాండను. వ్‌ స 


న షె 
న 
( 


& 


వబింగమకుంట తిమ్మకవి 187 


మి, విను మోరీతియుటంచుC గావ్యకరు(డై వెల్ల ంకితాతప్ప చె 
ప్పిన -సూత్రంబులు కల్ల గాం గనం డెన్‌ ఏీవీపనెట్లన్న చో 
మును దీర్ధృంబుల ప్రై ఆఅకారములే పూర్ణ స్థితపజ్ఞ గా 
దనియెన్‌' లింగమగుంట తిమ్మకవి నేం దర్కి౦తు నిప్పట్టునన్‌. 
చ అనుచు నబేమొకో మును రయంబున ట్ట. 
జెనయ వచించెం జిత్రకవిపెద్దన 'లెస్సవు వోఢు వ ోఢ్రు శ 
బ్రనయతే గానరో వినరొ తద్ధ్హ ను అంతయు ధన్యులయ్యు మే 
స్‌ భ్రమగాంతు రాత్ఫల స్‌ వొశానొక చోటం పతాక గమ్మాలన్‌? 


ఈపద్యములు ముదిత ప్రతిలోం గానరా లేదు. 


ఈతిమ్ముకవి బాలురకు సుబోధకముగా నుండుటకై బాలబోధ 
ఛందస్సు అనుపేర వేజూకా ఛందో(గంథమును రచియిఎచినట్లు కస్ఫట్లు 
చున్నది. ఈవిమయమున (శ్రీ) నిడదవోలు వేంకటరావుపంతులు M A, 
గారిట్లు (వాసియున్నారు, (భారతి, యువసంవత్సర మాఘమానసము* 
పుట 165) 

“లింగమకుంట తిమ్మన న వ్రాసినట్లు పాక 
నాటియందు(గల కౌలూరి యాంజనేయకవి దన సుక కటిక దా మృతిమిను 
లశణ(గంధథిమున బ్రాసియున్నా(డుః 


సులక్షణ సారముగాక బాలజోధచ్చందన్సుగూడ తిమ్మనకవి 
రచియించి యుండవచ్చును, ఇందపూర్వ గ)ంథములనుండి పద్యము 
లుద్ధరింపయుడినవి, (శ్రీరామకృష్ణకవిగారు. దీనికి చాలబోధమనియ' 
సవతి యనియు సందర నామముల గలవని వ్యాసియున్నారు. 
ప్రభాకర శాస్తు )లవారు శ్రీాభిరామ (గ్రంథపీఠికలో నీఛందస్సును 
గూర్చి యిట్లు వాసీయున్నారు, 

'బాలబోధచ్భంధస్సుక ర్య పేరెరుగరాదు, అందు బహు(ప్రాచీ 
నమ్ములై న ([గ్రంథను లుదాహృతములయ్యెను, అప్పకవికంకుం దత్క__ర్త 
పా్రొచచీనుండు గాందగున్ను, అది (ప్రాచ్యలిఖత పునకశాలలోం గొంత 


188 ఆంధ్రకవితరంగిణి 


కలదు, (బ్రవ్మాశ్రీ మా, రామకృష్ణకవిగారి దగ్గణం గొంతగలదు: వారు 
డణచుగా నక్క_డక్కడ నుదాసారించుచువచ్చిన (ప్రాచీన పద్యరత్న 
ములనేకములందలివి, రత్న ఖనియగు నాగ రథమును గూర్చి వేరుగా 
నొక వ్యాసమును వాయుదును, 

వె యుద్ధ్భృ తాంశ్‌ ములంబట్టి ఈఛందస్సు పాశ _న్వ్య మెటుగంద 
గును, లింగమకుంటతిమ్మన యప్పకపికిం బూర్వు-డగుట చేతను, నాంజ 
'నేయకవి తిమ్మన దీనిని రచించినట్లు "వెప్పియుండుట చేతను తిమ్మనయే 
యోగ )ంథము రచియించియుంబునని తలంపవచ్చును,” 


- కారా! -- 


171 నెల్లూరి మత్తరాజు 


రామాపెగ్గడ జగ్గనకవి తన ప్రబంధం'త్నాకరమున నెల్లూరి 


ముత్త రాజు పద్మావతీ కళ్యాణములోనిదని యీకి ఎంది పద్యము నుదా 
హరించియున్నా(డు. _ ఇప్పుడాగ)ంథ మెచ్చటను లభ్యమగుట లేదు, 
అందు చేం గవిచారిత ) మేమియు చెలియరా లేదు. 
కః సీవెంత వేయకొన్నను [. 

శగేవల పాతకుల "కేలగ్భపపుట్టు మదిన్‌ 

దేవుండు “నహి” గురువున్‌ “నహీ 

శ్రర తు లకు వక చపద్భదళాశ్షీ, 

జగ్గనకవి క్రీ. శే. 1560 పాంతమువా(డు. _ కావున నీకవి 


యంతకుం బూర్వుడని యనుటకంెటు నితని విపంయమున జేమియుం' 


వా)య(జాలను, నెల్లూరి వీర రాఘవకవి, నెల్లూరి శివరామకవి 


యను నిరువురు కవులున్నారు. వారి చారిత) ముల స పసల . 
వపాయుదును, ఈకవి 'వారివంశ ములోని పూడ్వండేమో తెలియదు. హం 
ఈపద్మాఒకి ఎవ్వరో "తెలియదు." చి వైపద్యము నాయికా వీరవావర్ష' న 


లీ 


నములోనిది, నూతన శాతనుత. hoe 


ల = 


Fey 


(ఛు 


48 ] 
172 కాసెనర్వప్ప 


ఇతంయ మల్ల నమంథత్రి కుమారుండ్యు వరంగల్లు (ప్రాంతనివాసుండు, 
ఇంతకం మె నితనిచారి[త్ర మేమియుం దెలియదు. 

“ఈకవి సిద్రేశ్వర చరిత్రమును నామాంతరముగల ప్రతాపచరిత్ర 
మును ద్విపద కావ్యముగా రిచించెను.”” అని కవుల చరిత్రకారులు 
(వాసియున్నారు. నోలకొండకవుల సంచికనుబట్టి యీసెండును 'వేజు 
వేటు కావ్యములని తోంచుచున్నది ఈగ)ంథము లేక గ్రంథములు 
ముద్రితముకా లేదు, తాళపత్రష్రతులును గన్బించుట లేదు, అందు చే 
సీవిషయమును నిర్ణ యింప(జాలము, ఈ(గ్రంథమునయగాక తీయ (వపభువ్రుల 
చారిత్రము వర్ణి తమైనదని తోంచుచున్నది.  పీతాపచకిత)మునకు 
సిద్దేశ్వర చరిత)మని .నామాంతర మెట్లువచ్చెనో తెలియదు, ఈగ కంథ 
మందలి కొన్ని ద్విపదల నుదావారించియుండుట చే (శ్రివీరేశలింగము 
వంతులుగా రాగ )ంధమును జూచియుందురనియు రెండుపేళలుగల యా 
గ9ంథ మొకటియే యనియుం దలంపవలసియున్నది. (శ్రీషుతులుగా 
రుడాహారించీన యోాకి)ంది ద్వి పడలవలన సీకవి"డిరును దండి) పేరును 
దెలియుచున్న వి, 

ఇది (శ్రీసకల విద్యదిభ పాదకమల _ 

నదమల సేవన సభ్య సంస్థురణ 

భాసుర సాథుభావనగుణానూన 

భూసురాశీర్వాద . “పూజనీయుండు 

కాసె మల ల్లనమంతి) భునకుమారుండు 

వాసిగాంజెప్పె నర్వప్పనునతే(డు, 


ఈతని గ )ంథమునుండి యే కూచిమంచి జగ్గకవి తన సోమేన 
రాజీయమునందు విశేవభాగము గ)హించియున్నా (డు, 


ఈకవికాలమునుగూర్చి గ్రీవీశేశలింగము పంతులుగారు “ఈకవి 
కాలమెప్పుడో నిశ్చయముగా? డెలియదు, కాని యితని గ్రంథము _ 


190 ఆంధీకవితరం౦ంగిణి, 


మిక్కిల్‌ వురాతనమైనదనుటకు సం'చేవాములేదు, ఇతండు పృ్రకాపరు 
డని యనంతరమునం గొంతకాలమయినతరువాత నుండినవాండు” 
అని వ్రాసియుండిరి. గోలకొండకవుల సంచికలో ఇతని కాలము 
క్రీ). శ, 1400 పా్రాంతమనియుం “గవి తావిషయముకం కొం జరితా9ంశ 
మున నితెనివి పమాణగ )ంథములనియు, వరంగల్లు పంత వాసియగుట 
నిచటి ప)ీవాదములను గ్రంధస్థముగావించే” ననియు వాసియున్నా రు, 
ఈకవి వా)సియుంచిన చారితాంశ ము లీ(గంథ(ప్రతి లభింపక పోవుట చే 
నాకీ గ్రంథను (వాయునప్పుడుపయోగింపలేదు, 


' ఈకవికాలమును నిర్ణ యించుటకుం దగిన యాధారములు నాశే 
మియు దోరకకపోవుటచే, See జెప్పజాలను, 


ఈతని కవితయందు లకణవిరుద్గమ్ములె న ప్రయోగ (ములనేక ములు 
గానంబడుచున్న వని (శ్రీవీశేశలింగము పంతులుగారు వ్యాసియున్నా రు. 
(శ్రీపంతులుగా రుదావారించిన _కొన్ని పంక్తుల సీతేన్నిశెలి చూపుటకీ 
క్రిందం బొందుపర చుచున్నా (డను, 


- సారెసారెకుం గోరి సన్నుతుల్‌ సేయ 
సారపారావార సరనగంభీర 
సారుండై. కీర్తివిస్తారుంై యలరు 
నారీతి గణపతి నటుమాచు వేడ్క. 
దిక్కన సోమయాజక్క_డ కొకట 
దిక్కు. దిక్కు_లనుండి "తెరలి విద్యార్థు 
లక్క_డక్క_డను గావ్యముల శ్లో శ్లోకార్థ 
ముక్కొ_క్క- విధమున నొగివినిపింప. 


irl వ 


rE 
“ ఇ 


\¥) 


173 పెద్దిరాజు రామరాజు 


కాకనూర్యప్పకవి తనయప్పకవీయమున ఈవని పెద్దిరాజు రామ ' 
రాజు  చాటుథారలని యోా|క్రింది రెండుపద్యముల నుడాహరించి 
యున్నా (డు [| 
క, “ఇమ్మహిలో మహసీయ గు 
ణముల నీసాటిగలశె నానావిధ డే 
శమ్ముల (శ్రీరాముని సీ 
తమ్మా మాయమ్మ నిత్యహర్ష ములిమ్మా | 
క, ఇమ్మా మదళీష్టంబులు 
కొమ్మా మాయొక్క లెల్ల గురుమతిణో మా 
యమ్మా రఘుసందను సీ 
లనూ సాభాగ్యసిద్ది దాయని నమ్మా [2 
_ శఈవని పెద్దిరాజనుట చే పీతండు గుంటూరు. మండలములోని 
ఈవని (గామవాన్తవ్యుండేమోాయని యూహ కలుగుచున్నది, అప్ప 
కవికంెటునీతడు పూర్వుండు, కావున. బదునాజవ శ తాబ్టివాండని 
త్రలంపవచ్చును. -ఈతండు రచించిన గ)ంథము లేవియో "తెలియదు. 
ఈపద్యములు చాటుధారలనుటచే నొకగ9ంథములోనివి కావనితోంచు 
చున్నది. ఇంతకం"బు నీతనింగూర్సి "యమియు. 'దెలియదు, 


క నా 
* 


174 శంకరకవి 


అతండు నియోగి (బ్రాహ్మణుడు; అపన్నంబసూ'(త్రుండు; కాండి 
న్యగోత్రుయ,; చేచనామాళ్య పుత్తు)(డు, ఈతని గృవానామ మేది యో 
"తెలిసినదికాదు, 

-ఈకవి వారిశ్చందో )పాఖ్యానము నియిదాశ్య్వాసముల (ప్రబంధ 
ముగా రచియించ్చి ఈడూరి యొల్లయామాత్యున కంకితము చేసెను 


192 ఆంధకవితిరంగిణి 


కృతిపతి యీ(గ్రంథమును దన కంకితము .చేయుమని కోరినట్లు కవి 

యీ క్రింది పద్యములలో. జెవ్పియున్నా (డు, 

మ. నను గాండిన్యమునీం ద్ర గో(త్రజు సుభాంధస్పింధుకల్లోల తు 
ల్యనిరాఘాటనబోధురంధరుని చేచామాత్యి సత్పుత్తు96 బావన 
ఇచారి(త్రు శ శాంక మాళి పదసేవాలబ్ద సాహీత్య న 
ద్లనునిన్‌ బంధువిధేయు శంకరకివిన్‌ దావీ,ణ్యపుణ్యాధికున్‌ , 


శే, a రావించి యార్హాసనమున నునిచి 
తత్పేరఠ తేమిోణ గంథాతుతంబు లాది 
గాలం గర్పూర తాంబూల కనకభూవ 
ణాంబరంబులు దసియ నందంద యొసంగి, 

కే, స పృనంతాొనములలో యశస్మ_రంబు 
కృతియ కావున నీవొనరించునట్టి 
నిరుపమాన హారిశ్చం[ద్ర నృపచరిత్ర 
మంకితముసేయు నావేర ననఘచరిత, 


(శ) 


కవ యాశ్వాసాంతములయందు (వాసికొనిన గద్యయిట్లున్న ది. 


“ఇది (శ్రీమదాపన్తంబసూ'త్ర పవిత్ర కౌండిన్య మునిచ(్రవ్నర్తి 
గోత్ర సకల సుకవి జనాసీశకమి(త్ర చేచనామాళ్యకుమార నవియవి వేక 
విద్యాలంకార కంకరకవి నామధేయ ప్రణీతంబయిన హలిశ్చింద్రోపా 
ఖ్యానంబను మహాో(ప్రబంధంబు, 


ఈగ్రంథమునుబట్టి - కవినిగూర్చిన. విశేషము. లింక “నేమియు? 
'దెలియ'రా లేదు, క్రవినివాసమును చెలియదు., 


/. ఛ్‌ 


కృతలిపతియైన యీాడూరి యల బ్లయామాలత్యుయ. ఈడూరునకుం 
గరణమైనట్లునుం గోదావరి నదీ(ప్రారంతమైన కారుకొలను '(గ్రామనివా 
' సుళ్ళ నట్లును, శేదారగురుని శిమ్యుండ్రై నట్లును, నీ(క్రీంది పద్యమ్లుల 
“వలన చెలియుచున్నది. 


(ఫ్రా 


49 ] శంకర కవి 198 


వ్‌ ఆర్యానుకూల కృత్యంబు శంభునియందు. 
దనయందుం గలుగంగం దనరినాండు 
భూరి సుదర్శనస్స్ఫూ ర్తి కృృమ్ణునియందు. 
| దనయందు. గలుగంగ6 దనరినాండు 
చతురానన[ప్రౌఢి జలజూసనునియందు. 
దనయందు6 గలుగంగం దనరినాండు 
(ప్రబల భోగోన్న తీ ఫణివల్ల భునియందు. 
దనయందుం గలుగంగ6 దనరినాండు 
"తే, మతి పితర్కి౦పం చగేవలమం(త్రిమా|త్రుం 
డే ధనంజయ బాహుకె”ర్యాధికుండు 
సత్యవర్త నుం డీడూరి శాసనుండు 
హితవచోహారి బాచయయెల్ల కె రి, 


వః అమ్మాలి నిధానంబునకు తానం 


. మ, అరవిందాసన వాసవాద్యమర లోకారాధ్య కర్కోటే 


శ్వర కారుణ్యపదాభిరవీతము భాస్వద్దీ ప్రి మద్భూసురో 
త్క_ర నిత్య గ్రుతి పాఠనిస్వనముదా త్ర(శ్రీీ నజ(స్రంబు లి 
రం "చేర్కొననొప్పు6 గార్కొ_లను గోదావర్యు పొంతంబునన్‌ 
శా, వేదార్షప్రతిపాదన (ప్రకటచిద్విద్యాధురీణుండు సా 
చమోదేందు కళావతంసుండు నమ్మగ ప్రాభవాఢ్యుండు నై 
శీదారేశ గురుండు సత్క్బృపం గటాతీంపల వరిల్లు ని 
తో దార (పతిభాగుణాభ రణుం డీడూలరెల్ల నార్యుండిలన్‌ , 
-ఈకృతిపతి కుతుబనమల్కు_ని యను(గవాము బడసినవా.2ై జల 
కీమారకుణమున నియోగింపంబడిన ట్రీక్రింది పద్యమున పంచమాశ్వా 
_ సాంతమున. జెప్పుబడినది, 
క, అలఘు [ప్రతాపకుతుబన | | 
మలేంద) కృపాసమగ) మహిమాన్విత కో... ౫ 


194 ఆ౦ధ్ర)క వితర౦గ్గిణి 


ర్కొ_లని గాామని' కేతన ! 

జలసీమారవ రైక చాతుర్యనిథీ | 

ఈ కుతుబనముల్కు. గోలకొండ నవాబుగా 'నున్ని ట్లియు, యి(బ 
హీమ్‌ కుతుబ్‌ పూహాో కుమారుడై నట్టియు, మహాముదు కుతుబ్‌ పాహో 
యని యభిపా9యపడి [బ్ర (శ్రీ, వీశేశలింగము పంతులుగారు *ఇతంయ 
క్రీ), శ, 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరము 
వజకును గోలకొండలో రాజ్యము చేసినందున 'కవియు నప్పు డేయుండి 
పదునాజవ శ తాబ్దాంతముననో పదునేడవ శ'తాబ్దాదియందో యో 
ఫు_స్తకమును వేసియుండును.” అని వ్యానీయున్నా రు, వె పద్యములోని 
కుతుబనమల్కు.ను మహమ్మదు కుతుబ్‌ పాహాయని యెంచుటకు బంటు 
లుగారి కెట్టిరగూధారము లభించినదో చెప్పంజూలను, కుతుబనమల్కు_ 
అను పేరు కులీకుతుబ్‌ పాహాకుమాత్ర) మే అన్వయించునని నాయభిపా) 
యము, ఇతని కొడుకులును మనుమలునుగూడ కుతుహాపషాహాలనియే 
పీలువంబడుదురు. కొని యాశబ్దమునకుముందు వారివేరులను జేర్చి 
జంనద్‌ క తుబ్‌ పాహా, ఇభిరామ్‌ కుతుబ్‌పాహా, మవామద్‌ కుతుబ్‌ 
పాహా అని యనుచుందురు. చేను తలంచినట్లు కృతిపతి కాళ యు 
డైన కుతుబనమల్కు_ కలీకుతుబ్‌ సాహా అయినయెడల, నతండు క్రీశ, 
1411 మొదలు 1కేకి వజరును * రాజ్యము చేసినవాండు, "కావున 
గృతిపతియుం గవియుంగాడ నాకాలమున నున్న వారనియు. హారిశ్చం 
దో9పాఖ్యాని మాకాలమున రచితమయినదనియు6 చెప్పవచ్చును, 
కృతిపతి కేదారగురున్ని శిష్యుండని జైని వ్రాసిన పద్యములలోనున్న ది, 
ఇబిహి మ్‌ (మల్కి_భ రామ్‌) కుతుబ్‌ పాహాోకు తపతీసంవరణోపాఖ్యా 
నమును గృతినిచ్చిన అద్దంకి గంగాథర కవియును "గేదారగుడనిశిష్యుండే, 
ఈయిడువురి' గురువులు “నొశేవ్య శ్రియని నాయభిప్రాయము, గంగా 
ధరకోవికంకు కేదారగురువు. .వయసునం "బెద్దహంై యుండునుక చా! 
అందుచే నతనిని మహమ్మదు కుతుబ్‌ పాహో కాలములో నున్నాంఢను 


టకంకె అతని తాతమైన కులీకుతుబ్‌పాహా కాలములో. నున్నా (డని 
తలంచుటయే యుక్తము, . ్‌ సన i 


య - 


/) 
[ 


hr 


1" ౨౨౪శ౦కరకవి 195 


కులీక తు టపాహోతో  సమకాలికుండగు అద్దంకి గంగాధరకవి 
తన తపతీనంవరణోపోట్యోనకృ త్యాది యంద్‌ మహమ్మదీయ ప్రభు 
వును శంకరకవివలెణే!? “గుతుబనమలక” యనియే చెప్పియున్నా (డు: 

“నితేర ధరణేతలాఢీ ను లెవ్వరీడు 

పృథివి. గుతువనమలుక చ శ్రేశ్వరునకు” 1 

కానునం గవియుం గృతిపతియుం. బదునాటజవ శ 'తాస్టియందు. 
బ్రథమాస్థ్రమున నున్నారని నిశ్చయింతము, 

కృతిపతి నివాసము కార్కొ లను "అని యొక పద్యములోను 
కోర్కూలను అనియుక పద్యములోనునున్నది గోదావరి ముడలమం 
దలి భీమవరము తాలూకాలో “కొరుకొల్లు అను య 
అదియే కృతిపతి నివాసము. గోదావర్యు వ వపాంతెంబునన్‌ ” అని ప్రై 
వ్రాసిన వాక్యము నాయూవాను బలపర్చుచున్నది, ss 
"తాలూకా ప్రదేశముల నిప్పుడు “జల్లి నీమ'యని వాడుచున్నారు... -చెని 
వ్రాసిన కందపద్యములోని “జలనీమ” మే యిప్పుడు. జల్లినీమయొనది* 
భీమవరము తాలూకాలోని కొల్లేరు సరస్సునుబట్టి యా(ప్రాంతమునకు 
జలసీమయని చేరు వచ్చియుండును. కృతిపషతిని ఈడూరి వురశాననుః 

నంగా ఈడూరునకుం గరణమని వైెనివాసియున్నాండను, -ఈయీాడూ 

'రెచ్చటనున్నదో తెలిసికొనవe సియున్నది నెల్లూరు మండలములో 
నొక ఈడూరున్నది. కాని యది గోదావరీ నదీ(ప్రాంతముకాదు. 
కావున నాయీడూరు కానేరదు. తూద్పనగోదావరీ మండలమున. 
దణుకు “తాలూకాలో నొక ఈడూరున్నది. అదియే యిందు. చెప్పిన 
యీడూంరు. కృతిపతి వంశమునకు మూలవురుషుండై న లింగామాత్యుయి 
బలి ల్హీకురువపఫురాంకుండై నట్లీ క్రింది పద్యములోనున్నది, 


త్త తమునీశ్వరు' వంశదుగ్దాంబునిధికిం 
బూర్ల సిష్లార్టకిరణుండై వర ర్హసీయ 
pr 


మహిషాపీలపీళ్లా లీంగనామాత్యవర్యు. 
డనఘమతి ప కురువ వురాంకుండగుచు, 


196 తన సతత 


-ఈబల్సి కురువప్రరము ' కమ్మనా టిలో న నున్నది. 0౧, ఈలింగనామా 
త్యుంయో యీతేని పూర్వులో యీడూరునకువచ్చి కొంతకాలము 
తమపూర్వ(గ్రామము'పేర . “బల్సికురనివారని వీలువంబడుచు6 దరువాత 
నీడూరు నివాసనిమి_త్త తము నీడూరివారై రని తేలంపవలసియున్న ది, 


wos తనయుడై న పెగడయ్య ఉండిక రణమైన 
"- వీఠనమంత్రి ఫుతత్రికం, దిప్పమాంబికను బరిణయమైన ట్లీక)ందిపద్యము 
వలన. 'దెలియుచున్నది. 
చ. (పెగడనమంతత్రి బంధుజనబ్బందము చేర్కొ_న నుండిశాసనుం 
డగుమతిశాలి వీరనచివా(గ్రణి ఫు త్రిక దిప్పమాంచికం. 
దగుముహిమన్‌ వివావామయి ధన్య చరి(త్రుల( గాంచె బు(త్రులక్‌ 
జగ దభివర్ణ సీయుల విశౌలయశోవిళ వాభి కాములన్‌, . 


_ఈపద్యమున (జెప్ప (బడిన ఉండియను (గామముకూడ కక 


'ఆలూకాలోనే యున్నది, _ కృతిపతి భార్య మైనభవాని, న్నత్తిరాజు 
' లింగయామాత్యునిపు త్రి మ మొ నటీ! క్రింది ' Se జెప్పియున్నా (డు, 


గీ నరస సారస దినరాజు స త్తి రాజు 
లింగయామాత్యప్తు త్రి) నాళీకనేత్ర - 
రూపగుణశీల, నుతభవాసీఫురం ధి 
నెలమి వరియించె నీడూరి 'యెల్లమం తి, 
సత్తిరాజు లింగయామాత్యుని 'దేగ్రామనో చెప్పలేదు. కాని 
న త్మిరాజువారు తణుకు భీమవరము తాలూకా లలో నున్నారు. వీని 
నన్ని టినిబట్టినూడయంాం  గృతిపతినివాసము గోదావరిమండలమనియే 
నిశ్చయింపందగియున్న ది, : 
కృతిపతి "శ్రీవలము కరణముమాత త్రమే కాక దండనాధుఃడై 
యుండెననియు, కృతిపతితండి ) న బాచయామాత్యు(డుకూడ, దండ 
నాధుండనియు6 గవి తాక యం వాగ్లిసియున్నాండు, 


"౧. ద హిం, శౌ నం, ౬ సంఖ్య కంర; : 


(యు 


శ్ర 


(స్తా 


(&' 


50 ) శంకర కవి : 197 


శే, విందు వీడూ-రియెల్ల పృథ్వీకళ త్ర / 

దండనాధయళ 8 కాంతిమండలములు 

దిక్సరోజూతలోచనాదీర్థి కర్ణ 

| కోణముకాఫల (భాజికుండలములు 
కొలను గణపతి చేవకవి రచించిన శివయోగసార కృతిపతియగు 

“ఈడూరినూకనారాధ్యులో తీవంళశమునకుం జెందిన పూర్వుండనితోంచు 
చున్నది. ఈనూకనా రాధ్యుంో యీతనిపూర్వులో బల్లి కురుననుండి 
యీమండలమునకు వచ్చియుందురు, వారిని బట్టి యీాలింగనామాత్యు 
డును యీడూలరునకు వచ్చి యాడూరివారిలొం. గలిసిపోయియుండును, 


ఈళంకరకవి నెల్లూరీిమండలమువా డనిజబాఛనుపండితుండు(వ్రాసి 
యున్నాండు. కవిచరిత్రకారు “లీక వినెల్లూరుమండ మువాండు కాండ 
నియు, నెల్లూమమండలమునుండి వెదకికొనుచు వచ్చి గోదావరిమండ 
లములోనియుక క రణమునకు గృతియిచ్చినాండని తలంచుట సమంజ 
నము కాదనియు వా్రాసియున్నారు. అద్దంకిగంగాధరకవియు నితంయను 
సహోధ్యా ములు, కేదారగురు వేగగ్రామనివాసుండో తెలియలేదు. ఈ 
విషయమింకను విచారణీయమైయున్న ది. కృతిపతితం[డ్రియైన బాచయా 
మాత్యున కిరువురు భార్యలు, అందొకయా మె సెండెకట్ల కరణము 
కుమా_ర్తె యైన ట్రీదిగువపద్యమువలనం 'దెలియుచున్నది. 


చ, అనఘుయ మళ్లైపూడికొమ రాథిపుకూరిమివు తీ) సది9నం 
దన కిన మైనపద్భునయినం 'బెదలింగమం 'బెండెకట్ట్లశా 
సను డగుపర్వతయ్యసుతం జం(దముఖం బినలీంగమాంబ నిం 
పెనయ వివావామయ్యె విభ వేందద్రుండు బాచయమం|క్రియున్న లిన్‌, 


ఈపెంజెకట్లయే యిప్పుడు పెండ్యాల యని వాడంబడుచున్నదని 
స్య్యూయెల్‌ - పంజితుండు (నంవుటము 1 వుట 87) వాసియున్నా (డు 
సెండికట్ల వారిప్పు డా(ప్రాంతములయందున్నారు, ఈ(గంథమున జెప్ప. 
బడినకథ సుప్రసిద్ధమైనది, హరిశ్చం(ద్రకథ మార్క_ం౦ండేయవుశాణమునం 


198 ఆంధకవితరంగిణి 


గొంత నిప్రలముగానే యున న్నది. ఈకథ బు "గ్వేదమునందుంగూడ నున్నః 


దంట, ఈకథను గ7ారసమం|తి ద్విపద కావ్యముగా రచియంచియుస్నా'(డు, 
దానినిబట్టి య{;ీాశంకరకవియు కంచివీరశరభకవియుం బద్య'కావ్యములను 
'జేసియున్నారు. శంకర వీరళశరభకవులిరువుడును సమకాలికులని శ్రీవీరేళ 
లింగముపంతులుగారు (వాసియున్నారు. కాసి యదిసత్యమనుట కాధా 
రములు దొరిక లేదు, శంక రకవికంశు వీరశరభకవి యర్యాచీను(డు, 


కృతిపతి గో.దావరిమండలమువాం డనినిశ్చయమెనది. శంకరకవి 
బాంనుపండితుం -డనినట్లు నెల్లూరుమండలమునాండు కాకపోయినను 
కమ్మనాంటిలోని బల్లి కురువ పా9ంతమువాండేమో యనియు కృతిపతి 
వంశమువారు బల్లి కురువనుండి గోదావరిమండలమునకు వచ్చియుండుట చే 
నాపరి చయమునుబట్టి, కవియు నిచ్చటకు వచ్చి యెల ల్ల యార్యున నకు గృతి 
సాని తలరపవచ్చును. 


క వితండి) 'దేచయ్యానూత్యుం డని గద్యవలనం 'దెలియుచున్నది* 
"తెనాలి రామకృష్ణకవికృత ఉధ్భటారాధ్య చరిత్ర కృతిపతి "దేచనామా 
త్యుండు, అతెండును గాండిన్యగోత్రుండే,. ఆ దేచనామాత్యుడు సర్వదా 
శంక రకథావ్యాసంగముగలవాడని యుద్భృటా రాథ్య చరి[త్రమునందున ది? 
అఆతనికుమారుC డీశంకరకవియనియు శంకర పద ధ్యాన తత్పరుండగుట 
చేతను జంద9 కేఖర మానిశిష్యుండగుట చేతను చేచయామాత్యు(డు తన 
కుమారునకు కంక రనామముంచియుండుననియు నూసాకలుగు చున్నది, 


కాల మిందుల కాటంకము కటుగచేయదు. ఉద టారాథ్య చరిత్రరచనా' 


కాలము (క్రీ, శ. 1525 పా9ంతమని తెనాలి రామకృష్ణ చారిత్ర మున 
వాసి యుంటిని, అప్ప టికీశంకర కవికిం బది, పదునె నై దేండ్డుండోనేని, 
కులీకః తుఖాకాలములో? 'దనయిరువదిమైదు, ముప్ప దేండ్ల పా్రాయమున 
ననంగా క్‌. శ్ర, 1685_1540 ప్రాంతమున సీ సీశావ్యమును రచియించి 


యుండును, ఈయనుమానిమును సత్యేమని ధువపడ్చుట కాధారము * 
లిప్ప టికీ . నాకు లభింపలేదు, శాదునుతూర్ళ్‌ యింకను బరిలో రన్‌ను 


జక్రుగవలసియున్న ది, ne 


(శ్ర 


ట్రై. 


౫ 


(a! 


క ం౦క్ష-రకవి - 199. 


కవిచరి(త్రకారులనినట్లు యీకవి కవిత్వము మృదుమధురపాకము:: 
గలదయి రసవంతేమయి సహృదయ హృదయాహ్లోడకరముగా నున్నది, 
ఇందలి పద్యములను గొన్ని (టిని గారనచారి(త్రమున నుదడాహరించి 
యున్నా (డను, మటికొన్ని పద్యముల వో 


ఊఉ పారనితంబినీజనుల పయ్యెద లొయ్యనం దూతీ వీ 
తోఅువాలి ప _పృసంకుమదకుంకుము చందన పంకవిస్సుర | 
త్సౌరభము ల్ఞునోజ్ఞగతి సారెకుం గోలి పటీరభూమిభ్య ౧ 
న్మారుతి మష్పురి ఆ మాంద్యము. జల్ల దనంబుం జూపుచున్‌ , 


చ, మలయజశె 5 త్యేయుక్త కములు మానసము ల్విలయోప్ల భానుమం 
డలకిరణాతిత్మీక్షములు నాలుక లెప్పుడు మానీకోటికిం 
దలయప ననుగేహించినం బితామహు: జేయుదు రల్పు నైన బే. 
రలుక వహించిశేని, కడునల్పుని- జేయుదు రవ్పీ కామహున్‌.. ౨.ఆ ' 


ఎక్రైట్టో! మిము నొక్కమా.వుండు దా నెంతే నవాంశారిమై 
బిట్టల్య.ం దెగి యింత చేనెనె కడున్‌ భిభత్సరూపంబుగాం. న 


గట్టా యే్నతి నింక వాండు నిలునంగా నేర్చు నాము దటన్‌ 
జట్టల్బీ తద బొట్టవ)చ్చెద భుజాళె "ర్యం బవార్యంబుగన్‌ , 9 ఆ 


చ, .హరిపదపూజకుం దొలలి యంత్యజుం గొల్చి కులాభిమానమున్‌ ' 
. -గరగున వెచ్చ పెట్టి సారిచందనకీ రులు వీటిబుచ్చి చు. 
ప్కైర మగువల్ల కాటి క ధికారమువచ్చిన దుష్టబుద్దికిం 
గరుణ దలంప నిక్క_డీది గంధగ 'జేంద్ర)నమానగామినీ, ' 


వారిశ్చందు)నిభార్య చంద్రమతి, కుమారుని మృతక శేబరమును 
దీసికొని దవానముగావించుటనై_ శ్ఞాశానమునకు రాయగా. శ శానసుంక 
ముకింద నొకమాడ యిచ్చినగాని శవమును దహింపనీయనని వారి 
శృందు6 డామె నాటంక పర చెను, . అప్పుడామె తనయవస్థనుగూర్చి 
దుఃఖంపుచుండ నాతండామెతో 


ఎ 


200 ఆంధకవితరంగిణి 


చ, ' కుదురు "మెబుంగు నిబ్బరపుగుబ్బల పై నయనాంబుపూర ముల్‌ 
చెదర నేలయేడ్చెదవు చెల్వ! దురంతవిషాదవేదనా 
-విదళితమానసాబ్ద వయి, వేమటు నాయువు శాశ్వతం'బె సం 
పదలు స్థిరంబు లే విధివిపాకము దాట దరంబె యేరికిన్‌. 

అని పలికినట్లు శంకరకవి గింథముసందున్న ది. ఈపద్యము రామ 
రాజభూపణుండు. రచించిన హరీళ్చంద) నలో పాఖ్యానమునందును 
గలదు. రామరాజభూవణునిక ౦కు శంకరకవి పూూర్వు(డు. కావున 
నాతనివై గ్రంధ చౌర్యదోప.మారోపింప ఏలు లేదు  రామశాజభూవ. 
ణుడు మహాకవి, వసుచకితా)ది మహాశాన్యక ర ద్వ స్ట కావ్యరచ 
యితే, శంకరకనిపద్యమును తన (్రంథమున వేసికొనెనని తలంపరాదు, 
విలేఖరు లెవరో యీపనిని. జేనీయుందురనుటకు సంశయము లేదు, 
అందువలన సీపడ్యక ర్వ ర యన సరో నిర్ణ యించుభారము మన వై 
బడీనది, ఈపద్యక ర ర ese శంకర కవిచారితే )మునం 
నెదనని చందమౌాళక పచారిత )మున వ్యాసియున్నా (డను, (అ, రత, 
సం, రి, పుట, 77) పద్యమందలిస్వారస్య మునుబట్టి కవిని నిర్ల యించుట 
దుస్సాధ్యము, రామరాజభూపణుండు శంక రకవికంెకు బండితుం డను 
మాట నిశ్చయమేశకాని యిట్టి పద్య మును శంకరకవి రచ్చియింహప జాల 
డని యన లేము, ఇట్టిధార కలిగిన నపద్యము లనేక ములు హరిశ్నం[దోపా 


ఖ్యానమున నున్నవి. రామ'రాజభూవణు(డు కవితాప్రొవీణ్య మధికము ' 


గయలవాంటే మైనను యాతని రచనము ద్వ పరీ కావ్యమగుట నచ్చట 
చ్చటం బద్యముల నడకకుంటివడు చుండును. కాని యిీపద్యము "రెండర్థ 
ములు కలదికాకపోవుటచే నామాట .య;ీాపద్యమున క న్వయింపదు. 
ఇక బూర్యోత్తర నం దీర లంక నకం యీపద్యక_ర్తను 
నిర్ణ యింపవలసియున్నది, ఈపద్య భావమును వెల్ల డించునప్పటికి శంకర 
కపి వారిళ నందు )౦డు చంద్రమతిని దనభార్యయని గుర్తి ౦ప లేదు, సుంక 


మడిగినవాండు హరిళ్ళ నం (ద్రుడని చం(ద్రమతియు చెటుంగదు. చం(ద్రమతి 
కంథముననున్న se మమ్ము నుంకమును besa: 


యప్పటికింకను హరిశ్చం[ద్రు డామెతో నన లేదు, 


(శు 


4 


(త: 


51] శంకర కవి 201 


ఇంక రామరాజభూపషణుని చంద్రమతీహారిశ్చందు) లీపద్యము 
నకుయూోర్వము పరస్పరము తెలిసికొనియుండిరి. నలుడు దమయంతి 
నదివటు కెజీంగియున్న వాండే, కాని. మాజురూపముననుండుట చే దమ 
యంతి నలుం నెజబుంగదు, ఎటుంగకపోయినను చాసివలన నాతనియుదం 
తము నెజింగియోతండు నలుండని నిశ్చయించుకొనినది, 


ఈపద్యము హారగ్షిశ్చందు9ండు చంద )మతినిగూర్చి పలికిఐది. 
“రంటివయ. ములో నలు; దమయంతినిగూర్చి నుడివినది. దహించు 
టకై వుతీ)నిమృతక లేబర మును సృ శానమునకు దీసికొనివచ్చి శ్ల శశాన 
పాలకుడు సుంకమిమ్మృనియడుగగా నిర్ణనయె చేయునది లేక ప 
ఖముతోం గన్నీరుగాడ్చుచున్న చంద్రమతి నోదార్పుటవై “యామె 
చెటుంగని హరిశ్చం(ద్రుం డాపల్కు_లను పక్క_నని చెప్పినవాడు శంకర 
కవి, రామరాజభూవణుని కావ్య మందలి చం(ద్రమతియవస్థ కూడనదియే. 
"కాని యూమను హరిశ్చం(ద్రుః "జెతీగియుం డెను, 


కుమారునిజూచిన-చో నలునివ్భాదయము కజుగి నిజరూపమును 
బయల్బరచికొని యాదశించు ననునుదేశముతో* గుమారుణెదుటనుంచి 
యాతని వికృతరూపమును జూచియు బుతుపర్డునిక డ "నేవకుంచుగనుండు 
టను దలంచియు శోకగ్రి స్వయెనది దమయంతి, 


రామరాజభూవణుం డీపాత్రలనేకపదజాలమువే నీక్రిందిపద్య 
ములలో? బ్రదర్శించినాండు వ్యాఖ్యాత యిీిపద్యములకు వేటు వేటుగ 
నర్థములను (వాయక రెంటనుసమానమని (వ్రాసి యూరకుండెను, దమ 
యంతీ చం[ద్రమతుల శోక కారణములను వారియవస్థలును భిన్న ములు, 
అట్టిపాత )లనేక వాక్య జాలము చేం బ్రదర్శించుట వాలకష్టము! అందు 


“రామరామరాజభూపణక్‌వి యంతవజకుం గృతకృత్యుండయ్యె నని చర్చిం 


చుట ప్రస్తు నుశాంశము కాదు; వాకా రార సద్య ప నితండు రచి 
యించనా ?.యసన చర్చించుటయే ప్రస్తు కాంశము' ఈసందర్భముని 
నాతో 5 రచించినప పద్యము లిపి, / 


202 | అ౦ధ్రక వితర౦గిణి 


౧ చ అడుగుల -వ్యాలి' శోక కలిళాకుల తా చలి.తాత్మవీథయై . 
నకుకుయుం శాణనాథ! .కరుణాభరణాభరణాంతరంగ! నీ' 
కొడుకు తెటింగుం. గోమలి నెగుల్‌ డిలకింపంగ దయ్య! చేండు:నిన్‌ 
బొడలగన. గలం జాలుందలవుల్జరితార్థము అయ్యె "“నెంతయున్‌ , 


౨. క, అన నాజననాథా(గణి 
మననాధిక శోక శిఖల _మానన మార్షిం 
= గన నాణాదించి కులాం 
గన నాళ్మక థావిబోథకారణిం బలిజెన్‌ , 


3; చ. కుదురు మెణుంగు నిబ్బరపుగుబ్బలవై నయనాంబుపూరముల్‌ 
నెదరల నేలయేడ్చెదవు చెల! దురంతవిషాద వేదనా 
" విదళితిమానిసొబ్ద్బ వయి 'వేమజు నాయువు శాశ్వతంబె సం 
పదలు స్థిరంబులే విధివిపాకము దాంటం దరంబె యెరికిన్‌ , 


శ, గీ, అఖిల చేశంబుల సదానహాయనృ త్తి 

నిజఫితి విలాసనల్‌! యిట్టినిన్ను నమ్మి 

కనుగొనుట యెట్లు? నిర్విశంకతం దఠిర్చ 

సీపు డెదుట నిల్చి మాటాడు శె ట్లటన్ని. 

. ఆందు మూ,డనపధ్యము- వితాదాస్సదమైనది, మొదటిమరాండు 
పద్యములకును వ్యాఖ్యాత యర్థము (వ్రాయలేదు, అందుచే చం[దమతీ 
దమయంతుల శోకనిమి “త్రములును నవస్థలును సమానములే యని కావ్య 
కర్మ యు వ్యాఖ్యాతయుంగూడ ఛావించియుండి రనుట స్పష్టము. 


(౧) మూూ౭6డవ్రపద్యము, నాయకులు వారిభార్యబణయిడల సాను 
భూతిగనుపరచ్చి, వారినూటజుడించుటకై_. యు ్రైశింపయబడినది. రామరాజ 
భూషణకోవి ౧ాపద్య మును రచియిం;:దియున్నదో ధతమయంతి-ఏిషయ 
మున నాయువుశాశి(తం'బె? అనుషదనుల నిటః (బ్రకాకాగించియుండూడు: 
చంద్భవుతి వుతృకోకముశేం గుంగయన్నది కావున: నామె; :నాక్వా 
శించుటశై యాపదముల నువయోగింషమచ్చును "కాని. యందురు. సుఖ 


(w# 


Ca 


(& 


శంకరక్వవి 208. 


జీవుల యున్న దమయంతిపట్ల యాపదము ననువ'ర్శింపన్రు, . “సంపదలు 
స్థిరంబులే” యనువాక్య మిరువురుపట్లనువ ర్మించును. 'ఉచితానుచితజ్ఞు 
క ఠానురాజభూవణుండు ఇట్టికావ్యమున ననాలోచితముగా 
సామాన్య జనునివలె “ఆయువు శాక తమా?” అని యూరక పా 
గించెనని తలంపరాదు, 


(౨) ఈనమూండవ పద్యమును గ )ంథమునుండి తొలలించిదూ 
డుండు, ఇరువురివిషయముననుగూడం గథకులోవము రాలేదు, 

(3) నాల్లవపద్యమును బట్టి చూచినచో దమయంతిపట్ల నలునకు 
సానుభూతిలేదు సరికదా! ఆమెవివయమున విశ్వాసరాహిత్యమును 
గనుపం చినాండు, 

ఈనాబ్దవపద్యమందు వారిశ్చం([ద్రుంయ. చం[ద్రమతితో “ఒవిలాస 
వతీ! సీవు సర్వదా నాకు సహాయము చేయుచు నమస్త దేశములు 
నాతో నంచరించితివి. అట్టి నిన్ను (దయాళూన్యుండనై) విక యిం 


చిన నేను సీముగ మెటుబూడంగలను |! నీయెదుటనిలిచి యెట్లు మాట 


లాడంగలను” అని వాపోయినాండు, 


"నలుడు దమయింతితో ోవిలాసవలీ.! నీను ఒంటరిగా సకల 
"దేశములు తిరిగినదానవు, ఇట్టి నీయెడ -నెట్లువిశ్వాసము చూపగలను, 
సయెదుటనిలిచి మాటలాడు బెట్టు?” -అనివలికి యామె. అలా 
శంకించినాంయయ, . 


ఇట్టి యనుమాన వాదయు(డగు నలుడు మైమూండవపద్యము 
నందలియనునయ వాక్యములను బలికెననుట. కవకాళములేదు, పాత్ర 
ఐచిత్యమును జక్క_గా నెతింగిన రామరాజ భూవణుండు చె-పద్యము 
నీసందర్భమున -రచియించి యుండండు, 

ఈకారణములనుబట్టి యీపద్యక ర్త రామరాజ 'భూవణుయ 
శాండని నావొక్వాసము, )అవషయములో శంశరకవియీ యీోపడ్యమును 


-రచియిం'బెనని కేలుచున్న ది: - అయినను శంకరకవి పద్యములయందు( 


204 ఆంధ్రకవితరంగిణి 


జూర్యోత్త తర సందర్భము లెట్లున్న వో పరికింతము, రామరాజభూవణున 
రున్నంతకష్టము శంకరకవికి లేదు. (గ్రంథవి న్న న రఖీతి యున్నను సీసందర్భ 
మున శంకరకవి రచించిన పదిపద్యముల సీకి)ంద శ్రుదావారించు 
చున్నాండను, 


సీ ఆడకుదానవు గానననుకంప జనియింపం 


బరుపో క్తులను నేమిబలుకనోడి 
యూరకయుంటిం ద వ్కొరుని నివ్వనినై న 
శిరము ఖండించు. గాశ్నేయకమున 
సొదనేర్పం దగునంత చోటికి నొకమాడ 
. "తెచ్చి నాకిత్తుకు మశ్చాకంటి 
యీాచొప్పు ధప్పక యియ్యంగ వలయును 
దొరనకయుండిన. దొలణి పొమ్ము 
"తే, మాటలింకేల యిచ్చోట మసలి తేని, 
యంత్యజా(గ్రణి మత్స్వ్వామిమైన వీర 
బాహుపదముల యూన యోభావు యనిన 
మిగుల ఖోకంబు నిగుడ నమ్మగువ పలికె 83 
చ. పరహిత మార్షవర్తన! శుభంకర! నన్నొకళొంత సీదయా 
నరణిం గనురనొనిన్వలయు సంపదగల్లిన చానింబోలెం ని 
వ్భురగతి మాడ “వేంటెదవు చూడల 'నేనిదచేదరాల చె 
వ్యరు మటేదిక్కు లేమ తేగవానను శోకవయోధి ముంపగన్‌, " 88 
ర్‌, (శ్రీలున్‌ 'దై_వారిజలధి, వేలాయి తధరిత్రి విమల యశుంగై 
యేలు నృపసూతి యశు7డు, చేలకు? పః సీకిటు 
వ, అని మజీయు. .రిక్‌, తగునే, 84 
అకటాచేశకెడు నేలకుం దగఃడె నప్తాంబోధి వేన్నీ ప్రభవ 
| తృక లద్వీపకలాపభూప మకుటాం చత్సద్ద శానోజ్టుల. 
ప్రకటానర్గళ నిర్ణళత్కి రణఘంభత్సాదుం డై నట్టి రా 
జక మాడుండని యేడ్చె కన్ను గన నశ్రూర్లా-ల్వడై పాఠ్రగన్‌, 86 


ర్‌ 


(శు! 


(ఫు 


(కు 


52 | శంక రక్వవి 205 


చ, కుదురుమెజుంగు నిబ్బరపు గుబ్బలపై నయనాంబు పూరముల్‌ 
చదరగ 'నేలయేడ్చెదవు చెల్వ |! దురంత విషాద వేదనా 
విదళితోయూనసంబునను 'వేమజు నాయువు శాశ్వతంబె నం 
పదలు స్థిరంబు లే విధినిపాకము దాట దరంబె "యేరికిన్‌ , 87 


వ, అనిన జం(దమతి యిట్లనియె we 88 
అ. సుజనపినుత! నోయచుటుపె రోకటి 
| దంల 
"పోటు దాణినట్ల పోతలంవ 
మొదల శోకజలధి మునుగంగ నందువై 
సీనుపల్కి_ నట్టి నిష్టురో క్తి 89 


మత్త, ఓమహోల్జుక | మిన్నుదూటజంగ యు క్తమే వివరింప మో 
రేది చేయుదురయ శ్‌! మాటికి పాచ్చి కాశికమాని మా 
యామయంబయి వెంట వెంట నవార్ని శంబులు చాయకు 
ద్ధామళీ కిని నాదుక ర్భము దాయశై-వడి నుండంగాన్‌ , 90 


'శంకీరకవి me వి లేఖకులు ఇబాలమార్సులు కావించి 
యుండిరనియు, “అకటా | చేరెడు నేలకుందగండె” యనుపద్యము 
శంకరకవి రచించినది కాదనియు. జం[దమాళికవి చారి(త్రమున (వ్రానీ 
యున్నారడను, ఆపద్యమును దీసి వేసి వె పద్యములను జదువుండు, ఆ 
పద్యము చం(దమతి పల్కినది, డాని తరువాతి “కుదురు మెటుంగు” 
అనుపద్యము హారిశ్చం(ద్రుడు' చెప్పినది. ఈరెంటికీ " నడుమ నొకచిన్న 
వచనవెళా పద్యమో యుండితీరవలయును, లేకున్న నీ “కుదురు” పద్య 
ముకూడం జం|ద్రమతి వల్కి_నశక్లై యగును, “అకటా చేరెడు' అనుపద 
మును దీసివేయక యచ్చటనుంచినను సీయన్వయ దోపముపోదు, 
కావుననీ “అకటా చేరెడు” అనుపద్యమును (గంథమునుండి తొలు. 
గింపుండు, 

స అపద్యముతోపాటు “కుదురు మెటుంగు". ఇత్యాది పద్యమును 
88 వచనమునుగూడ తీసివేయు(డు, వివాదాస్పదమైన మో “కుదురు 


206 అంధ్రకవితరంగిణి 


ముబుంగు అను పద్యముకూడ. జం[ద్రమాళికవి రచించిన మ 
కాటా నకల నరం సాయిఖి(ప్రాయము, 
ఈపిద్యము శంకరక్‌వి రచనమా? రామరాజభూజీణరచనమా? 
యను ప్రశ్నకు -ఈయిరువుఠరి ర చనమునుకూడంగాదు, చంద్రమాళికవి 
దసి (ప్రత్యు_త్తరమిచ్చుట *“అసత్యేన తపసా? వవసా? అను ప్రశ్నకు 
శెండునుగా దు, “అస త్యేనరజసా” యని యు_త్తరమిచ్చినట్లున్న ది. 
వివాదాస్పదమైన యీపద్యమును దీసివై చినచో వారిశ్చం(ద్రుడు 


చం[ద్రమతి కేమిచెప్పెనో “తెలుపు పద్యముండవలదా? యను(ప్రశ్న రావ ' 


చ్చును. శంకగరకవ యట్టిపద్యమును (వాసియుంచినాడు. చూడుండు, 


చ, నరసిజునేత్ర! జీవితము సత్యముగాదు శరీరథారికిన్‌ 
మరణము నిశ్చయంబు పలుమాణు( గుమారుని(జూాచి 'మేడ్చినక్‌ 
మరలునె వీనిప్రాణములు మంగళసూ(త్రసువర్ల మిచ్చి నీ .. 
వరసుతునిం దహీం-చు మగువా యనమూర్చిలిళోకమగ్న యొ. . 96 
పద్యములోని భావమే “కుదురు'మెజుంగు” ప పధ్య ములో జెప్ప 
బడినది, ఒ కేభావమును బునరుక్కిగా రెండుపద్యములలో శంకరకవి 
చెవ్పీనొడనుటకంటు 'కుదురు.. * వద్యము చం|ద్రమాళీదని నిర్ల యిం 
చుట సమంజసము, అవద్యమును (గ్రంథమునుండి తీసి సివేసిన్నను కథకు 
.అోపము రాకుండ నన్వయదోషము లేకుండ సరిపోవుచున్న ది. 


- పాఠకమహాశయు లీసందర్భమున శంకరకవి పద్యములను రామ 
రాజభూవణుని పద్యములను. పూర్వోత్త రములయందున్న వానిని మరి 
కొన్ని టిని చదువవలయును. . 

| వారిశ్చం[ద్ర నలోపాఖ్యాన వీరికాశారులు, వివాద(గ్రన్తమైన 
"యిధపద్యమును - రచించిన యాతండు రామరాజ భూపణుండే యని 
నిర్ణయించుచు వారిశ్చం[ద్రుండు తనభార్యయని తెలియకపూర్వము 
క దురుమెటుంగు?. అను పథ్యము చేం దనభావమును వెల్లడించె ననుట 
'నుచికేమనియు, 'నట్టిభావమును వ్య.క్కపరచినా(డని భకరకవివై. నింద 


జు 


@ 


‘hy 


గక 


శంకరకవి - 207 


'మోపుటకంకు తనభార్యయని యెటింగినవీదప నట్టుమాటలా డెనని 
రచించిన రామరాజ భూవ.ణుంచే. యాపద్యక_ర్రయని నిర్ణయించిన 
మేలని యందులకొక హేతువునిచ్చియున్నా రు, చేపివీరికాకారుల యభి 
పా9యముతో చేకీభవింపంజాలను, చనిపోయినవాయ తనపుత్తు9ండ 
నియు దుఃఖాబుధిలో ముని(గియున్న డి తన భార్య యనియు "డెలిసిన 
మోందట నట్టి పదములతో హరిశ్చంద్రుడు భార్యనో దార్చినట్లు 
"ఆరామరాజభూవణుండు ర చించియుండండనియు కావున నాపద్యమాతే 
నిది కాదనియు నాయఖభి(ప్రాయము, స్ట్‌ ల యూాక రృ 
మ నిర్ణ యింపవలనుపడదు, నుత పరస్త్రీ భేదమిచ్చుట లేదు, 
సతతి యెటిీింగినిను బర ప్ర్రీయని ఛావించినను నాయవస్థలో 

నున్న యబలాకుచవర్ష న మనుచితమనుట న? కాని కు 
పా్రాయికముగా ప్ర్రీలరోదనమును వరి ర్లించునప్పు డొ”చీత్యము చ్యుత 
మైనను కండ్ల ని శువులు కాలువలై _స్తనిములమోద ప. వర్షిం 
చుచుందురు, 


“కాబుకకంటినీరు తా 'యేడ్చెదో” (పోతన) 
ఇట్టివింకనుగలవు. కొందజిట్టిపద్యములలో శ బ్రాడంబరమురొటకు కొన్ని 
పదములను _న్తనములకు విశేవణములుగా. చేర్పు చుండుటయు గలదు, 
ప్రతిపదార్థమును కొనినవో నించాచిత్యము "లేదని చెప్పకతప్పదు, ' 
కాని చదువరుల పృాదయముల కాపద్యపథనమువలన నాదీనవదనము 
దుఃఖా(శ్రువులు వాదయ విడారక మైన యామెద్రై న్యావస్థయు'నే నోచ 
రించునుగాని యన్యము గాన్పింపదు, అట్టి పద్యర చనా కాలమున 
గవులును దన్ఫృయావస్థలోనుండి తమ కవితయం బెట్టి పదములు పడుచు 
న్నవో "తెలిసికొ నిడి స్థితిలోనుండరని భావించి వారిని కఠిన విమర్శకుం 
బ"లు చేయకుండుట పాఠకుల ధరృము,; 


వీరి కాకారులటు తాము చూచిన "తాళపత్ర (ప్రతులయం దీపద్య 
మున్న దనియు, వ్యాఖ్యాత  రామరాజభూషణునకోం దరువాత సమాజ 
కాలములోనున్న వాండనియు, నందు చే రామరాజభూపణుండే యాసద్యు 


208 ఆంధ్రకవితరంగిణి 


మును .రచియించెనని ' నిర్ణయింపవలయునని (వ్రాసియున్నారు. ఈపద్య 
క ర్భృృత్య్వమును నిర్ణయించుట కిదియొక సాధనము కాజాలదు. అనంత 
కవి స్వవా న్తలిఖత "తాళప్యత(వ్రతి లభించినను, ఈపద్యము దాహృతము 
కాని హఠిళ్చం(దోపాఖ్యాన (ప్రతులు లభించినను గొంతవరకవి సామ్య 
ములుగా (గ్రహింప నర్ధములై యుండును, ' 

ఈపద్యక_రృృత్వ విషయికచర్చతో నీకవి చారిత్రము పెద్దదై 
నది. ఈపద్యము చం(ద్రమాళి'చే యనునాయభి(ప్రాయమును 'దెలువుచు 
సీచరి(తమును ముగించుచున్నాండను, 


——— Rt 


175 భాన్కరాచార్యులు 
ఆగర * యా 

ఈకవి వైశ్యపురాణ మనునెనిమిదా శాసనముల, పద్య కాన్య 
మునురచించి పెనుగొండయందలి వై శ్య యువకుల కంకితముచేనెను, 

ఆం(ధ్రకవి '.చరిిత్రకారు లీకవినామమును భాస్క_ర పంతులని 
చేర్కొ_నియున్నారు. (221వ వుట, 1899 ముదణమ్ము కాని వైశ్య 
వురాణ ముద్రిత(ప్రతియందలి |గ్రంథాంతి గద్యలో “ఇది (శ్రీ) సరస్వతీ 
విలాస చరణసరనీరువా నివ్యంద మకరందబిందు సందోహమాధురీ మధు 
కరాయమాన మానస సరస క్లవితావిలాస బొల్లనార్య తనూజవర్య 
(శ్రీగుదభాన్క రావ్తార్య 'ప్రణీతంఖైన వెళ్యవురాణం” బని (వాసికొని 
యుంకుటచే నేనితనిని భాస్క_రాచాద్యుండని చర్కొూంటిని, 

ఈకవి తననుగూర్చి (వ్రాసికొనిన యీక్రింది పద్యములనుబట్టి 
యీతండు గాతమగో(త్రుండై న (శ్రూవ్మాణుండనియు, బొల్లన- కుమా 
ఈరుండనియుం బెనుగొండ నివాసియనియు ఇయ 


శా... ఆప స్తంబ మునీశ్వర జగడ్త్వా గ్రవ్రకనూతుండ వి. 
'చ్యాపాధోోనిధి. గాతమాఖ్యముని గోళ్రాభ్యడం బ్యోల్లస స 


(జు 


(ఫె 


‘hy 


గ 


లి ] ' భాస్క. రాచార్యులు 209 


బ్బా పాను గ్రనా వాక్యమర్ధి త నృపశ్తాఘ్యుండంబెన్లొండపూ!యన్‌ 

(శ్రీప్రుణ్యాద్యధివాస భారతుండ ఛాశ్రీ "దేవతామాన్యుండన్‌ . 
క సల్ల లిత లమణో కోల 

నుల్ల సిత కవిత్వ తత ర్మ యు క కుడ సుమనః 

పల్ల ) వితకీ ర్తి లతికో 

-బ్వేల్లితహరిదంతరుండ ధృతి భాస్కరుండన్‌ , 

ఈకవికాలమునుగూర్చి యాం(ధ్రకవుల చారితే)ములో “గ్రంథ 

సామగి) తక్కువగుటచేత నీతనికాల మిదియని నాకిప్పుడు. నిశ్చయ 
ముగా 'దెలియకపోయినన్తు ఇతండు పదునాజవ శతాబ్దమునకు 
బూర్వుండని 'తెలియవచ్చుచున్నది.” అని (వాసియున్నారుః వైశ్య 
పురాణ కృ త్యాదియందు pn 


ఉ. భారతరామ సత్క_థలు భాగవతంబుం జెనుంగుసేయంగా 
చేరె సత్క_ వీశ్వరులు -నేర్చిర చించిన సత్క_విత్వముల్‌ 
మోలుం దెనుంగుబాస నిల మెచ్చుగ నొక్క తెనుంగు గ9ంథమిం 
పారం బ్రిసిద్రి సేయు మహిమండలి నొప్పంగం బండి తా(గణీ! 


అను పద్యములో నాంథ్ర)భాగవతక_ర్తను సంన్మృరించియుండుట చే 
స్‌తండు బమ్మెర పోత నామాత్యునికంబుం దరువాతివాండనుట స్పష్టమైన 
విషయము. ఈ చైశ్యపురాణమునకుం గన్య కావురాణమనియు, వాసవీ 
వమూహాత న్రమనియు నామాంతరములు, ఈగ )ంథము ము(దైత మెనది, 
దీనియముదిత ప్రతులు మదరాసు పాాచ్యలిఖత పు నృకభాండాగార 
మున నాజున్నవి. (R 91, 185 AD 316 €0 320) ఇందు నాలు 
ప్రతులకు విలేఖకులు తమకాలముల నిచ్చియున్నారు, ఆ కాలములను 
అందలి తిధివారములనుబట్టి స్వామికన్ను వీళ్ల గారి పంచాంగము ననుస 
రించి యేర్పడిన యింగ్నీమ "తేదీలను సీకిింద నిచ్చు చున్నా (డను, 


R 91 సాధారణ సం,- పువ్యబ ౧౦ భాొనువారం. .. 2611851. 
D 817 ప్పవంగనాము, .నం చైత్ర శుం౧౩ శనివారం 81..8_1787 


210 ఆంధ్రీకవితరంగిణి 


D $18 కారణ సం ఆశ్వీజ శు ౨ బుధవారం 2091704 
D 819. ప్రమోదూత. సం జ్యేష్ట టబ. ౫ గురువారం 2161810 


దీనినిబట్టి యీ[గ్రంధము క్రీ, శ, 1500-1700 నడుమ రచియిత 
మైనదని స్పష్టమగుచున్నది: కావున. నీకవి పదునాజవ శ తాబ్స్‌ ద్ధీ పూర్వా 
ర్థమువాండని ప్రస్తు తమున నిర్గ యింతము, స్త్‌ 
ఈకవి నివానమైన పెనుగొండ అనంతపుర మండలములోనిదని 
పాాచ్యలిఖత .ఫ్రు_స్తకభ్రాండార మునందలి గ )ంభముల క్యాటలాగులో 
వాసీయున్నారు, కాని. యది సత్యముకాదు. (R. No. 91, అనంత 
పుర మండలమున బెనుగొండ నగఠమున్న మాట సత్యమే కాస్త యా 
నె వైశ్యపురాణమున వర్ణిత మైన "పెనుగొండ యదికాదు, ప్రస్తు తమున 
పశ్చిమనోదావరియని 'పిలానబడుచున్న మండలములో. డణుకుతాలూ 
కాయందిెక పెనుగొండయున్నది. అదియే యిందు నర్జీతమైన దని 
యీకి్రింది పద్యములవలన స్పష్టమగుచున్నది, 
సీ. వపురంబుననుండు మూలస్థాన. మ్‌ 
మల్లిఖాద్ధనేయు (క్రీమండితుఎడు 
పట్టణంబున గోపికాపలి చైత్య 
మర్ధనుం్తుండు జనార్షనుండు | 
ల వీట ప్రొగ్భా గమున బెట్టు 
. కడలిళషయసేకొన్ము గారమమ్మ 
: దవీటంజెలువొందు చనేపా)ద్దు గరుణతో' 
Oe విశ్వనాథుని చేప వింధ్యనిలయ 
విప్రచాహుబ విట్మూద) ఇలులవార్డ్‌ స్ట 
కూట సంస్థాపిత స్వర్ణ కుంభదీప 
జభ. బ్ర్ర)వ్మిరడ గోళ కంబు 
ధరణి స స్వర్షంబు పెనుగొండ ఫురవరంబు, 


గ, 


కాకు “నేవీత్రి ప్రాగ్భా గమునమించి 
ళో (శ్రీమత్త AR వాసిమగరగ.- 


(స 


(ఫె 


th 


భాస్క రాచారడ్యులు 211 


దర్శించు నేవీట దహీ ణంబున దు 
కాసారపుర మేలుఘనుండు శివుడు 
పాలించునే వీడు పశ్చిమంబునను ణా 
రీశ్యరుండై న 'రామేశ్వరుండు 
"యోజించు చేవీటికు_త్తరంబున నుండి 
యంబుజూతుండు జనార్షనుండు 
అట్టపురవర మఖల విద్యాధురీణ 
చెశ్యవంశపరాక )మ వర్ల నీయ 
నముచితాతుర సంపూర్ణ శాననా[గ 
కీ ర్రసీయంబు అమ్మహో గిరివరంబు. 
ఈపద్యములలోనుదాహృతేములై. న వమీష్ట గెతమియనునదులు 
గోదావరి మండలమునందలి పెనుగొండ సమోషపముననున్న వి, కాని 
యనంతవుర మెండలనున లేవు. దుగ్దకాసారపురమనంగా పాలకొలను, 
ఇది పాలకొల్లు అనువేరం బరగుచు పశ్చిమగోదావరి మండలముననే 
యున్నది, వి పద్యములొని రామేశ్వరుండీ సెనుగొండ సమోపమునం 
దున్న ఆచంటయందున్నాడు. పై పద్యములలో నుదాహృతములెన 
"దేవాలయ ములన్ని యు నీ"పిన గొండయందున్న వి. "పెక్కు. వై శ్యకుటుం 
బము లై శ్వర్యముతోందులదూగుచు సిపెనుగొండయందున్న ని, "కావున 
భాస్క_ రాచార్యకృత వైళ్యపురాణమునం 'జెప్పంబడిన పెనుగొండ, 
పక్సిమగోదానరి మండలమునందలి పెనుగొండయే కాని యనంతప్పుర 
మండలమందలి 'పెనుగొండకాదు, 


ఈనె శ్యపు రాణములో మొడటినాలుగా శ్వ్థనములును వైశ్యుల 
జయత ౧లమును వారు శై లాసమునుండి భూమియందవతరించుట 
మొదలుగా. బురాణగాథలతో నిండియున్న ది. మిగిలిన నాలుగాశ్వా 
సములును వాసవీ కన్యతో సంబంధించినకథ, "పెనుగొండ పట్టణమునం 
గుసుమసెట్టి యను ధనవంతుండగు _వెళ్యుడొకండు కలండు, అతండు 
సంతానమునుగోరి భార్యణోంాడి పుత్రకామేవ్మి చేయ. విరూపాతుం 


212 ఆంధ్రకవితరాంగిణి 


డను తనయు(డును నొకకుమా _ర్లెయు' గలిగిరి, ఆమెవేరు వానవి, తల్లి 
దండ్రులామె నతిగారాబముతోం బెంచిరి. యుక్తవయసు వచ్చినప్పటి 
కాము యత్యంత రూపవతియె నర్వాంంసుందరియయ్యును. ఆకాలమున 
రాజమహేంద్రవరమున. . రాజ్యము చేయుచున్న చాళుక్య వంశజుండగు 
విమ్ణువర్ధనుండనురాజు దిగ్విజయము చేయుటకై 'చేశమునం దిరుగుచు 


మార్గ్లవశమునం 'బెనుగొండకు విచ్చేశెను. ఆనగరమప్పుడు వైశ్యుల. 


పరిపాలనములో నుంజెను, వారు. రాజునుచిత . మర్యాదలతో నెదు 
ర్కొ-ని పూజించి తెచ్చి యొకసౌధమున విడియించికి, రాజునకు నివా 
భులనిచ్చుటనై యరుదెంచిన వై శ్యయువతులలోనున్న వానవీ కన్యను 
జూచి కామించి వక్‌ నుం డాకన న్యను దనకిచ్చి పరిణయముసేయుమని 
కునుమగెట్టికి వ ర్షమాని౦ిచెను, నగరచె వె శ్యులందజితోనాలోచించికాని 
యేమియు! 'జెప్పంజూలనని యాసెట్టి బదులు చెప్పెను, ఏన్గువర్ణను(శు 
బలవంతముగా నాకన్యను రాజమ'హేం(ద్రవరమునకుం చెమ్మని తెనిసేనా 
నాయకునితోంగాడ నై న్యమునిచ్చి పంవించెను, 

- వైశ్యులాకచో సమా వేశమై (ప్రాణములను త్యజించిమైనను 
మతఠాచారములను గాపాసకొనుట ధర్జుము కావున రాజునకు గన్య 
పీవలదని తీర్మానించుకొసిరి, బలవంతుండై న రాజుతో బోరాటము 
వలన లాభములేదని తలంచి సతీఫు[త్ర చాంథవసహితముగా నగ్నిగుం 
డములబడి యగ్నీ కాహుతులై తమధర్థమును గాపాడుకో ల నిశ్చ 
యించుకొనిరి, 

" దై.శ్యులీనిళ్చ యమునకు 'వచ్చుటవై. (ప్రోత్సహించి తోడుపడిన 
యాతండు చైశళ్యుల వురోహితుండగు భాస్క_రాణార్యులను (శ్రూవ్మా 
ణుండు, జేపటిదినమున నీదారుణ కార్యము జరుగుననంగా దొలినాటి 
రాత్రి యిీభాస్క_ రాచార్యుయ అగ్ని కాహుతియగుటకు న పడిన 
వైశ్యులకు వీరతాంబూలంబు లివ్పించెను, అనాంటి సమా వేశమునకు 
714 గోత్రములవారు వచ్చిరి,” కాని యందు వీర తొాంబూలములను 


 గైకొనినవారు 102 గోత్రములపారు మాత్రమే. మిగిలిన- 612 గోత్ర. 


ములవారును ఆగ్ని శాహుతలగు టికు సావాసీంపలేక పారిపోయిరి, - 


ట్‌ 


8.3) 


(ఫె 


మజునాండన్నికండములు 108 సిద్దము చేయబడి నవి, వాసవీ 
కన్య తలిదండ్రులకు ధైర్యము చెప్పి తనతోంగూడ నగ్నింబడుటకు సిద్ధు 
లైన 109 గోత్రములవారివంశీయులును నె నై శ్వర్యముళ *దయలదూగు ము 
క్‌ ర్మికాములై లై యివాపర సోఖ్యముల నందు చుండునట్టును వారు తమగురు 
వైన ఛాస్క_రాచార్యని యందును న! భ క్కికలిగి 
పూజించుచు వారి .యాళీర్వ్యాదములను బొందుచుండునట్లును మిగిలిన 
612 గోత్రములవారును వర్షభష్షులె చెడిపోవుదురనియును శాసించి 
తన్న భిలమీంచిన విస్ణువర్థనుండు తానగ్ని హోత్రమునం బడినవా_ర్తను 
వినినయాకణముననే శిరసు బ్ర)ద్దలయి మరణించునని శాప మొసంగి 
పార్వతీ పర మేశ్వరుల. మనంబునందిడి యగ్నికుండమునంబడి (పాణంబు 
లంబాగెను. ఆమతోయహాడ నూట లెండుగోత్రములవారు నగ్నిశా 
హుతులై రట. "ఈవార్త రాజమ హేంద్రవరమునందున్న విన్ణువర్ధను 
నకుం చెలిసిన క్షణముననే యాతని తల |వక్క_లై మరణీంచెను. * 


ఈకథ చైశ్యనురాణమున తుది నాల్లా శ్వాసములలోను వర్ణి వర్తిత 
మైనది, ఈనె చెశ్యవురాణము గ్యపనకాన్య మొకటి కలదు, హోనిన్రాశ 
పృతియొక టి మదరాసు (ప్రాచ్యలిఖత పుస్త క భాండాగారముననున్నది, 
(R. No. 1011) పద్య కావ్యము ముద్రిత మైనది. ద్విపద శావ్యము 
ము(ొతమైనట్లు కన్పట్టదు. ద్వివద కావ్యమునుగూడ Woes 
విరచిత మే మెనట్లీ(క్రిండి ద్విపదలవలనం చెలియుచున్నది, 


అనుచు ధీనిధి భాస్క_రాణార్యగురుడ 
ఏనుత me) వేదపాలితుడ. 
గురువైన గాతమగోత్ర పవిత్ర 
చరితుండ భారతీ జీవి తేశ్వరుని 
కులనంభవుండ సీతిగుణ విశారదుండం 
గవిత శష్టార్థ సంగతుల తోడుతను 
వలనొప్పు మించు గీర్వాణవురాణ 
మలవడ రచియించి తం[ధభావ.ణను 


214 | ఆంధకవితరంగిణి 


గ చూరసిక డింధకనగరావళిచేర. 

ననమానసితి విఖ్యాతుల'వేర 

ఈవె వై శ్యప్రశాణమందలి పాసపీక న్యకథ శీవలపురాణగాధగనే 
భోవీంపవలయునా? శారి త్సాత్సుకముగా నెంచి సత్యాన్వేప ణకు గడంగ 
వచ్చునా? అని యోచింపనలసియున్న ది, చకిత్సాత్స కొమను-చో నీసంఘు 
టన మేకాలమున జరిగినది? ఇవిస్టోనర్ధనుచెవ్వప భాస్కరా చార్యు 
లెవ్వరు? వాసవీకన్య 'చేహత్యాగముచేసినది పక్సిమగోదావరీ మండల 
మలదలి' పనుగోండయా? అన ౦ంతప్రురమండలమందలి పెనుగొండ? 
ఇత్యోది “విషయ ములనుగూర్చి 'యో-చీంపవలనియున్నది. చారిత్రక 
చతురానన బిదధాంచితులగు & చిలుకూరి వీరభద్రరావు పంతులు 
గారు. ఆంధ్రుల చరిత్స)ములో “వీకథ కల్పితమనియు సీసంఘటనము 
బపుగేశేదనియు స 


వాసవీకన్య యగ్ని గుండమునC బడినప్పుడు డచ్చటనున్న భాస్క_ 
రాచార్యులును' .నీగంథక ర్త ర్త 'భాస్క_రాచార్యులును- నొక్క_రుకారు, 


పూర్వ'మెప్పుడో జరిగనకథను తెనుళపణన ('బ్రబంథముగా చేయుమని 


ఉృనుషోండయందలి చె వై శ్యయునకు జన నీభాస్కరాచాద్యతీ రం 
మును రచియించిన సక లవ్వే నర లక ప 


ర మునుమా "పెద్దల చరితమ-. . య. se 
ముని es ము ముదమునం జె ప్పన్‌ 
ఫఘనమున. దత్కృతి పొందుగ 


నను గుణముగం చేసి చెప్పుం డాం(ధోక్సి ందగన్‌, 
వాసవీక్‌ న్యయును వై ళ్యులును నగ్నిగుండంబులం . బడునప్పుడు 
వైశ్యులు ఛాస్క_రాచార్యుఖకోొక తా్య్రశాసనమును [వాయించియిచ్చి 
"తామరవాడ యను (గామము నగ్రహారముగ నిచ్చిరట | ఆశాననము 
నీగంథక ర్త యీవై శ్యేపురాణమున: నుడావారిం చెను, అంధవసరి మైన 
భాగము నిట (వ్రాయుదును, 


(ఖు 


oO 


మ 


& 


th గ 


ధాన ఠరాచా య్య లు 215 


“భాస్మ_ రాణార్యులకు జూహ్న వీతీరంబునం దామరవాడయను ' 
గామంబగ )హారంబుగా సిడుండని చెప్పి "పెనుగొండలో నర్గాంశంబు 
తత్పుర దేవతా మహోత్సవంబున కొసంగి మిగిలినయర్థంబు 'కులగురువు 
లైన పండిత వర్డ్‌ ంబ్రుటకీమ్ముని పుర మధ్యంబున శాసన సృంభంబు' నిలిపి 
భాస్క_ రాచార్యులకుం దా(మశాసనపత్రిక లిఖయిం పం జేసిరి. త(త్ర్క_మం 
బెట్టిదనిన : 
తో స్వ స్పి(శ్రీనగ కేశ కోనకమలా (శ్రీవింధ్యవానీ జయా-.. 

౧. .(క్రివ త్సాంక బనార్టనశ్చ సువికో విఘ్నేశ్వర? (శ్రీనిధిః 
సూ శ్యేంచ్వార బు ధేజ్యశు క్రరవిజస్వ ర్భానవఃనేతవః 
సాన్నిధ్యం ననుగ దవన కుర్వంతు దీర్టాయువ!! 
ల్లో కల్యాద్యబ్దగ ణేఒష్ట నేత్రర సదృక్చంఖ్యాగ శేవత్సే 
౨ పా స్తేబే ప్రభవే తపన్యసి సితే వన్నేద్వితీయీ గుఠా 
ఆర్యా భాస్కరపషండి ఆాదిధరణీబ్బం దార కేభ్య స్పా 
ప్రీ త్యాప్లాదశాపట్టనాధిపతిభిః దత్తం శుభం శాసనమ్‌, 
శ్లో? గృహే గృహే విశాం వే వరే ద్వాదశగోత ణామ్‌ 
9, వివాహేచ వివాహేచ (శ్రీమ త్సీమంతకర్ణణి 
వుతేం వ్రుతె) సముత్ప న్నే కన్యాయా జన జస్టుని 
ః గ ద్యాణికం తదర్భరచ గద్యపద్యాదినత్కి )యా 
. శాంతికే పాష్టికే చైవ పెతృశే వృద్ధకర్ణణి, 
§ : 
సెనుగొండకునాజిదూర మున 'తామరాడయున్నది. భాస్కరా 
చార్యవంశీయు లగుదురో కారో ెవ్చంజూలముకాని, ఆగాను మిప్పు 
డును బ్రాహ్మణుల కగ)హాోరముగా జరుగుచున్నది 
ఈశొననమునం దుదావ్యాత వైన కాలము కల్యాదినుండి 2628 
అగు ప్రభవనంవత్సర ప సం గురువారము, వర్త మానకలి 
యుగాబ్బములు న్‌ 053. అనంగా 'నిప్పటికి 2485 సంవత్సరముల క్రిత మో 
శొాససము ఫుట్టినదన్న మాట! ఆపాంతముననో, అనాడో వానవీకన్య 


౨16 ఆంధ్రకవితిరంగిణి 


యగ్ని క హుతియయ్యె నని దీనిని బట్టి తెలియు చున్న ది. ఆమెను" గామిం 


చినవాండు రాజమహేంద్రఫురమునుబరిపాలించుచున్న ఇాళుక్యవంళ జుం : 


డగువిష్ణువర్ధనమహారాబని వై శ్యవురాణమునం దీకిందిపద్యములలో? 
జెప్పంబడినది, " | బే సళ 
క. (శ్రీమార్క_ంజేయముని 
స్వామికి నిలయం బనంగ “జగతీదివిష 
చదామము రాజమహేందు)ని అ 
నామంబున నొప్పు బురము రమ్యస్ఫూ రి న్‌? 
(శ్రీగాతమిదివ్యసింధుపావనతోయ 
న. కణవిమర్షత పారకల్శషంబు 
ప్రక టమార్మ్క-_౦జేయ పరమేశ కారుణ్య - 
సంభూత శాశ్వ తె శ్వర్యయుతేము 
దానథారాసారదంతావళోదార 
ఘీంకార వై ఫరీసంకులంబు 
జనవిక ముకి) యా జనిత పౌరుపఘున 
'భునతురంగమవీరకలక లంబు 


rd 


రత్న ధనధాన్యవ,స్త్రహిరణ్యర జిత 

సారఘనసార మృగ నాభిచందనాది 

రమ్యతర పణ్య పీధికా రాజితంబు జ య, 
సాంద)విభవంబు 'రాజమహేంద )ఫురము, 


వ 


ఆపట్టణంబున కధీశ్వురుందు, 
ఊఉ ధూర్జటిపాదభ కం డరిదుర్లవిభేదన * "ర్య శాలి న్యా 
యార్జిత వై భవుండు విబుధావనకల్పకుం ఉార్యసమ్ముతుం 
... డృర్టునవంశవర్థనుం డహర్చతి తేజుండు. విమ్ణవర్థనుం 
డూర్జితసర్వసంపదల నొప్పును, రాజమహేంద్రనాథు(డై 
క, రాజకళాధరభ కుడు " 
శాజకులో త్తంసుం డన్య రాబయశ Es 


శు 


hh చ 


ఫ్‌ఫ్‌ ] ఛా స్మ్క_ శాఖా ర్యు లు 217 


జోజయశాలిగ(బరగును 

'రాజితచాళుక్యవంశరతకుం జెలమిన్‌ , 

రోజమ హేంద వరమును ఇాళుక్య రాజులు పరిపాలించినమాట 
సత్యమే, ఆచాళుక్యులలో విష్ణువర్ధననామధారులు పెక్కురున్నా రు. 
మొదటి వమ్షువర్థనునికాలము (కీ శ 500 (ప్రాంతము, అంతకుం బూర్వము 
చాళుక్య రాజులతో నాంధ) చేశ మునకు నంబంధ్రము లేదు, క్రీస్తు 
శకము కలియుగము #8100 సంవల్చిరదులు: గతెంచినపిమ్హ్మటః బారం 
భేమైనది. అనంగాం గలియుగమున శకీ600 సంవత్సరములు గడచిన 
వీమ్మటం గాని చాళుక్యసంబంధ మోపా)ంతమునకు లేదు. వై నివ్రాసిన 
రెండవక్లోకములోనికాలమునకును దీనికిని దాదాపుగా వేయినంవత్సర 
ములు భేదమున్న ది. కావున చెళ్యపురాణమందలి శాసన కాలము సరి 
మైనదని చారి ఆత్భకదృష్టితో భావింపంజూలము. " 

చాళుక్య రాజులలో శాజమ'హేం[ద్రవరమును రాజధానిగా చేర్చ 
అచుకొని వేగిచేశమును పరిపాలనము చేసినవాడు అమ్మ రాజవిన్లువర్గ 
నుండు. ఇతండు వ్‌ నాననా లం నాజవవా(డగుట చే సీతని 
నాజివవివ్లువర్గ నుం డందును, ఇతనికి శాజమహేం[ద్రుం డనుబిరుదము 
కలదు. వేగిచేశమునకు రాజమహేం[ద్రవరమును రాజధానినిగాం జేసి 
పరిపాలించిన వారిలో మొదటివాండగుట చే ఏీతనికావిరుదము వచ్చెనని 
యందురు, ఇతనిరాజ్య కాలము క్రీశ, 818_825. (వడుసంవత్సర ములు) 
వ కారనం వై నినుదాహరించిన పద్యములలోని రాజము 
హేం(ద్ర విష్ణువర్ధన నామములనుపట్టి యీతనికాలముననే యీకథ 
పతయ గా వ కెండవళ్లోకములొనిచ్చిన ' కాలమును ద్యజింపవలసి 
యుండుననియుం గొందజనవచ్చును, కాని యది సత్యమతి నిర్ణయించు 
టకుం దగిన యాధారములు నాొకింకను లభింవలేదు, . ఈకాలమునకుం 
దరువాత కాము తోం ద్రవర యు శాకథాసగాః టర్తిపాలీరధిన విష్ణువర్థను 
లొకరిద్దరున్నారు. 

-ఈకవాచారి.[త్రమున (శ్రీవశేశలింగము పంతులుగారు “రాజరాజ 
నరేందు ఎని తండి మైన నిన్ణువర్ణసమహో రాజు గోదావరి మండలములోని 


218 తంధ్రక వి.త రాంగిణి 


“పెనుగొండలోనుండిన కుసుమ'సెట్టి యనుకోమటియొక్క_ కమా _ర్తెను ' 


"కామించి యామెను తనకిమ్మని sere తండి) యియ్యనన్న ట్టును 
అందుమింద ' విమ్ణువర్ధనుండాకన్యను బలాత్కా రముచేత గ)హించు 
టగుం బయత్ని ంపగా కునుమ సెట్టియును కూతురును నూటరెండు 
గోత్రముల. యితర వై శ్యులును నన్ని వో త్రములోయబడి మృతుల న 
ట్టును. , కన్య కా-శాపము చేత విమ్ణువద్ధనుండు శిరస్సు[పక్క_్లలయివావంగా 
నాతని వుతు(డయిన రాజనరేందు )(డు వైళ్యులను శాంతపజచి కను 
మ శెట్టి కొడుకయిన' విరాపాతుని పదునెనిమిది పట్టణముల కధికారిని 
చేసి మిగిలిన కోమట్లను పెనుగొండలో నుండునట్లు చేసినట్టును ఇందు 
జెప్పబడినది. - ఇవ్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్యస్థలము, అక్కడ 
కన్య కాపర మేళశ్వరిపేర చేవాలయము కట్టండి క మిక్కీ_లి 
గారవముతో చూడంబడుచున్నది. 


గ)ంథక _ ర్తొని భాన్కరపంతులను చ్రావ్మూ ణుయతు పెనుగొండ 
కొండవీకు రాజమ పే హీరి(ద్రవరము మొదలయిన [ప es ందుండిన 
కోమట్లకు = గురువయియుండి కన్య కావురాణమును రచించి, వైశ్యుల 
వీషయమయి కొన్నికట్టు బ" ట్లనుజేసినూటరెండుగో త్రముల వారి నాకట్టు 
బాట్లకు లోయబజచిి తన కట్టువాటులను మోాతీనవారిని వర క బ్రష్షులనుగా 
బహిష్కరించి, తనకు వశ్వులయిన వారికి చానావాద్యయను బురో 


. హితుండునయ్యెసు, (గంథసామ[ి తక్కవగుట చేత నీతనికాలమిది 


యని నాకిఫుడు నిశ్చయముగా. డెలియకపోయినను, ఇతండు పదు 


నాజవ శ తాబమునకుం బూర్వుండని . తెలియవచ్చు చున్నది, 9 అని 
ట్ర ల! అ 


వై శ్యులగ్ని కాహుతియెనప్పుడున న్నథాస్క. రాచాధ్యలునుగ్రంథక 
రృయైన భాస్కర పంతులును భిన్ను లగుదు ర్వా? కారా?యనువిషయమును 
శ్రే రతులుగారు న్పష్టముగాం జెప్పకపోయినను (గ్రంథక రృను ,వదునాజవ 


శతాబ్దమునకు. బూర్వుండని చెప్పుటచే ,వారీరువురును భిన్నులనియే, 
శ్రీపంతులుగాథు. తలంచిరనుట స్పష్టము? రాజరాజు శండ్రికాల్లము పది, 


(జై 


o 


ప్న 


(i 


భాన్యరాచాత్యలు " 219 


యవ శ శాల్ది, ఆకాలమున' నాం్రమునం' గావ్యరుభనము లేదు, (గంథ 
క్ర _రమొన భొస్క_రపంతులు వె శ్యులకు గురువై వురోవితుండై 
శార్యోవ చేస్టయెవారిని బుజుమార్షమునం బూర్వాచార సమ్మతముగ 
నడిపించి యుండవచ్చును, 

రాజరాజన శేందు)ని తండ్రి విమలాదిత్యుండుగా ని. వప 
నుండుకాండు, రాజరాజనరేంద్రుని. విమ్ణువర్ధనుండని భారతకృళ్యాది. 
యందు నన్నయభ ట్టీక్రిందిపద్యములో హడీయున్నా (డు. 

ఆ, జారుతర మహో? ) హోరంబు లిచ్చుచు 

చేవభోగముల మహోవిభూతిం 

దనరంజేయు నిట్లు మనుమాస్ల(డగు విమ్లు 

నర్గనుండు వంశ వర్గనుండు, 

అ విమలాదిత్యునకు వన యా వ మున్ను 
కస్పట్టదు. 

ఇప్పటికి 6 భించిన యాధార ములనుబట్టి చెశ్యవురాణమునందలి 

కథను జారిత్రకాంశములతో సమన్వయము చేయుటకు సాధ్యముకా 
లేదు. ఈవిపషయమున నింకను బరికోధనము చేయవలసియున్న డి, 
(శ్రీపంతులుగా "రేప్రతిచూచి' పై వాక్యములు (వ్రాసిరోకాని రాజరాజు 
నామముగాని యాతే(డు తం|డ్రియసంతరమున వై శ్యులను శాంతపర చె 
ననుటకాని, ముదిత పతియందు నేయజూచినంతవబకుం గానరా లేదు, 


కర్నూలు మండలమునందలి దిగువతిరుపతిలో అహోబ లేళ్ళ 

రుని యాలయపు గోడా వై నున్న యుకశాసనము (A.R, 67 of 1915) 
లో వానవీ క న్యకనుగూర్చియు, భాన్క రాచార్యుని గూర్చియు గొన్ని 
వివరములు 'లొఖంపంబడియున్న వంట ! ఆశాసనము క్రీ, శ, 1609వ 
సంవత్సరము జూను నెల 16వ తేదీనాంటిది. 'పాలకొల్లునందు విను 
వర్ణన మహారాజు శాననమొండు కలదు. అది తాళ, 15.18 దుర్ముఖ 
సంవత్సరమునాంటిది, (A. R. 526-1893;) ఫ్‌ మహారాజు 
నామముదావ్యాతమ్ములై న శాననములు క్కులున్న వి" 'వానవీకన్యను 


290 ఆం ధ్ర కోవిత.రంగిణి 


మోహీంచినవా(డీతఃడని నిర్ణయించుటకు. దగిన యాధారములు' లభిం 
పలేదు. ఛావిపరిశోధనమువలన చేమేని విశేపాంశములు బయలు పడు 
నేమో చూడవలసియున్న ది. 
భాస్క_రాణార్యుని కవిత్వము సరసమై మనోహరముగానున్నది. 
వై శ్యులగ్ని గుండములలోంబడిన. కథపట్టున (వాసినపద్యములు వీరభయా 
నక రసములను జూాపుచున్న వి, చే. లిమాపుటనై కొన్ని మచ్చుపద్య 
ముల సీకి)ందని చ్చెదను, 
చః పరహితధర్థువ _ర్తలు పండిత భాన్క్మరవర్ల రక్షకుల్‌ 
గురునయ నీతికోవిదులు గుంభీత వాక్యనిరంతరోన్నత ' 
స్థిరతేర కౌతుకా(గ్గ గుణళీలురు శీలవతీ-సతీమనో 
హారులు వురారిపాద జలజా[గ్రమడాళులు చైశ్యులిమ్మహిన్‌. 
ఉః శాావ్యముగా వినుండు :నృపరాజ శిఖామణి మైనయట్టి కా 
రవ్యుండు విన్ణువర్ధనుండు రాజకళాధరు భక్తుం డట్ల శో. 
తవ్యుయ న్యు నచ్చటం జిదంబర చార్వాక నూ 
రవ్యవెేణ్యులాఠ | రిపురాజవిఫాలు బలంబు లన్నియున్‌ , 
ఉ. రాజకులైక భూపణుండు రమ్య చరి(త్రుడు వివ్ణువర్ధనుం 
సుం ల్ల గెల్చి ధరణీపతులిచ్చిన శాజకన్యలం 
" "చేజముతోడ. Fal కొనుట ధీరగుణంబటుగాకయున్న. దు 
. శ్వా్యాజము వై చ్మైశ్యకన్యక = 'వివాహమనర్హ్భము శ్వా స్త్ర వేదికిన్‌, 
ఉ, ఎప్పుడు గన్యయుస్సతులు స్లీవణిగన్వయ ! సత్యనంధులున్‌ 
విప్పగు. నగ్ని జాలము బ్ర వేశమునేయుట, విన్నమాత నే 
తప్పక రాజుమ స్తకము ధాత్రితలంబునం బెక్కు_వయ్య లై 


చెప్పపిచిత్రమై. పడుట సిద్ధమటరు శవించె నుగ్రతన్‌ =. ల ఆ 


చ స్ఫుటక రినోగ్ధువా ర్వ ఇవిశోక్‌న యంతన ఘోరభంగిగాం 


 బటపటం బాసి.మ _స్తకము భంజితమై కడుంబెక్కు., వ)య్యిలై నే 


పటుగతి నుగ్దులై. పడగల బల్జుజుం గన్యకశాప పభఘాతి చేం 
గుటిలుండు విమ్ణువర్థనుండ్తు గ్తూలె ధరిత్రి విచిత్రరూపతన్‌ + 


శ 


(క, 


నుదావ్యాత మైయున్ని ది, 


లేదు. 


(Ca 


కొందును, 


176 వద్మక్షవి 


ఆంధ్రసాహిత్య పరిషత్తునందున్న యుదాహరణ [గ్రంథములో 
పద్భకవి జినేం(ద్రపురాణములోనిదని యీోా(క్రిందిపద్య  మొక్క_టియు 


ఈపద్ధుకవినిగూర్చి యేమియు 'దెలియరా 


ఈజిచేంద)పురాణమున జై నులకథలు చెప్పబడియున్న వను 


వీ పారినిలయంబును వారినిలయంబును 


విషధరాఢ్యంబును వివధరాఢ్య, 
మప్పరోమయమును నప్పరోమయమును 

వనవిలాసమును బావనవిలాన 
మున్నత కరిశృంగ మున్నతకరిశృంగ 

మిందు కాంతస్రవ మిందుకాంతే 


మురుకలనకులంబు మరుక లనకులంబు 
నంశు కాంతదోోతి "తాంఘుకాంత 


మొనర నవశత సాహస) యోజనోన్మృ 
తమును బది వేలు . యోజనాల మడవలము 
గలిగి కనశకాది) కిన్నూ టంగలిగి తనరి 
పథితమై యొప్పు మందరపర్వతంబు, 


ఈకవి కీ, శ. 1560 కంయెం బూర్వు(డు, 


సీతనినిగూర్చి "తెలియదు, 


(4 


* 


ఈగ్రంథమిప్పుడెచ్చటను లభించుట లేదు, 


ఇంక నేమియు 


177 మొల 

ఈ కవయితి) రామాయణము నాజుకాండములను బద్య కావ్య 
ముగా రచియించి, (శ్రీరామచందు)న కంకీతము చేసినది. యుద్ధ కాం 
డమును మూండుఖాగములుగాం చేసి వాని కాశ్వాసములని పేరుపెట్టి 
నడి. ఈరామాయణము నీమెపేరుతోలహాడం జేర్చి “మొల్ల రామా 
యణము అని వాడుచున్నారు, ఈమె యేకులమునకుం 'బెందినదియు 
గ)ంథమువలన 'దెలియదు, కాని చిర కాలమునుండి యీమె కుర 
కులజురాలని (ప్రతీతియున్న ది. అందుచే ఈమెను కువు రమొల్లయని 
యనుచుందురు. ,ఈమెభ _ర్తపేరెవ్వరో భఛ_ర్తయింటిపేలేదియో గ్రంథ 
మునం జెప్ప లేదు, ఈ దేశమునందు శ్రీలు వివావాము చేసికొనకుండ 
కన్యక గానుండు నాజారము లేదు, కావున నీమె కన్య కాదనియు. 
జిన్నతనముననే భ_ర్హపోవుటచే మరల బరిణయమాడక భగవద్భ క్రి 
యందు గాలమును - పసియోగించుచు. 'బాండీత్యమును. నంపాదించి 


గ)ంథర చనము చేసెననియు(' దలంపనలసియున్న ది. ఈమె కులటమొ ' 


వ్యభిచారవృ _్తిచేం గాలముగడ పెనని కొందజునుచున్నా రు, గ్రీకృన్ల 
"దేవరాయని యంతఃవఫురమునన్నే యాతని యుంఫుడుక “వౌగా నుండెనని 
కూడ వదంతికలదు, కాని యవియన్నియుం గల్పనలు.  (గంథమున 
క చకుచాద్యవయవవర్గ్య న ముండుటయు నీమెకు మొల్ల యని సామాన్య 
ముగా గులటలకుండు నామముండుటయు నీమైను గులటయని తలంచు 
టకు గారణములని యనెదరు, కాని యవి ప్రత్యు _త్తరమిాయందగి 
నంత 'యవనరమున్న నిమి త్తములు కావు, కానన. నావిషయమునింతతో 
వదలివై. చితిని, : : 1 

ఈక వయి(త్రి నామము మల్లి కాని మొల్ల కాదనియు, ఈమె నివాస 
(గ్రామమందలి యీశ్వదండు మళళ్లేశ్వరుం డనియు, నాచదేవుని"పేర మల్లమ్మ 
యని తలిదండులీ'మెకు నామకరణము చేసియుందురనియు, నుత్తర 
హీందూస్తానమున సీమెకు మల్లి యను వేరే వాడుకలోనున్న దనియు 
కనుపర్తి వరలత్ష అనైగౌార | -వాసియున్నా రు, తద 


స 


@ 


మొల్ల | 228 


సత్యమేకావచ్చును. "కాని తాళవత్రప్రతులలోను ము(ద్రిత (గంథముల 
లోను నీమెవేరు మొల్లయనియే కన్పష్టుచున్నది. చిరకాలానుగత మైన 
నామమగుట చే నీచరితే)మున నేనును మొ బ్లయనియే వా)సియుంటిని, 

ఈమె నివాసము పడుగుపాడనియు, సీమెయు. దిక్కు_నసోమ 
యాజి భారతమును “తెలిగించినప్పుడు లేఖకుండుగా నుండిన కుమ్మర 
గురునాథుయును సోమయాజుల తేండి ) యైన కొమ్మ నకు రంగప్పయను 
కుంభ కారుని వుత్రికవలన జన్టించిరనియు కొందజు వా్రసిరి.. కాని 
తిక్కన సోమయాజికిం తరువాత నూలు సంవత్సర ములలోనున్న 
(శ్రీనాధుని, బూర్వక వులలోంజేర్చీ మొల్ల తన రామాయణ మున స్తుతిం 
చియుండుట్ల చే నావ్రాత నిరాధారమైనదని (శ్రీ)పీ-కేశలింగము పంతులు 
గారాంధ్రకవుల చరిత్సములో వాసియుండిరి,  కవులవిపయమునం 
బండితులపట్ల, రాజులనుగూర్చి యిట్టి యద్భుతకథలు ఫుట్టుచుండుట 
కొ త్రకాదు. 

ఈమ తనకతం|డ్రిశె వాచార నంపన్ను (డును గురులింగ జంగమా 
రృనపరుంయునై న యాతుకూంరి కేసన శెట్టియని యిీకి9ంది గద్యపద్యము 
లలో? జెప్పిసడి, 

న్‌, గురులింగ జంగమార్చన 

పరుండును శివభ' క్రిరతుడు చాంధవహితుండున 

ధర నాతుకూరికేసయ 

వరవుతి)ని మొబ్ల నా న లుదానన్‌ , 

గద్యః ఇది (శ్రీమథ్రారీశ్వర వరప్రసాద కవిత్వచమత్కా_ర నారీ 
గణో త్తమ విచకుణ నిత్యళ వాచార సంపన్న గురులింగ జంగమార్చన 
వినోద సూరిజన విను తాతుకూరి కేసన శెట్టి తనయ మొల్ల విరచితంజై న 
రామాయణ కావ్యంబులో 


ఈమెకవిత నల్లుటలో6-దనకు నై వుణ్యము మిక్కిలి లేదనియు, 
భగవదను(గావాముచే నీగ్రంథమును రచించితిననియు,. దప్పు'లెన్న వలద 
నియుం నీ[క్రింది పద్యములలోం బండితులను (డ్రూర్చి ంచినది, 


224 


ఆంధ్బకవితేరంగిణి 


సీ, చేశీయపదములు 'దెనుణులు సాంస్కృతుల్‌ 


సంధులు (ప్రాజ్ఞులశబ్దవితతి 
శయ్యలు రీతులు. న 

లాయానమాసంబు లర్థములును 
భావార్థములుం గావ్యపరిపాకి ములు రన 

భావచమత్కృతుల్‌ పలుకుసరణి 
బహువర్ష్మ ములును విభ కులు ఛాతుల 

అంకిత్‌ ఛందో 'విలవతమణములుః 


| గావ్యసంషద క్రియలు నిఘుటు వులును 


. ౫ )మము లేవియు చెటు విఖ్యాత గోప 


వరపు (శ్రీకంఠ మళ్లేసు వరము చేత 
నెటిం గవిత్వంబుం జెప్పంగా నేర్చికొంటి. 


చెప్పుమని రామచందు)(డు 
న పలుకు మోదం 'జెప్పెద నేనా 


తప్పు'లెంచకుడు కన్రల్‌, 


ఆంధ) దేశమున గోపవరములు చాలగలన్రు. ఈమెనివానము 
నెల్లూరి మండలములోని, గోపవరమని కవి చరిత్రకారులు వాసి 


యున్నారు. 


ఈకవయితి) యాంధ్ర కపిత్వమెట్లుండవలయునో యిీకి9ంది 
మూండు పద్యములలో... జెవ్పీ యందుకనుగుణముగం 5 


రచియించినది, 


క, మునుసంసన్కృతంబు కేటగం 


చెనిగించెడిచోట చేమి 'తెలియకయుండన్‌ 
దనవిద్య మణబయం గమ ' 
ఘనమగు సంస్కృతము త రుచియగునే, 


57] 


మొల్ల 225 


ఈ తేనె సోక నోరు తియ్యనయగురీతిం 


(ఫి 


దోన యరమెల. దోంపకున్న 
థి ౧ 
గూఢశబ్దవితతి కొట్లాట పనియెల్ల 
సమూల చెవుడు నాడు ముచ్చటగును, 
కందువమాటలు సామెత 
లందముగాం గూర్చి చెప్పు నది తెనుళపనికున్‌ 


బొందె రుచియె వీనుల 
విందై మతి కానిపించు విబుధులకెల్లన్‌ , 


రామాయణము ననేకులు రచియించియుండగాం దాను మరల 


రచచించుకేల యని యెొవ్వరై న నందు శేమోయని శంకించుకొని యా(ప్ర 
శ్నకీ (క్రిందిపద్యములలో నీమె బ్రత్యు_త్తర మొసంగినది, 


ఉ. రాజితక్షీర్తి మున్నె రఘురాము చరిత్రము నత్క_వీశ్వరుల్‌ 


ర్న 


"తేజమెలర్పం జెప్పుటది తెల్సియుం గ్రమ్మటం జెప్ప నేలనన్‌ 


భూజనకల్పకంబనుచు భుక్షికి ముక్షికి మూలమంచు నా 
రాజును నెవ్యరై న రఘురాము నుతించినం దప్పుగబ్లునే ? 


క్ల, 


నేరిచి పొగడినవారిని 

చేరక కొనియాడువారి నిజకృషప మనుపన్‌ 
గారణమగుటకు భక్రియె 
కారణమగుంగాక్‌ చదువుకారణ మగునే, 


తేన గంథమును నరకృతిసేయక (శ్రీీరాయున కర్పించుటకుం గల 


శ కారణము నీక్సింది పద్యములో నూచించినడి, 


ఉట. నల్లలిత ప్రతాపగుణ సాగరుండై విలసిల్ళి ధాతి)పై 
బలి దుడె న శామనర పాలకు సన్ను తినేయు జిహ్వూకున్‌ 
౧౧ షా షక్‌ b శ్ర 
'జిల్లర 'రాజలోకములం. జేకోని యాడ నిచ్చవుట్టునే 
యల్లము 'బెల్లముందినుచు నప్పటి కప్పటి కానసేతుళే ? ... 


296 ఆ౦ంధ్య్రకవితర౦గిణి 


ఈకవయితి) కావ్యర చనాకాలమును గ్రంథమున6 చెప్పలేదు, 
సంస్కృ తాంథ) కనులను నుతించు సీకింది పద్యములో న్ఫీ నాథుని 
ee 
నీ సురసన్ను తజ్ఞాను, సువివేకి వాల్మీకి 
నఖిల వేదాగమాఛ్యాను వ్యాను 
ore es ప్ర)భారవి భారవి 
సత్కాాంతి' హీమకర స్లాఘు మాఘు 
వివిధకశాస్వేత విఖ్యాతి భవభూతిం 
ప్రకట కార్యధురీణు ౪ భట్ట ణ" ణు 
మానినీ 'లోకసమ్ముదముదు) శివభదు). 
* గవితార సోల్లాసుం గాళిదాసు 
. . స్తుతగుణోద్దాము నాచనసోము భీము 
సవ్యమంజుల నాసి "నన్న పార్యు 
రసికుండై నట్టి (శ్రీనాథు రంగనాథు( 
దిక్క_కవిరాజును నుతించి ధీనిమించి. 
పదునై దవ శతావ్దినున్న  శ్రీనాథును .బూర్యకవిగా నుతించుట 
చేతను, పదునాజవ శతాబ్టియందున్న కవుల నెవ్వరిం జేరు పెట్టి దల పెట్టక 
క తొల్లి (టి యిప్పటి సత్క_వి 
వల్లభులను రసిక వినుత వాగ్విభవక భా 
మల్లులం గవితార చవల , 
బల్ఫిదులై నట్టి. ఘనుల భక్షి తోం దలతున్‌, 


అని చెప్పియుండుట చేత్తేను నీమె పదునాజవ ' శతాబ్దియందుం 
మాల్వా మాన నున్నట్లూహింపవచ్చును వోతన ననుకరించి “చెప్పు 
మని రామచం[దుండు” ఆను పద్యమును జెప్పియుండుట చే నీమె పోతన 
కోంకు సర్వాచీనురాలు, 

అక్కడక్కడం గొన్ని వ్యాకరణదోోవములున్న ను మొత్తము 
మింద నీము న మిక్కిలి నక మధురమయి రనవంత 


(థి 


(ఈ 


(aa 


A 


Ct 


మొల్ల బవ 


ముగా నున్నదనియు, నిది వురుషులుచెప్పిన (గ్రంథములలో న నేరములు 
కంకి మనోజ్ఞ మై పౌ)థమై యున్నదనియు కవుల చరిత్రకారులు 
(వ్రాసియున్నారు. విశ్వవిద్యాలయ పరీవ్షకేగు విద్యార్ధుల కీవాత్తమును 
గొన్ని మాణులు పాఠ్య గ ంథముగా నిర ర్భయించియున్నా రు, 

ఈమె కవిత శె. లి తెలియుటకై కొన్ని పద్యముల నిట నుదావా 
రించుచుయున్నా.ండను, 


ఆ, రాజులు కాంతియందు. రతిరాజులు రూపమునందు వాహినీ 
రాజులు దానమందు మృగశరాజులు విక మ శేళియందు గో 
రాజులు భోగమందు దినరాజులు నంతత తేజమందు రా 
రాజులు మానమందు నగరమ్మున రాజకుమారులందరున్‌, బా, కా, 


జ్‌, నారదులెరి సలు నులు నాకమహీజములయ్యె భూజముల్‌ 
a 
శారదలెరి ఛామినులు శంకర 'ె లములయ్యె గోత ముల్‌. 
(ఏ ఈ. 
పారదమయ్యె నీరధులు పన్న గనాయకులయ్యె నాగముల్‌ 
వాలిదవర్లమెల సితవర ములయ్యెను బండునెన్నెలన్‌ , అ,కా, 
౧౧౧ నవా 


చ, సుడిగొని రాముపాదములు సోకినధూలళి వహీంచి 'ాయి యీ 

ర్పడ నొక కాంతయయ్యెనంట పన్నుగ నీతని పాదరేణు వి 

య్యుడవడి నోడ సోశ నిది యేమగునో యని నంశయాత్ళుం డై 

కడి” గుహుండు రాముపదకంజయుగ౦బు భయమ్ము "పెంఫునన్‌ , 
మః వినుమో రాఘవ! పం క్రి కంధరు(డు దోర్వీర్యంబు సంధిల్ల గా 

జనక మ్మూపతినందనన్‌ నొనుచు 'స్వేచ్భావృ త్తితో నేయచో 

వని తారత్నము దీనమయొ పలుకు తద్వాక్యంబు లీర్పాటుగా (ఆ.కా, 

విని పోరాడ బా) ప్లమయ్యె మతి యూ వేవంబు భూమిళ్వరా, 
ఉ. కూరలు నోటికిన్‌ రుచులు గూడుట దప్పెను దుంపతూడులుం 
గారము తోంచె జిహ్వూకును సమన "తేనెలు చేయలర్య్యు. గం 
గారయెం జిత్త మంతయును గంటికి నద్ర వహింపదయ్యా శృం 
గార మెలర్న నీతం బొడగానమి 'రామనృపాల మాళికిన్‌, కీ,కా, 


తీ 


228 + ఆం౦ంధ్రకవితీర౦గిణి 


ఉం ఎవ్వండవోరి నీక. బ్రభుండెవ్వండు చెప్పుము సీవిటాంటిమై 
నివ్వనరాశి చాంటి యింట శేగతి వచ్చితి నామమేమి నీ 
'వెవ్వని పావునం "బెజికి తీవన మంతయు శంక లేక యిం 


కెవ్వని 'పావునం దునిమి తీసురవై రుల సెల ల్ల నుగ్రతన్‌, సుం,కా, 


మ, పరుహోద్యత్కు_లి శాకృతిన్‌ బొమలు మూపట్టంగ శోణ ప్రభో 
త్మె_రరేఖ ల్లనుంగొల్కు_ల న్నిగుడం ౫౧ గోదండంబు చేందాల్చి భూ + 
వర వంశా(గణి రాముండదుతముగా వారాశిమోందన్‌ వడిన్‌ 
శరజాలంబులు ేర్చీ వేయుటయు నిచ్చన్‌ చ్రాణభీతిన్‌ వడిన్‌, 

చ, నరవర! నాదుచి త్రము మనంబున నీవె యొటింగియుండియున్‌ 
బరువములాడ నేమిటికి చాపము నామెడ లేదు కాదు పో 
సురలు నుతింప మేటిసాద బొచ్చెద వ డటన్న రామభూ 
వరుని మనం బోడంబడిన రిల రన వీత యాత టీన్‌, యు కా 


178 రాపరది దేచిరాజు 


ఈకొవి నామముమాత )మే “తెలిసినది. ' కాని యీతండు రచిం 

చిన (గ్రంథముషేరై నను. చెలియ లేదు, ఆంధ్య సాహిత్య పరివ త్రునందున్న 
యుదాహరణ గ్రంథసంధాత గ్రంథమువే పగ చెప్పకుండ సీతనిదొక్క_ 
పద్యముదాహరించినాండు. ఈపద్య మునుబట్టి గ )ంథనామమరాహింప 
నన్నువె నది "కాదు, ఆపద్యము .నీక్సింద వాయాచున్నా (డను, 
మ, ఘనవ(ప్రో పరిచాగ కేతుకవణన్‌ , గంజూరి బింబంబు కం 

దినదం చున్‌ బురివక్రుగ్గ భామినులు వీ)తిన్‌ గందువోం దోమం జం 

దన మర్ధింగొని లీల! 'నీలరుచిమక్మా-ంతోరు వార్డు ట్రింబు "ఆ 

కిన నంభోదతటిల్ల 'తావితథిమాడ్కి బా ల్లు రుద్యద్దతిన్‌. 


ఈకపి క్రీ, శ, 1560 కంచు బూద్వండు:. గు 


యిక నేమియు దెలియదు, 
మి కష 


‘Py: 


2 


(జ 


179 పో శెట్టి లి౦గ కవి 


7 * హక 

నవచోళ చరిత్రేము, మలవాణ చరిత్రము, శంకర దాసమయ్య 

చరిత్రము, వీరనంగ య్య దేవచరిత్తము, శిప్యప్రబోధము అను ద్విపద 

కావ్యము లీతనిరచనములు, నవచోళచరిత్రము (శ్రీపంచాగ్నుల అదినా 

రాయణకాస్తు)ల  వారిఫీరికతో ము(ద్రితమయినది. తక్కిన గ్రంథములు 
స గస్పట్టుట లేదు, 


(8- 


నవచోళ చరీత్రమునం గవితననుగూర్చి యిట్లు చెప్పుకొనినాండు 
విమలశివాచార విభవసంట్రీతి 
విమలవా నవచవోడ విభవంబు లెల్ల 
నిర్ణ యంబుగంజేసి నిపుణత మెజుసీ 
పర్షీ ౦చునట్టి నావంశ మెట్లనిన, 
శీతిని *“మాతా._హిమగిరిసుతాో యనంగ 
నతిశయరీతి *ోవితా__రు[ద యనంగ 
చాంధవుల్‌ తె వులు భక్తుతొననల 
శంకర దాసయ్య ల్‌ శరణవంశజుండ 
శంకర దాసయ్య = శరణగోత )జుడ 
మూలమా (శ్రీగురు పూజించు( శ్రీల 
లీలఘను పో శెట్టి లింగమునాలోం 
బరంగిన వాడ సదనం కరుణ 
స్థిరభ_క్రి వమహీమల.: జెలగినవాండ, 


(ఓ 


వీర కె వులు తమకులగో [త్రములం జెప్పుకొనరు. ఈకవియు నశ్షే 
శంకర దానయ్య వంశమనియు, నదియే గోత్రమనియుం జెప్పి యూర 
కుం డెను, శంకర దాసయ్య గొప్పశివభ కు కుడు. అందుచే నతనిగోత) 
జుండననయు, నతేనివంశజుఃడ ననియు. జెప్పుకొనినాయడు, ఆదాసయ 
యీకవికి దీచౌగురువేమో | 


(స్త 


ఈక్రింది ద్యిపదలవలన సీతేడు రచించిన గంథనామములును 


280 ఆంధ్రకవితెరంగిణి 


చకిలాల లింగప్ప యనునతం డీనవచోళ చరిత్రమును రచియింవుమని 
కవిని (బోత్సహించినట్లును దెలియవచ్చుచున్నది. . 


భ్‌ _యలసద్దోవ్షిం ఇాయనివా(డు 
భక్తి మనస్సున ఫలియించువాండు 
ధర్మార్థ పరు(డు నిద్దంబగుభ క్కి 

నిర గలచిత్తుండు సీతివ ర్తనుండు : 
పరమాత్ము. దుద్దామబగిరాముపల్లి 
గురుపదధ్యానుండు గురుపూజితుండు 
సంగిత భక్షి భామణుండు చకిలాల 
లింగప్ప సద్భావలీలల నొప్ప 

నన్ను రావించి మన్నన గారవించి 
మున్ను గా భూతితాంబూలంబు లొసంగి 
-నెరవొప్ప "నీవుల వేడ్క_లో నొసల్‌ 
హర్షంబు తోడుత నప్పుడిట్లనియె, 


(0 


గ్రా 


“ఇరవొంధ మునుము క్రి నీకు రామేళు 
వరలాభమున భ క్తవరులగుననంగ 
కరమర్థి వెలయు శంకర దానమయ్య 
చరితంబు నవ్వీరసంగయ్య చేను 
చరితంబు మల్హ్యణచరితంబు మజియు 
హర్షంబుం దనర శిపష్యాప్రుబోధనము 
న-చలితరీతిం బరమాను రాగమున 
రచియించితివి భ క్రిరచన నింపొాందం 
గావున నట్టి -సంస్కా_రివి గాన 
భావజ్ఞా లగు భ కిపరులు గారణులు 
రసికులు” నవవోడ రాజులు మున్ను 
ననలార బూజించి యాథ్యత మించి 
“మ వలనొప్ప _మోతుంంబు వడసిన మహిమ” 


© 


(౫ 


పోగాౌటి లింగకవి 281 
టి : 


నలగన్న డముం చేసి 'రాద్యులు మున్ను 

వెలయయణగా నీవును విజ్ఞానమును 

"దెలుంగున నద్దాని ద్విపద గావించి 

స్థింగురుమూూరర్తి దేశిక చకి)వర్తిం 

బరమాళ్ళు (క్రిరాముపల్లి నివాసి 

దృఢయశ స్కరుయి మృత్యుంజయేశ్వరుండు 

. నవిరళభ క్రి సామాజ్య పూజ్యుండు 

సద్దుణగ ణనిధి నత్యనంధుండు 

మడ్ద్డురునాథుండు మన్మనోహడుండు 

అనుర క్రి నట్టిమహాత్ళుని'వేరం మ 

దనరారయగా నంకితిము సేయవలయులొ 

కవి యీ[గ్రంథమును బగిరాము పళ్లెయందలి మత్క్భ్యుంజయేశ్వర 

స్వామికి. గృతియిచ్చెనని (శ్రీ ఆదినారాయణ శా స్తు)లవారు పీఠికలో 
వ్యాసియున్నారు. పైని వ్రాసిన ద్విపదలనుబట్టి కృతిపతి "దేవుడు 
కా(డనియి, బగిరాముపల్లె నివాసియగు మృత్యుంజయ సామముగల 
మానవుండనియు కృృతివేరకుంై న చకిలాల లింగప్పకును మరికొందణు 
శివభ కులకును గురువనియు 'నేనూహించుచున్నా (డను, -ఈబగిరాము 
వ్లెను (శ్రీరాముషల్లెయనియు రామపల్లై యనియు నీగ9ంథముననే కని 
వాడియున్నా (డు, ఈగ్రామమెచ్చటనున్న దో తెలియలేదు, : బళ్లాకి 
మండలముననో, మైసూరు 'రాష్ట్రముననో ఉండియుండును, నవచోళ 
చరితము మొదట గన్నడభాపలో నుండెనంట ! దాని నీతండాంధ్రీక 
రించెనంట ! కవి రెండుభావలయందును బండితుండై యుండవలయును, 
గ 9౦ంథమునందలి మజికొన్ని ద్విపదలను జదివినను మృత్యుంజయుండు 
మానవుండే కాని వ. కాండని తోచినడి, ఆశ్వా సాద్యంతముల 
యందు. జకిలాల లింగప్పయే సంబోధింపయిడియెను, 


గార్ల పాటి. లముణుం డీవో శెట్టి లింగకవికి గపరువనియ్సు, 
నాతంయ వీరభ బే్రేశ్వర విజయమును రచియించెనసియు నీకవి నవవోళ ' 


"282 'ఆంధ్రకవితర ౦“గిణి 


చరిత) కృత్యాది ద్విపదలలో. 'జెప్పియున్నాండు, వాని నౌలమ్మణకవి 
చారితే)'మునం దుడా వారించెదను. 


(శ్రీఆదినారాయణశా స్తు)లవారు వీ్రికలో సీ(క్రిందివాక్య ములను 
వాసి యోోాక వి కుమర్‌ కులజుండసి నిర్గ యించినారు, 


“సాధారణముగా తక్కిన కవులందజును వేర్కొన్నట్టుగా గాక 
ప్రతిచోటునను శరణనవంళ జుడ శరణగోత్రజుండ అని యిట్లు ప్రపత్తి 
సూచకముగా ప్రయోగించిన పదములు ఈయనయొక్క.. పీరతె. వోత్త 
మత్వమును వెల్లడి సేయుచున్నవి, లింగకవి, కులగోత ముల కతీతమగు 
పీరశె న కుటుంబమువాండై నను ఇంటివేరగు పో శెట్టి యనుపదము 
“క్రతయ ఆంధ) 'జీశమునందలి కుమ్సురుల వంశమునకు 'జెందినవాండసి” 
సూచించుచున్నది. శెట్టిపదమిప్ప టికిని కుమ్మరులలో అమావానముగ 
వాడబడుచు వచ్చుచున్నది, వైెగా పో శెట్టివారు కుమ్మ రులలో తప్ప 
మాయెజింగినంతదనుక నితరవర్ణ ములలో లేరు.” ఇందుకు ఈయన 
గ్రంథమునంచే మజీయొక్క- చిన్న యాధారమును గలదు. (గంథారంభ 
మున భక్షగణ స్తుతిని జేయుచు వురాతనులును ఆదియుగములకు జెంది 
నవారు నగు నందీశ్వరుని భృంగీశ్వరుసి 'వేర్కొన్నతరువాత _ వీరతైవు 
లలో మిక్కి-లి 'ప్రసిద్ధిని గడించినవారు _ అన్ని విధముల రెండవ ఈశ్వర 
మూ ర్తులని శీరొనదగినవారు _ అగు బస వేశ్వరుండు, పండితారా 
ధ్యుండ్లు మున్నగువార లెందణోయున్న ను తొలుదొ_ల్ల భ క్రగణ స్తుతిని 
కొరి గుండయ్యతో ఆరంభించుచున్నా (డు చూడు(డు, 


(శ్రీనందినాథుని (శ్రీభృంగినాథు 
మానకంజూరు కుమ్మరగుండవిభుని 
శంకర దానయ్య శమనారిమరుళు _ ఇత్యాది, 


ఎంతవారికిని స్వకులప్రశంన అవళ్య కార్యముకదా! కాగా సై నివివ 
రించినదొనివలన లింగకవి కుమ్మరకులనునందు" జనించినవాండనియును 


శరకరదానుని వంశమునందు బన్మించినవాడనియ్లును. 'తేలుచున్నయదిః 


(Md 


ఛో 


(1 


59 ] పో శెట్టి లింగకవి .288 


“ఈవాక్యమునుబట్టి కృతిక _ర్రయగులింగకవియును కృతివేరకుడగులింగ 
ప్పయును ఇర్వురునుగూడ కుమ్మురకులమువా రేయని దృఢమగుచున్న ది,” 
ఈవిమయమున (శ్రీశా స్త్రులు గారియూహ నత్యమేకావచ్చును. 


ఈకపికాలమును నిర్ణయించుట కెట్టియాధారములును గ్రంథ 
మున లేవు. (శ్రీశా స్త్రులవారు పీరికలో * ఈగ్రింథధమును రచించిన 
పో శెట్టి లింగకవి పదునై దవళ ఆ చ్లీ చివరవాండుూ” అని వా్రాసియు 
న్నారు. కాని యందుల కాధారములనీయ లేదు, ఇతరాధారము లేవి 
మొన లభించువజకదియే యనుసర ణీయము, 


ఈ(గంథమున. గరికాలవోళుయు, 'విక్రమచవోళుండు, ఉత్తుంగ 
చోళుడు, అహీివర చోళుడు, వంధర్శచాళుండు, న ల్యేంద్రచోళుయడు, 
మను జేంద్రచోళుయు, ఉ_త్తమచోళుండు, వీర వోళుండు అను తొమ్మం 
డు) చోళుల చారిత మును -చెప్పంబడినవి- ఈకథలు పండి తా రాధ్యుల 
వాం భైరవరాజునకు చెప్పినట్రిందు. జెప్పయిడీనదిః -ఈభె రవరాజు 
పశ్చిమ సముద్ర)తీరమందున్న సాసలాపురమున కథధిపతియంట, ఈసాన 
లాఫుర మెచ్చటిదో భై ౦వరాజెవ్వరో తెలియ లేదు, పండితారాధ్య 
చరిత) మునం దీభె రవరాజు వృత్తాంత మేమియు నుదావృాతము 
కా లేదు. 1 


-ఈచోళులు తోొమ్మంకు్ర)లును గొప్ప శివభ కోలు, ఈళ్వ రాను 
గ)వామువలన మానవాతీతములగు నద్భుత కార్యములనొనర్చి తుదకు 
శై లాసమున శేంగిన వృతాంతములే యిందువ్శితమ్ములె నవి. కరికాల 
చోళుండు దక్క. తక్కిన చోళులు చారిత్రక వురుములవ లెం గన్నట్టరు, 
భె రవరాజును జూరిత్రుక వుడువుండు కాను, ఇదిచారిత ముక దాయని 
చాకి(త్రక దృష్టితోం జూచినవారి కిందుం జారి) కాంశములు లభింపను, 
పండి తా రాధ్యులు కవి పండితుడు, విరువమాన శివభ కుండు, ఈతని 
చారి(త్రమును మ (2వసం వుట 26) వ్యానీ 
యున్నా (డను, _ బసవనారాధభు( లీతనిని యొకపెద దింపదకా 
స య ir ల [ 


384 'ఆంధ్రకవీతోరంగిణి 


ఈగ )ంథమున( బ)ధమా శ్వాసమంతేయు గరికాల చోళుని 
'కథయే. ఇతనిని తిక్క_నసోమయోజి తన నిర్వచనోత్తర రామాయ 
ణమున ; 


శా, చేసేతన్‌ బృథివీఘు లందుకొనంగా గాళీసింధు తోయంబులన్‌ 
సె న్మృజ్ఞన ముంగుటంబున వారించె నృల్లవోర్వీసును 
ల్లాసంబొందంగ ఫాలలోచనము లీలంగ క్షైం గావేరెహే 
లాసాధ్యాఖలదిజ్మృఖుండు కరికాలయావిభుం డల్పుండే ? 
అని కీరి ర్హించియున్నాండు, ఈతండొనర్చిన ఘన కార్యములలో. 
గాశవేరిసదికి గట్టకట్టించుటమా(త్రమే, నవచోళ చారి(త్రమునవర్షి తమైనది. 
ఈకొవి పసకానుప)స క్షముగ నీనవచోళులకథలలో భాస్కరచోళుండు, 
ముక్క_ంటిచోళు(డు, విట్టన్వ, చెన్నయ్య, నయనారు, మితవచనుయ 
గణపాలుండు మొదలగు శివభ కుల కథల నుగ్గడించిసా(డు, ఐదవ 
యాశ్యానమంతయు, భె రవరాజుతో సంబంధించిన కథలను వర్ణించెను, 
మజియు, సీశ్వర పూజా [ద్రవ్య మహిమము, ఆరాధనవిధి, నై_వేద్య 
విధానము మొదలగు శై వావారములను, వేదాంత విషయములను 
జెప్పియున్నా (డు, 
ఇతని కవిత్వము సరసమై మనోహరముగా నున్నది, మచ్చునకుం 
గొన్ని ద్విపదలనిట (వాసెదను, 
జననుతంబుగ6 బూర్య జన్మ బునందక 
మనుజుండనై బహుమన్ననల్‌ బడసి 
వెలయ నువ్వుల ననుభపించుటంజేసి 
బలువేగ వాసింటం బశువురాపమున 
జనియించి యష్ట్రకష్టంబులం బడుచు' 
పని చేసిపెట్టితి బహుమార్షములను 
| అట్టి చందంబున ee 
మెట్టునుదీజక అజాగతినేను 
యి+చేనికావలి నిట్లున్న దాన 


(1 


(ఫ్రా- 


i 


గార్లపాటి లయ్మణకవి 985 


ఈ చంద ముజు(గక యీాతిలలునీవు 

అపవారించియు నేమియార్జింపంగలవు. 

ఉపమెజుంగవు నీవు ఊరకపోవు 

చెనసి నువ్వులబుణము చాడదెయునుచు 
డు 

వినియు నెజబుంగవు వేదుటుగావు 

చనుమన్న నువ్వులు జల్లునవిడీచి 

చనియి నచ్చటనుండి సారమార్షమున 


ఎవం ద్య-ా 
180 గారపాటి లక్ష్మణకవి 


ఈక వినిగూర్చిన విశేషము లేనియు6 దెలియదు. పో శెట్టి లింగన 

కవి రచించిన నవచోళ చరిత్రమును ద్విపదకాన్యములో నీలత్ష తోన్‌ 
వీరభద) చరిత్రమును రచియించిన ట్రీక్రింది ద్విపదలలో. జెప్పి 
యున్నాండు, 

వీరభ దేేశ్వరు విజయ సావానము 

వీఠరనమున విరచించితానె 

దాతయయై కవులకు ధాత్రిలో నుతవి 

ధాతయె మణీ నెజదాత మైమిగులం 

బాటల సద్బ క్షిపరులు నుతసేయల 

చాటిశెక్కిన గార్లపాటి లక్ష శని 

"వలయంగా వినుతించి పక్ఞాననున్రలా 

తెనాలి రామకృన్లకవికి, తెనాలివారను యింటిపేరు రాకపూ 
రము గార్ల పాటివారను గృవానామమును గలిగియుం డెడివారని విన 
వచ్చుచున్నది. ఇతని కాలమును దెలియదు. పదునాజవ శతా 


'వాండని యనుకొందము. "తెనాలి రామక్సముని తండి9యిన గార పాటి 
లిషి అ ౧౧ 


రామమంతి) కీశంయు సోదరుజేమోయని యొకయూవా ' కలుగు 
చున్నది. 


286 eG INES 


వీంభ(ద చారిత్ర మిప్పుడెచ్చటను గు! అది దిగ్భిపడ 
కావ్యమో పద్యకావ్యమో -తెలియ లేదు, 


fa 


181 తాళ్ళపాక తిరువెంగళనాథుడు 


ఇతిండు నందవరీకి' బావా యుండు బుక్మాఖీయు(డు; ఆశ్వలా 
యన సూతుడు; భారద్వాజ నోత్రయ,; తాళ్ళ పాక యన్నయా 
చార్యు నకుం బృ్రపౌతుు)డు "పెదతిడుమలాభూర్యువకు బాత్రుండు; 
చచిన్నిన్నకుం దమ్ముని కుమారుండు. ఈమున్ర్యు డును గనులు, వీరివా 
రి[తముల;' నీయాం[ధకవికరంగిణి (6;8నం, 9) యందు (వ్రాసియున్నా (డను, 

ఈతిరు వెంగళనాథుని తండి). వేంకశేశదీకీతుయ,. ఈకవి 
నివాసము తిరుపతి. , 

ఇతయ అమరుకకవిచే సంస్కృత మునర చిత మైన యమరుక మను 
శృంగారశతకము నాంధీ)క రించి (శ్రీవేంక శేశ్వరున కంకితము చేసెను. 
ఈగ)ంథము ముదద్రితముకా లేదు, (ప్రతిపద్యమునక ను ముందాపద్యము: 
నందలి భావమును వచనములోం 'దెలిపీయున్నాండు. (శ్రీ నెంక శుళ్వ 
రుని నుతించుచు వ్రాసిన మొదటిపద్యమిది'-_ 

“(శ్రీరుచిరాంగ నాళ ము విచిత్రవిభూపణ స్ఫూనచందనో 
టా యసితోత్పలకాంతి మించి శృం 
గారరసంబు దోంచెనన. గన్నులపండువునై న మేనియొ 
య్య్యూరము. జూవు "వేంకటన గాధివుం డీవుత మాకుం నలల 

మొవటి పద్యమునకు ముందు వాసినవచనము;.._ 

వ, “శృంగార రనవ)ధాన మమరుక కావ్యము శృంగారము... 
సంభోగము, విపలంభము ననిరెండు విధములు, అందులో సంభోగ 
శృంగారము, మొదలుగా - నుద్యోగించి శృంగార రసానకు ఆలంబన 
విభావమైన నాయికాస్వరూపమునే ., దేవతగా భావించి తృతీయవురు 
పార్థమునుగార్చి ఆశీర్వచి. స్థున్నాండు, 


» 


(ఫి 


60 ] కౌళ్ల్ళపాక లివెంగశసనాధథుడు 887 


చ, చెదరిచలించు ముంగురులు, న్వేదకణంబుల నింతేజారు బొ 
ట్రొదవు రతాంతకాంతిమెయి నొయ్యనళో లెడుకన్ను ౧దామరల్‌ 
కదలెడు కుండలంబులును గల్లిన పౌదవభానమానయా 
ముదితముఖారవింద మతిమోదము మోకు నొనంగుగావుతన్‌ , 

దీనికి నంస్కృృతశ్లోకమిది.-_ . 
శ్లో, ఆలోలావులశకావళీం విలులితాం బిభ్రచ్చలళ్కుండలం 
కించిన్గ అఫ్‌ విశేవకం తనుతనై స్స్వేదాంభసాం. జాలనై . 
తన్వా క యత్సుర తాంతే తాంతనయనం వక్త్రం రతివ్యత్యయే 

తత్త్వాం పాతుచిరాయ కిం వహారిహార బ్రహ్మోదిభి న్రైవతై. శ. 

తుదిపద్యమునకు ముందున్న వచననుః-_ 

వ, “నాయికా పాదశాడితు.డై న నాయకుడు. మదన బేవ్రనకుం 
బ్రయుండని కావ్యాంతమందు. గవీక్వపణు మంగళాచరణమును 
చే న్గున్నాయు, 

ఉ. యావరసార్షమున్‌, గిసలయారుణకోమలమున్‌ విమాత్నర 
త్నావళి నూఫురంబును మదాలనభావము నౌపదంబువే _ 

_ నేవరపూరుమండు ప్రణయేర్ష స్ట బరాంగన చేతం దాడితుం 

డై. విలసిల్లువాడు కుసుమాయుధ చేవునకుం (బ్రియుండగున్‌, 

ఈపద్యమున కమరుకుని శ్లోకమిది:_ 

తో సాల క్ష శేన నవపల్లవ కోమ లేన 
పా దేననూపురవతా మదలాలసేన 
యస్తాడ్య తే దయితయా ప్రిణయాపరాధా 
దృంగికృతో భగవతా మకరధ్వ జీన, 

గ్రంథాంతమునం గరిక ర్హ తననుగూర్చి యోా రెండు పద్యము 
లను 'జెప్పుకొని యున్నాండు, 

క, ఆలం దాళ్ల పాక సత్కు_ల. 

తిలక (శ్రీ? వేంకశేళ దీవీతసుతుం డు 


(ఫి 


60 ] కౌళ్ల్ళపాక లివెంగశసనాధథుడు 887 


చ, చెదరిచలించు ముంగురులు, న్వేదకణంబుల నింతేజారు బొ 
ట్రొదవు రతాంతకాంతిమెయి నొయ్యనళో లెడుకన్ను ౧దామరల్‌ 
కదలెడు కుండలంబులును గల్లిన పౌదవభానమానయా 
ముదితముఖారవింద మతిమోదము మోకు నొనంగుగావుతన్‌ , 

దీనికి నంస్కృృతశ్లోకమిది.-_ . 
శ్లో, ఆలోలావులశకావళీం విలులితాం బిభ్రచ్చలళ్కుండలం 
కించిన్గ అఫ్‌ విశేవకం తనుతనై స్స్వేదాంభసాం. జాలనై . 
తన్వా క యత్సుర తాంతే తాంతనయనం వక్త్రం రతివ్యత్యయే 

తత్త్వాం పాతుచిరాయ కిం వహారిహార బ్రహ్మోదిభి న్రైవతై. శ. 

తుదిపద్యమునకు ముందున్న వచననుః-_ 

వ, “నాయికా పాదశాడితు.డై న నాయకుడు. మదన బేవ్రనకుం 
బ్రయుండని కావ్యాంతమందు. గవీక్వపణు మంగళాచరణమును 
చే న్గున్నాయు, 

ఉ. యావరసార్షమున్‌, గిసలయారుణకోమలమున్‌ విమాత్నర 
త్నావళి నూఫురంబును మదాలనభావము నౌపదంబువే _ 

_ నేవరపూరుమండు ప్రణయేర్ష స్ట బరాంగన చేతం దాడితుం 

డై. విలసిల్లువాడు కుసుమాయుధ చేవునకుం (బ్రియుండగున్‌, 

ఈపద్యమున కమరుకుని శ్లోకమిది:_ 

తో సాల క్ష శేన నవపల్లవ కోమ లేన 
పా దేననూపురవతా మదలాలసేన 
యస్తాడ్య తే దయితయా ప్రిణయాపరాధా 
దృంగికృతో భగవతా మకరధ్వ జీన, 

గ్రంథాంతమునం గరిక ర్హ తననుగూర్చి యోా రెండు పద్యము 
లను 'జెప్పుకొని యున్నాండు, 

క, ఆలం దాళ్ల పాక సత్కు_ల. 

తిలక (శ్రీ? వేంకశేళ దీవీతసుతుం డు 


O- 


"నై మధము తిమ్మయమంత్రి 280 


రుని శేర్కొనుట చే నెట్లారు మండలమందలి యుదయిగి8ి యో, 
తత్చాంతమో యూతని నివానమనియు6 'దెలియుచున్నది. . ఈతని 
భార్య పేరు సావిత్రి, ఈతని గోత) సూత ) ములు తెలియ లేదు, 
ఈకివియతు లేంబది విధములని యీక్రిందిపద్యమునం జెప్పి. వాని 
"పేరుల నుదావారించి, లషత్‌ణములను | 
క, కొందలు యతులై దందురు 
కొందబు పదియందు రవియు. గొనఫొనక్‌ మదిం య 
. బొందుగం బంచాశద్వళు 
లందముగ ఘటింతు సుకవులానని పొగడన్‌. 


(పానము లిరువదియారు పిధములని నుడివి వారిసేరులను -లశ్‌ 


ణఇములను, 'వివరించియున్నా.ండు, . . 

| . ఆంధ్భభాపామర్గుములు, నర ర్ల ఫలములు, శ షా గణ 
లశ్‌ణములు, గణఫలములు, గక తత్భలముల్తు మొదలగు 
న నేకవిషయములిందు. గలను, 

ఇతండు లత ఖ్రములను దానే రచించెను, కాని యితేర్లకవ్రుల 
గ )ంభములనుండి కొనలేదు, 
సీ, గీ, దీనమందార! కపిలాన 'దీవిపోర[! ' 

ఘనదయాకాంత! గరళ పట్టణని కాంత, 

-ఈకవకాలమును 'బెలిసికొనుటకుం దగినయాధారము లెని 
యును గంథమున లేవు, కృతిపతి గరళపురీశ్వరు(డు, పూర్వకవి స్తుతి 
"లేదు. ఇతరకవుల (గంథములనుండి లమవ్యములను కొనలేదు, వంశ 
వర్ల ణములేదు, లశ గాలనిర్హ య'మెట్లు సాధ్యము ? 

కపితాశె లి కెలియటనై సీతని లాం మూయ పద్య 
ముల నుదాహారించెను, 
భిన్నవర్లయతి:_ 

మ, 'కనంగా లత్యుములయ్యె నజ్జనమనకః కంజూర్మ! 'బాలేందుమం 
డన! సారంగకరాబ్బ! సద్దుణనితాంత "శ్రీశ! సంజూతఖం - 


240 ఇ ౦.థ్ర) క_వి:ఠ ర ం.గి ణి 


డన! గారీవ్భాదయేశ! శంకర! కృ ఆాంతస్ఫార దోర్లరగ్గలుం 
- శన! శ్రీపట్టణనివాస! న యనన్‌, 
తద్నవములు[_ 
ఉ, -జక్క_న లంచలున్‌ జముండు జన్నము స త్తియు బ _త్తిలచ్చియున్‌ 
,. రక్కసి వన్నెసింగమును రచ్చమొగంబును గాము నిద్దమున్‌ 
చక్కెర రిక్క_లచ్చనము జవ్వనమున్‌ బయనంబు పక్కి_యున్‌- 
లక్కయుం గక్క_సంబనల లక్ష ్యములయ్యి. మహేశ! శంకరా! 
చ, నరసనభాంతరంబులను సత్క్మ_వితల్‌ రచియింవుీ 'యనన్‌ ' 
గురుతుగ మాతృశార్చనము గూడదు. గావున శారదావధూ 
_ చరణసరోజ యుగ్భమును సన్నుతింజేసి కవిత్యమున్‌ ఘనం 
 బరయ ఘటింపవచ్చునని రాదిశవీందులు సానురాగతన్‌, 
- ఈలష్‌ణమంజరి ముద్రితము. కాలీదు, ఆంధ్రసాహిత్య పరివ 
క 'వాంతప్రతియున్నది. : 


“గరళవుర్కి కపిలానదు కెచ్చటనున్న వో అవియేవియో తెలియ 


శాలేదు, గ 


183 కావూరి యెల్లయకవి. 


ఇతండు నియోగి వ్యాన్మాలుయ్యు శ్రీకృగోత్సుతు,.. వెంకి నా 


మాత్యవుత్తు)'డు, | 


 కఈకవి. మిత్రవించా పరిణయమను ప, బప హష్టీండ 


వురాణమను నాజాశాసముల పద్య కావ్యమును. రచియించెను, మి!త్ర 


వించాపరిణయ మిపుడెచ్చటను గానవచ్చుట లేదు, అందు దనవంశ్న 
మునుశార్భి విస్తారముగాల జెప్పియుండుట్ల చే బ)వళ్ణండ పుర్తాణమున్న 
షె =. 


.మజలం జెప్ప లేదని యీకి)ంది పద్యములో? చెప్బియున్నాంక్తు, 


(pe 


గల 


61 7] 


కావూరి యెల్ల యనవి 241 


క్ల, కర మొప్ప మితే)విందా 


క్ర 


పరిణయమున నన్గుదీయ పావనవంళం 

బు రచించితిం. గావున వి 

నరముగం జెప్పంటడదయ్యెం దత్క_ఏమమిందున్‌ , 

(శ్రీవత్స గోత్రతిలకుం 

డై వెలసిన సుకృతి వేంకనార్యసుతు_డన్‌ 

కావూరి యెల్ల ల్ల నాఖ్యుండ' 

(శ్రీవల్లభ పాదపడ్ద చేవారతుడన్‌, 
బృవష్ణండపురాణము (శ్రీరామచం|ద్రున కంకితమింయ యిుడినడి, 


ఇందు అ ౦చక వివరణ ఖండముమా।|త్రమే చెప్పంబడినదని యీ క్రింది 


"లేదు, 


పద్యమువలనం చెలియుచున్న ది. ఆపురాణము నంతయు నాంధీ)క రింప 


గ, అరపంచక' విజాన మమలహ్ఫృదయ! ' 
థి న్‌ 


సీకు నెటుంగంగ6 జెప్పితి నెమ్మికోడ em 
దీనినెటింగినవారు విజానభునులు న 


వారె (శ్రీవిమ్దుపదమునం జకేదవారు. _ ౩... | 


తిరుమల తిరు వెంగలాచాడ్యు. డీతేని గురువని "యీక్ష్రిందిపద్య 


మి, ప శని ర్మించియున్నా (డు, 


క, హరిపాదకమలసేవా 


నిరతు విఘదాంతరంగు నిరృలచరితున్‌ 


, తిరుమల తిరువేంగళ స 


దురు నాశ్రితము కి దాయకుని స్టురియింతున్‌, 
౧ జాన్‌ 
బమ్మెర శేసకవి మల్లకవుల గురువుకూడ తిరుమలతిడు వేంగళా 


చార్యుండే కాల్సిి వీరిరువురు, . నొ శేన్య క్రి యని_ యంచుటకుం దగిన 
యాధారములు లేవు. వీరిరువురు నొక రేయెనయడల, నీయెల్లయ 
కవి శేనకవి మల్లక వుల నమకాలికుండై. క్రీ శ. 1600 సత లా 
“మున నుండియుండును, 


సర్పి క్షవి - ఆంధ్ర) క విత ర.౦'౫ ణి 


ఎజ్జనకవికృతకొక్కో కమును గృతినందిన కుంటముక్కు_ల మల్లన 
మంతికిలహాడం దిరుముల తిరు వెంగళాచాద్యండే గురువు. (ఎజ్జనకవి 


చరిత్రమును జూడుండు. ఆ, కత, 8 సం, 201 వుట) అతండును . 


సీయెల్లయకవి గురువును నొకశే యని తోంచుచున్నది. మల్ల మంత్రి 


(క్రీ, శ, 1500 (పాంతము వా(డు, "కావున నీకవియు నోకాలమునందుండి 


యుండునని నిశ్చయింపందగియున్నది, 
ఇతయు సంస్కృ తాంధ)కవుల 'సీక్రింది పద్యములో నుతించి 
యున్నాండు, 
నీ శాళిదాసాది నత్మవులం బిర్థన చేని 
a యాంధ్రికీందు]ల కాదియెన, 
. _ శభ్రాను శానను చరణముల్‌ సేవించి 
హారివారనాథ ,వదాబ్దభృంగుం 
'బ్రేమతోం దిక్కనసోముయాజి నుతించి". 
(శ్రీభాగవత సుధా సేవనాఖి 
రత్తుని బమ్మెరపోతరాజు సన్నుతి సేసి 
'రామక థాసుధార సికులెన 


భాస్కరుని రంగ నాథుని (బ్రన్గుకించి _ 


మజియు ధారుణిం బరగు సమ న్తసుకవి . | | 


వరుల నం ప్రీతిం దలంచి. విద్వజ్జ్ఞనముల 
దపంేరుహూంబుల భ కింగాలిచి, . 


ఇతండు బమ్మెరపోతనను నుతించియుండుటచే 1500 సంవత్స 
రమునకుం పూర్వుండు నాడు, పదునాఅవళ తాబ్టివాండని నిశ్చయింప 
వ్‌ 

కావూరు. :'అమ్ర([గ్రామము గుంటూరు మండలమునందున్నది. 
దాంనినిబట్టి యీత్తసి గృహనామ మ న ఈతండా[గ్రామ 
నివానుంచేమో। J 


చ 


కూ. 


కావూరి యెొలయక వి .248. 


ఈకవి కవిత్వము లలితమై మనోజ్ఞముగానున్నది, శెలినై 


కొన్ని పడ్యముల నిచ్చు చున్నా (డను, 


డి, 


ల్ల 


th 


చ, 


(బహ్మోండ పురాణమువందలి పద్యములు :' 
లన్నియు జెప్ప నేటికి బుభేశ్వర! నిశ్చయమేన నీవు వి 
ద్వన్నుత! సీదుసూత మున ధారుణిపై ననుం బూజసేయు వి 
త్సన్నులు నన్ముదంళ జులు భక్తులు మచ్చరణాగతుల్టరి 
న్న న్నె తలంతు రందుకతేనన్‌ సులభంబుగ మోత్షమిచ్చెదన్‌, ఆ,౧ 


, అకటా! యీమనుజాధముం డిపుడు మోహోాంయత్తుండై యిట్టిపా 


తకముల్‌ జేయునె దీని కేదిగతియో దారాత్సజార్థంబుగా 
సకలాఘంబులు 'జేసినందుది వివస్వత్సూతి దండింపుచో 
నొకరుంచేకద వీడయురారు తనయుల్‌ యోవీజనుల్‌ చాంధవుల్‌, 
అనవుండు విహ్షుదత్తుండు మురాంతకు దూతలంజూచి యిట్లనున్‌ 
ఘనభుజులార! యేజడుడ; కర్శవిహీనుండ; మూఢచిత్తుండన్‌ 
వనరువానాభు కెన్నడును వందనమైన నొసంగ నేర చే 

దినమున. జేసినాండం బర చేవతకుం బరిచర్య సెప్పనే | ౪౩ 


“వేదవిగరి తంబు లగువృ. వము లెల ను వరనియముల్‌ 
బా చ గ 


-వేదములం బురాణముల విశ్రుత మైన రమాధినాథు (బ 

కములు మానసొబ్దములయందు భజింపుచునుందు వదా 
మూదరుం డాద్యు నెట్టు భవదు చల మానుదునయ్య థినిధీ, ఆ ౮ 
వెల వెలయబాణె మేఘములు విశ్రుత మయ్యనభంబు పంకముల్‌ 
దులదులవాటి ధాత శశితో యజమి(త్రులు "కాంతి నంపదన్‌ . 


' వెలసిరి పద్సప.౦ఢములు వేడ్క. మరందము (్రోలెం దుమెదల్‌ 


కలకలుదేరె వారి శుభగస్థితినొ ప్పె సమ_స్త జంతువుల్‌. ఆ౫ి 


* మజీయును రామకృష్ణులు గ)మంబున గోపరిపాలనాథ్యు లై 


కరమనుర క్రి పల్ల వనికాయములం దమయిీోడువారి నా 
దరమునంగూడి యాడుచు ముదంబున వేణురవంబు సనేయుచున్‌ 
సరసగతి న్వినోదములు సల్పుచు గోవుల మేపుచుండంగాన్‌, ఆ ౬ 


ల 


244. = క చి తె "రం, గిల్లీ 


ఈగ్రంథమున పరశురామ పంకా కృష్ణావతారముల ఛరిత్ర 
ములు వర్ణీతములై నవి. Be eet nt 


క శా 
184 అంగ. బన వయ్య = 
ఇతండు ఇందుమతీ కళ్యాణమను ప్రిబంధమ్మున్ను ₹ ర చియ్రించినట్లు 
రామాసె ప్రగ్గడ 'జ్యూన్నకవి 'ప్రబంధరత్నాకరమున నుద్తావృాతములై. న 
యందలి పద్యములనుబట్టి తెలియుచున్నది. . ఇంతకంయె. నీకి .చారిత) 
మేడియు చలియరా లేదు, ఈతని. యింటిజే వేరు అంగదయా? అంగ 
రయా?. యని "సంశేయను 'కలుగుచున్న దీ, "ఉషేనకవి కాలము కళ 
1560. యగుటవే సీతండంతకుం బ్లూద్వందగుట. నిశ్చయము ఎంత 
పూర్వుండో "తెలియదు. ఈతని 'ముందుమతీకల్యాణ, మిప్పుడెచ్చటను 
గన్వట్టుట లేదు: ఉదాహృత 'పద్యములనుబట్టి యూాతేని వ్‌ త! రన 
వంతమై మనోహారమైనది యని తోంచుచున్నది, ps 
మ, ఉదయ _స్తంభములోపలన్‌ "వెడలి శతానుద్య 'త్తమోా దై త్యునిం 
గుదియంబట్టి గభ స్తిమన్నృృహరి సక్ఫోభంబునన్‌' వానీ దు 
ర్భృద గాత 0బా కేరెంటలంి దునుమ థారాళాస్రపూరంబు కా 
“ విదివిం బర్విననై వడిన్‌ గలయం బర్వెన్‌ సాంధ్య రాగ చృవుల్‌, 
ఉ, బీదశ చీవిభుండు దితిబిడ్డ "లఅవార్యులు వారుపల్టుజున్‌ " 
చాధలం "'బెట్టగాం జను వట్ట నుండుట భారమంచు రం 
ఛాది. మరున్ని వాన లస్రదప్పరనల్‌ చనుదెంచి .వచ్చిరో 
నా దరఫుల్ల a వివారించుదు కప్పురంబునథ్‌ 


న్స శీంమసించాసనం “బెక్కం నుద్యోగించు న 
మణికల్టోళౌస్థాన మంటపమును ౧... 


విసరి-చుకొనం జూచు వింజామరంబున 
నైరి వీరవీలాస వతుల చేత 


62 ] 


' నధ్యరంబులు గావింప నలవరించు 


శా వూరి యె క య కవి లర్‌. 


నాటింపందలంచు నానాద్వీప న 


గెలుపు గంబంబులు వలసినన్ని = 


దుష్టరా.కసకోటిం దునుమ వివారించు 


మఘవన్తు ఎవాలావాంలుం వొగడ 
నంతేనము జహ్నుక న్యాతటాంతర ముల 


grea? 


నెలత నిచ్చలు నిజగర్భ నివసదర్భ 


-కప్రభాన పరి(ప్రా ప్రీ గౌాధవమున. 
. శశినముండలముమో6ద సాంద్ర చంద్రికవోలె 


నునుమొగంబున. చెల దనము నిల్చం 
౧m 


_ బసిండి కుండలమింద బలభిన్ముణులు వోలె. 


వలిచన్ను ముక్కుల నలుపులొద"వె 
నిరుపేదమింది నిర్లీ(ద్ర సంపదవోలె 

మధ్య భాగంబున మహిమ దాల్చెం 
కం లతమిోంది కమ్మ పూవులు నో లె 

నలవని మేన న సొమ్ములు దొలంగం. 
దరుణిగమనంబు మిగుల మాంద్యము వహీంచె ' 
వనజప(తాయీ కోయ్క_లు: కొనలు సాగా 
వనిత నే(తాంతములు వసివాళ్లువా డె 
వనిత తనువల్లి శయ్యల శయ్యల. ('వ్రాలగడలా. 
లాజవిమోాశు వేళానముద్దత హోమ స 
ధూమవాసన మేన దొంగలింప - 
మృగనాభిమకరి కా శేఖలై మృదుగండ 

మండలిహోమధూమములు నిలువ 


సన వాను సంలు చోశి పూ: 


స్టేందు eee బెట్టవాజ 
మాటికి. వశోమధూమంబు బే వేడలెడు 


విక్తర్న. అఇధ్రుక ఫత రర ణి, పత 


గీ, గురుజనో క్తపిధానానుకూలవాల,. గ) .. 
నిజపివానా విలాసంబు నిర్వహించి, 

: భోజుండప్పుడు "వేడుక బుధకవివి' (2) 
తానములలోడ నాన్దాకతములు సళ్లె 


syle 
185 కోడూరి వల్లభనూరి' 


ఇతండు నియోగియ్రావ్టాణుండు; శాఘవపండేతుని ఫుత్తు౦ండు; 
తూ మాత పొత్తు. హరీతననోతు9ండ్యు కవి దేవేంద్ర), బిర్రు 
డాంకితుండు;. .ప్రిబోధావందస్వామి శిష్యుడు, 
ఈకవి భాస్కరాచార్య వికచతమైన లీలావతినుండి పాటిగణి 
తమును బొమ్మలాట కాళయ (్రీరణముచే రచియించెను, ఈ(గంథము 
దు. _అనమగ మై జీర్ణ దశలోనున్న యొకప్ళతి మద 
రాను ప్రాచ్యలిఖత ఫు _స్తక భాండాగారమున నున్నది. ఈకి9ంది గద్య 
' పద్యములవిలనం గవివృ శ్తాంతము 'హొంతవజకు. చెలియణగలదు, 
లేడ . . 
.. నుజుహితుండ నావ న్తంబసూత్రు కలిత 
. వారిత గోత )పయోథి నీహారక్షరు(డ 
నలఘు చరితుండ వల్ల ల్ల భావ్వాయుడ నేను, 


1 


గద్య: ఇది (శ్రీపరవ్వవాంస పరివాపికాచార్య . . ట్రజోధానంద 
(శ్రీచరణ సద్దురుచ్యాత) .హరితగోత్స)' కోధూరు. యెట్టియామాళ్య 
పౌత్ర రాఘవసూరివుత. కవి. 'దేవేంచా) .పరనామధేయ సుజనవిభేయ 
నవాజు దై ర్యవల్ల భార్య, విరచితంచై న లీలావతియనుపాటి గణితంబు, 
కృతిజే పే్రరకుంతై.న బావ్ములా. ఆశాల కర్ణాట సింహాననాదీ 
క్యరులై న కృష్ణ చేనరాయసని, యళ్చ్యుత కేన కాయనిలగొలిచి వారిము 
న్నన. -లందినట్లును గుమార: వ్‌ శ్‌మ్యలై నట్లును, ఈ క్రింది 
పద్యములవలన( దెలియుచన్నది, '_ 


+8 
నా. 


స 


ననో"'డూంరి..వ ల్‌ భు. సూరి 247: 


ఉ, (శ్రీనరసింహనందను నరిందమ విక9ముం గృవ్ష రాయ భూ 

౧ జానిని.'వెండియుం దదనుజన్ముని నఛ్యుత-దేవరాయనిన్‌ ప ఎన్నా 
౬ దానధికావ్లు (డె: కొలిచి తద్దయుమన్న నలాంచి.. మించు. 7.) 
“ చ్యానిథి బొమ్మలాట పకా ఇ) న. 


చి 


క, అనిపొగడ గణకు తానా | ' tara 
నన నంస్క్టృృత భావ. భాస్కరాచాక్యులు చె | 
విన పోటిగ లీలావతీ 
-'నొనర్రుం "జనుంగున, *.... 


అ నరస నశేంద) నందనుండై న యచ్యుత 
-జీవరాయల కృ పాదృన్టీం జేసి . 
ఆందోళిశా హొఢుం డగుచును..... బొమ్మ 


. | లాటశాళండు వేడ్క నర్థరాళి న sy é ne 
. లో నాళ్ళేగుునాథు[ై ; న 'కుమార అ ప ' క 
ee 
| ద్టజులకు శేవరృతీయముల్‌ శెండిడి ' =, వ | 
"శేషపాదము కవి కేణికొసలా se 


సళ్ల స్నేవమునం దన వెలులకు శేవనవమ టు oro 
ఛాగపంచక్ర మంతయు బంచిపెకైం ' my : 
గవి మహే హీందు9న రకం మివిలినట్టి న " 
చేయుమాటపడా జెంతవి త్తరాశి, 


గృహనామామునుబట్టి యాీాకాళండు : తోలుపొనుల వపు 
వాండేవోయని స్ఫురించ్రుచున్నదిః కాని యీఃసీనఫద్యమునందు - ఆందో 
భికారూధఢుండనియు.. విద్యానిధి, యనియు నురడుటచే. వీతంజేదియోలు- 
యున్నతోద్యోగమునందు(ఢినవాం డని. స్పష్టమూపభున్న ది; బొమ్మ! 
లాట సాంబయ్య, (క్షంబరధరుండు) కిరా'తార్జునీయమను యట్‌ గానమ్నును- 
రచియించి "యున్నా (డు, అఆతయీవంశ మువా(డే _మొయొండున్లు 


"246 ఈఅంధ్రకోవి తరంగణి 


ఈకవి నివాసము విజయనగర పాంతేమైయుండును, | "అచ్యుత 
"దేవరాయల కాలముసం దీగ )ంథము రచియింపయిడినట్లు వై పద్యము 
వలన స్పష్టమగుచున్నది. కావున (క్రీ శ, 1585 ప్రాంతమున సీగ్రం 
థమును గవి రచియించెనని నిస్సంశయముగాల జెప్పవచ్చును, కృతి 
స్రరకుండె న కాళయ్య వేయి. నూటపదాటు రూపాయలను గవికొనం 
గినట్లు వై పద్యమువలనం దెలియుచున్నది. న 

స్కా_ం౦దప్రురాణమందలి శంకరనంహితన్సు ' రచించిన కోడూరి 
వెంకటాచల కవికిని ౦యావల్ల భసూరికిని సంబంధము లేదు. ఇతండు 
వారితనగోతు)(డు, _ వేంకటాచలకవి కాశ్యపనోత్రుండు, 


“కోడూరు? అను[గ్రామములు పెక్కు_లుండుట చే. గవి గృహనా 


మము [గ్రామమునుబట్లి వచ్చియుండునని _నిశ్చయించినను, ఆకో 


డూరేదియో నిర్జ యింపంజూలము, అనంతపురము. మండలములో 
హిందూపురము తాలూకాలో , నొళటియు. గడపమండలములో 
జమ్వులమడుగు,  రాజిం చేట, . చిజ్వేల "తాలూకాలలో. దలయొక 
టియు గోడూరులున్న వి, ఇంకను నితర మడ లనలల యాన 
నున్నవి, ' | 
కడపమండలమందలి కమలాఫురము తాలూకా, .,చిడిపిరాల 
(గ్రామమును చం|(ద్రమయ్య య యనునతండును (ఇతనిని బొమ్ములాటరయితు 
అని యందురు) బొమ్మలాట యమృతక వి యనునతయను తెరనాట 
కములాడుటకై. “పెదచిట్టయ్య యను నతేనికి చ్చి నట్లక శాసనమున్నది ౧ 
బొమ్మలాట వారిలో సోంబతయ్య కవియు యతథ.గానమును రచియించిన 
వాండగుటను అమృతెక వి “తెరనాటక మాడుటనై (గ్రామము నిచ్చియుం 


దుటవలనను కాళయ్య విద్యానిధియై గణిత గంథ రచనముకుం (బేరకుల 


డగుటమూలమునను పీరిదాంధ్ర భా పాభిమానమ్ముతల కుటుంబమనియు: 
- విశేషించి. బొమ్మలాటయం బెక్కువ “ఎయభికుళ్లి? కీలవారై యాకళను 


జ న అదివజకు. వారి గ్యవానామ ు మేదియైనను' 


(aA, R. 3l6of 1928.) 7 





bel 


బొమ్మలాటవారని మారిపోయినదనియు _ నిశ్చయింపవచ్చును, _ తెర 
నాటకమనంగా తెరపై బొమ్మల నెక్కీించి ,యాడించు నాటకమని 
యర్థము చెప్పవచ్చును, 

చిడివిరాల [గ్రామమును దాన మొసంగుట చే నాకాలమున సీబొ 
మృులాటబాకున్న తే పదనులయందుండి రాడని నాగము నందుచున్నా 
రని యూహింపం దగియున్నది. కృతిక _ర్హకృతిభ _ర్హలనివానము కడప 
మండలమని యూహింపవచ్చును, బొమ్ములాటవారి కుల మేదియో 
"తెలియదు, 


De 


186 మద్ధికాయల. మలయ 


శఈకవి రేవతీ పరిణయమును రచియించినట్లు రామా(ప్రెగ్గడ జగ్గ 
కపి Sho నుడావారించిన పద్యములవలనం చెలి 
చున్నది, - ఇంతకంయె సీకవినిగూర్చి యేమియు తెలియదు, 
బలరామునకును రేవతికిని జరిగిన పరిణయమిందు వర్షింపంబడియుం డె 
నేమో! ఈ'ేవతీ పరిణయమిష్పు డెచ్చటను గన్నడుట లేదు, జగ్గనకవి 


"సేకరించిన పద్యములను (బబంధరక్నావళినుండి గ 7౯ ని యిట(వాయు 


చున్నాండను, న 
నీ, అమృ తాంఘుబింబంబు నవఘళింపలగజూలు ' 
తీయని "పెదపెన తేనెపెరలు, 
కలకాంబునిధి తరంగలవీల్ల నంజాలు 
సాంధ్భదీర్భ వళకు చామరములు, 
. తారకంబుల యొప్పిదములు గాదనంజూలు ' 
వైణవమౌ క్రిక (వ్రాతములును, 
పండు నెన్నె లగుంజుం బరివాసింపలంజూలు 
పరిపరిగతుల యబ్బురపుజున్ను, 
గ్‌ నాదియగు దివ్యవ స్తు సంహతులు దెచ్చి 
యవనమండలపషతి కుపాయనములిచ్చి. 


95) ఆంధకవితరంగిణి 


విన్నపము చేసె నిట్లని వేడ్క_దనదు 
'డెందమున గందళింపం బుళిందవిభుండు, 

మ, కటకండూయన మింతే నంలే6 జలుపంగా. దామృపర్టీ మదో 
త్మ_టచదానంబులు నిండి చెండుకొన క_స్తగా)వ కూటోద్యవ 
_క్రటము ్ళేట్ట జిర్కు బాణి నవిసీతెంబుల్‌ వడింబాణ నా 
బుటక న్యావ్హుండు గు9ంకెం బశ్చిమహాంభో రాశి పూరంబునన్‌ , 

చ, నిలయతమః పతాసము గణింప మరుంగులు సొచ్చి నట్టుగా 
నలరుపిజీంది నీడలు రతాంతదుకూల పరిగ )వాత్వ రా 
కలితవిలాసిసీనివా కౌతుక హౌతువులై చెలంగ ను 
జ్ఞ షలరుచి మించె గేవాముల సం పెం ముగ్గలవంటి దీపముల్‌ , 


ఈకవి పదునాటువ శ లబ్ది పూర్వార్థమువాండని తోంచు 


187 నామయోగి 


అ్రతేండు బా్రావ్మా ణుండు, తిరుపతి చేంక శుళ్వర స్వామిక “వేంక. 
పేశ్వరా”యను వ మో 40 పంచచామరములను రచియించెను, _ 


ఈకిగిందీప ద్యములోం గవితిననామము నుదాహరించుకొనియున్నాండు, 

“పామరుండనై మదించి బృ్రవ్మాజాతకుండనై 

కాముకుండనై తి నిన్ను. గాననై తి నయ్య యో 

"'తామసంబు మాన్ని నన్ను ధన్యు సేయుమో భువిన్‌ 

నామయోగి వృన్నివాన నాథ వేంక కేశళ్ళరా! 

ఈగ 7౦ంథముయొక్క_ తాళ పత )ప్ఫతి తంజావూరు ఫు స్తకభాండా 
గారమునందున్నది, ' కప వివరము లేమియుడెలీయవు. పదునాజవ 
శతా"బ్దివాయడని యూహింపనగును, ఈతని కవిత్వము న పం 
వు లి కొకపద్యము నిచ్చుచున్నాండను, 

(శ్రీరమాధిపా కృపాధురీణ సుష్రివీణ.సం. 

సారదూర వాన నేంద) . చంద్ర)కోటి భాసుర్హా, . 


వ 


gi 
స్స స్ట 
జ్‌ 





న! 


గారయకవి 251 


వీరజాసనాది వంద్య నిర్లుణన్యరూాప డిం 
కార నిర్వికార చిత్స కాశ వేంక శేళ్వరా! 


_ nn 


188 గారయ.కవి 


ఇతడు స్వరమంజరి యను త త్ర షసార బోధకమగు నొక కావ్య | 
మును రచియించిన ట్లీతని హాతుడై న కొండయకవి తన పల్నా టివీర 
చరిత్స) కృత్యాదియం దీకింది ద్విపదలలోం చెప్పియుండుటచే నీకవి 
నామము మనమెటుంగంగల్లీతిమి, ఈతనిగ్రంథము నాకు లభింపలేదు, 

“పర మేన్టి నంతతిం బర గెడువాండ 

వంశ పారంపరి వర్ణి ంతు గోరి 

త త్మ (సారం'బెల్లం దలపోసి కూర్చి 

శేట తెల్ల ముగాను డెలుంగువారలకు 

న్వరమంజరి యనంగ జగములో వలయం 

'జేసినవుణ్యుండు శివపదార్చకుండు 

కౌండిన్య నోత్రుం ఉజాగారయా 

డభిమాని యతనికి ననుంగు నందనుండు 

ఈకవనిగూర్చి యిక నేమియుందెలియదు, కొండయకవి 
ఇారిత్రమునందు. గొన్ని వివయములం జూడనగును, ఈకవి గుంటూరు 
మండలమువాండని యూహింపవచ్చురు, నియోగి 'బాావ్దాణుండుః 
ఇతనికాలమును దెలియదు, 


189 విశ్వేశ్వర॥$ వి 


ఇతండెవ్వరో ఎచ్చటివాండో ఎప్పటివాంో యేమియు. చెలి 
యదు, ఇతండొక ఛందశ్నా న్ర్రమును రచించినట్లు కస్తూరి రంగకవి 
తనయానందరంగ రాట*౦దమున! గొన్ని పద్యముల నుదాహారించి 
యుంకుట చే సీకవినామ మెబుంగనయ్యెను, ఈవి క్వేశ్ళర ఛందము 


ఫలి ఆం౦ంధికవితర౦గిణి 
నాకు లభింపలేదు. రంగకవి యాడాహారించిన పద్యముల సీక్రింద 
ఐం)యుచున్నా (డను 


గి దిక్పసిద్దంబుగా మును దీర్ల మయ్యు 
థి యె 
ననభఘతం సంయుతాకురమగుటంచేసి 
ధరను (శ్రీ కార మతికుభదాయి యగుచుం 
. గాంచె నాద్యు క్త లిఖత విఖ్యాతిరామ, 


గ, మీను తూని కోల మిథునంబు. చేలును 


ఎద్దు విల్లు 
కుండ యొం 


ముసలి పెద్ద మెకము 
డ) కాయ గొతైయ వగువతోం 


గూడెనేని మిగులం గూడదండు J) 


స, శశిగురు దినోదయంబుల న త్త ఏ మొదవుం 
గుజకవి దినోదయంబుల రజము పరగు 


దరణి బుధ 


శనిదినముల దమమువెలయు 


నాల్లుగడియలు దనరు లగ్నంబు శనికి, 


(ఆ 


శ అశ్విని ఛత్ర 


'తారలవి రెండు నశ్వములే్‌ 
స్వాతివా_న్తంబు లచ్చవు కెనుములు 


తనరు పూర్వాభాద)యును. ధనిష్టయు హారుల్‌ 


భరణి శేవతు లవి భద)కరులు 


అభిజిత్తు మజియు_త్తరాపాఢ ముంగులు 


రోహిణి మృగశిరల్‌' రూఢిఫణులు 


( గర్విఆా శ్లేవ _ఫునర్వను ల్పిల్లులు 


. వినుత పూ 


మఖపుబ్బలవి రెండు మజియెలుకలు 
ర్వాషాఢ విన్ణునామము కపుల్‌ 
_' వువ్యకృ త్తికలవి భువి నజములు 


_ బడి నుత్తరోత్తరా భాదలు గోవులు 


వె శాఖచిత్తలు వజలువులులు. 


64] విశ్వేశ్వరకవి కంర 


నూలయు నార్షగీయు మేలై న శునకముల్‌ 
జ్వేషానురాధలు చెలగు లేళ్లు 
మున్ను 'జెప్పీన వెల్ల "నెన్న గాం బోతుల 
వీదపం బెప్పిన వెల్ల 6 బెట్టు దలంప 
పోతు బోతు నైనం బోరంగం జొచ్చును 
నాతి నాతిమెనం భ్రీతిసేయుం 
శే, బోతునాతికై న నాతిపోతుకునై నం 
గలవా మగుచునుండు గాన చెటీంగి 
స్వామిభృత్య వుడషనతులకు నాదిగా 
నెంచి యోనిపొత్తు లెణుగవలయు, 
గీ. వారియుం గరియును బులిభేను వప్రియు ముంగి 
సార మేయలబు మృగము నళ్వంబు మహివ. 
మరయ. బిల్లియు నెలుక వానరము నజము6 
జెలిమి యొండెంటి 3నయశ పాలిసివోవు, ' 
సంస్కృత భాషలో రావు సర్వజ్ఞ సింగమ భూపాలుని జేర గ్బతి 
యిచ్చుచు చమత్కార చంది )కయను నలంకార శౌ న్రామును రెచిం 
చిన విశ్వేశ్వరకవిచంద్రుం డొకండున్నాండు, అతండితండగునా యని 
నంశయము కలుగుచున్నది, ఈయనుమానము వా _న్తృవమయ్యు నేని, 
యతండు బమ్మెర పోతనతో సమశాలికుండు కావున వదునైదవ శతా 
స్పీవాండని చెప్పవచ్చును, ఇతండు గాక 


శివతే_త్త ఏరసాయనమును రచియించిన విశ్వేశ్వర శివచేశికులును . 
*శేవధర్శముల నాంధ్రీకరించిన వెణుతురుబల్లి విశ్వనాథకవియు విశ్వేశ్వర 
నామధారు లిరువురు గన్పట్టుచున్నారు, వీరిరువురును లత్‌ణగ)ంథము 
లను రచించిన శ్లున్యరును జెప్ప లేదు. వినలేదు, ఇశ వాబ్బుయ ప్రపం 
చమున విశ్వేశ్వరులు గన్బట్టుట లేదు, 

అప్పకవీయమున నీవి క్వేశ్వర ఛందస్సు దావృాతము శా లేదు, 
ని శ్వేశ్వరపండితుడు చమత్కార చంది) కయందు ' కేవలాలంకార 


యు x 


Ars ఆ ధ్ర క్ర వత్సర రగిణి wa 


విషయమే కాకుండ విన్న్యకోటు "దన్న: కాభ్యాలంకార. , .-యరాడామణి 
. యందువలెనే ఛందోవిభృయమున్గుకాడ.. = వ్రాసియున్నట్లు కన్పట్టు 
చున్నది. అతంజే యా౭ధ్రుమున ) వేజుగ నొక "ఛంద్లోగ9ంథమును 
వాాసెనేమో! ఇదమిళ్ధమని నిర్ల ఖ్రుంపజాలము, 
విన్నకోట పెద్దన్న యే,: కావ్యాలరకార్తచోడామణి కృతిపతి 
యగు వి'శ్వేశ్వరమహో రాజు. వైరుతో నీవి క్వేశ్వతభందస్సును రచియింె 
"నేమో! అని మామితు)లొకరు సూచించిరి: కాని కావ్యాలంకార 
చూడామణి యందష్టమోల్లాసమున. ఛందోవిమయములు చెప్పీయుండగా 
మజల నీఛందోగ)ంథము చేలవా)యునని .నంశయము కల్యుసుచున్న దిః 


+ క జ స్తే త్‌ో స 


ఆ 


190. ఎడవల్లి వోర్వతన్ను. 





ము లెక % 
అప్పకవి, యింది పద్యములను, ఎడవల్లి 'పర్వోతన్నవని 
చెప్పుచు నప్పకవీయమున లత ప్రల న్తుదావారించి యున్నా (డు, 


క ల్లుంగఖి సంహారుండగు, 


wt .సంగరభీమండు హశయ సుయాన్ఫుడే . 
యైంగలన్రుంగంటం జ్తూఛిన్ల :. , మ NTC టా 


Hie న్‌ జ 


| బంగరు కాంత మేను. భన్మంబయ్యున్న గ = వవ 


ల్‌ 


మనకీ 


గి 


మ్స రణరంగంబున సిళితాస్తి యరినోరం బూారి(7 చకీరక్న్షళ్యా [| 
. నణుమాత్సంబున్లు వానినై,ని దెగదాహాచిత్ల): ' మూహీంషంగాః 
.. ధ్మణమేశావలె దారీక ట్టుమొనకట్టిద్ధాయ్యుశీ మండలిన్‌. -. 
| _బియుత్‌ ప్రొభవకందనోలివుర గోపాల .త్సుమ్లూవల. ల్లఖా!. 
ఈపద్యమునుబట్టి, కర్నూలు = వఠిపాలకులా'న 1 గరకలపోథనో 


కాలములో. ఫీకవి య్మన్యట్లు,. కెల్రీయుచున్న ది,. స 
అళియ 'శ్తామ్యరాజునక్తు వచన. ను 'ంకటాది)కిల జాతుల యు 





ఎడ వల్లి పర్వతన్న 255 


న్నాండు, "వెంళటాద్రియు నీతండునుగూడ. గర్నూలు పరిపాలకు లే, 
కావున నీకవి క్రీ, శ, 1600 పాాంతముంవాడై యుండుననియు! 
గర్నూలు(ప్రాంత నివాసి కావచ్చు ననియు నిశ్చయింపవచ్చును, ఈతడు 
ఠచించిన గ ఎంథముల నామములై నను చెలియలేదు. వపయో గ్రంథ 
ములను రచించియుండిన నేతప్ప యాతని పద్యముల నప్పకవి లమ్య 
ముగా? దీసికొని యుండండు, 


ఇంతికే ౦కు నీతనింగూర్చి యేమియు దెలియదు, 


i 


|. 


ఆ = మావచు రణలు :- 


న... 
దుగ్దేళనందిని నవల... 
నవాబు నందిని - శ 
విశ్వ,పయత్నము . ( 
"రాధారాణి : గ్‌ 
చంద్రసేనుడు 3 


పీందూలా (సమివీ కుటుంబము) 

పి 
మదరాసు లోకలుబోర్జుఆక్టు "శెండునంపుటములు 
మదరాసు సవాకార సంఘముల ఆక్టు 


ఆం[ధళవితరంగిబి నంపుటములు 1-14 


హిందూధర్మ కాన్ర గంధనిలయము, 
కపిలేశ్వరపురం (తూఃగోకజిల్లా) 


ow 


~ 


